భారతీయ జానపద సంస్కృతి 


తమిళనాడు జానపద సాహిత్యము, సంస్కృతి 


తమిళనాడు జానపద 
నాబాత్య తతః సంస్కృతి 


అనువాదం 


ఎస్‌. నరసింహులు నాయకర్‌ 





నేషనల్‌ బుక్‌ (టని, ఇండియా, కొత్త ఢిల్లి 


1982 (Saka 1904) 


(గ రచయిత, 1974 


తెలుగు అనువాదం © సషనల్‌ బుకీ (టస్ట్‌, ఇండియా, 1982 


Original Title : FOLKLORE OF TAMIL NADU (English) 


Telugu Translation: TAMILNADU JANAPADA SAHITYAMU 
SAMSKRITII 


Rs: 13-75 


PUBLISHED BY THE DIRECTOR, NATIONAL BOOK TRUST, INDIA, 
AT A-5 GREEN PARK. NEW DELHI-110016, AND PRINTED AT 
MAHILA PRESS, ANDHRA MAHILA SABHA. YVIDYANAGAR, 
HYDERABAD-500 960. 


న్‌ నయ సరాలు క 


రాష్ట్రము - _పజలు 

పురాణములు ౨ ఇతిహాసములు 
మతము . మాయాజాలములు 
ఆచారవ్యవహారములు 

పండుగలు _ పబ్బాలు 

జానపద సాహిత్యము 

(గ్రామీణ సంగీతము -- నృత్యము 


గామీణ నాటకములు - విందు వినోదములు అనుబంధము 


46 


96 


119 


148 


184 


217 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 
1నఅధ్యాయ శం. 
రాష్ట్రము; (ప్రజలు 


తమిళులు తమదంటూ ఒక (పత్యేక (పతిపత్తిని సంతరించుకోవటానికి ఆ 
(పాంతపు భౌగోళికస్వరూపమూ మతొచారములూ, గత చరితా-ముఖ్య కార 
ణాలు. (పపంచ నలుమూలలనుంచి వాణిజ్యం కోసరం తమ దేశానికి 
తరుచు రాకపోకలు సాగించిన విదేశీయుల విభిన్న సంస్కృతులను ఆకళించు 
కుని వారు తమ (పత్యేకతను ఇనువుడింప చేసుకున్నారు. | 


అక్షరాస్యులై న తమిళుల ఆలోచనాసరళీ, (గామీణ సాహిత్యమూ, 
సంస్కృతీ ఇటీవలి కాలంలో పాశ్చాత్య నాగరికతా (పభావానికి లోనయినా 
ఇప్పటికీ వారు తమ (ప్రాచీన బొన్నత్యాన్నీ, పురాతన వై భవాన్నీ తలుచుకొని 
ఉత్తేజం పొందుతుంటారు. అంతేకాదు, ఎన్నో సనాతన ఆచార వ్యవ 
హారాలు, ఆహార పద్దతులూ, విలువలూ, ఆలోచనా రీతులూ తమిళ (గామీణ 
(పజల దైనందిన జీవితంలో నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇది తమిళ 
సంస్కృతి (పత్యేకతకు : ఒక తార్కాణము. 
తమిళనాడును భారతదేశంలోని ఇతర (ప్రాంతాలతో పోల్చిచూస్తే ఇక్కడ 
(పకృతి విపరీతాలు అంతగా ఏర్పడలేదు. పటిష్టమైన రాజకీయ వ్యవస్థ, 
సుస్థిరమైన ఆర్థిక జీవనమూ (|వతేేకించి (గ్రామీణపాంతాలలో) అనువంశిక 
మెన సం|పడాయమూ, పూర్యంనించీ నేటిదాకా నిరాఘాటంగా కొనసాగు 
తున్నాయి. యుగాలు గడిచినా వీరు ఇప్పటికీ ఉదయమూ సాయం (త్రమూ 
దై వ ప్రార్థన చేస్తుశ్నారు. నిరాడంబరమైన భోజనం నియమబద్ధంగా తీసు 


2 మొదటి అధ్యాయము 


కుంటారు. వస్త్రధారణలతోను (వత్యేకించి ఆడవారి చీరకట్టులో = ఎలాంటి 
మార్పూ రాలేదు. 


తమిళంలో “రాముడు వఏలితేనేం? రావణుడు ఏలికేనేం?.?” (రామన్‌ 
ఆందాల్‌ ఎన్న: రావణున్‌ ఆంచాల్‌ ఎన్న?) ఆనే సామెత ఉన్నది. శాంతి 
యుతంగా కొనసాగే తమిళుల దైనందిన జీవితాన్ని పైఫ పేర్కొన్న నానుడి 
బుజువు చేస్తున్నది. రాజకీయపరంగా వచ్చే మార్పులు (గామీణ (పజల 
సహాజీవనంలో ఎట్టి అవకతవకలూ ఏర్పరచలేదు. 

నైసర్గిక స్వరూపము 

ఇంచుమించు తికోణంలాగా అగుపించే తమిళనాడు భారత దేశపు దకీణ 
భాగంలోని చివరి రాష్ట్రము. ఆసియా ఖండంలో హిందూ మహాసము(దమును 
ఆనుకుని ఉన్న భారత ద్వీపకల్పము ఉనికిని పరిశీలిస్తే _ ఉత్తర దిశలో 
ఆ(ఫికా, అరేబియా, ఆగ్నేయ దిశలో బర్మా, తూర్పుద్వీప సమూహమూ, 
మరియు ఆ స్టోలియా-వీటిమధ్యన ఒక ధనురాకార రేఖ గీస్తే ఆ రేఖకు మధ్య 
భాగంలో భారత ఉపఖండం చెవి లోలకులాగా వేలాడుతూ కనిపిస్తుంది. శ్రీ 
పి. సుందరం పిశ్ళె (ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ కేరళా) భారత దేశము విశ్వ 
మాతకు నొసలులాగా అమరిందనీ ఆ నొసట్లో తమిళనాడు తిలకంలా మెరు 
స్తున్నదనీ కవితాత్మకంగా అభివర్ణించాడు. 

సరిహద్దులు . 

_ పురాజేతిహాసములలో తమిళ దేశానికీ ఉత్తరమున వడవేంకటం(తిరుమల- 
తిరువతి) దక్షిణాన కన్యాకుమారి సరిహద్దులుగా పేర్కొన బడినది ఆంధ్ర 
(పదేశ్‌ అవతరించిన తర్వాత తిరుత్తణి తమిళదేశపు ఉత్తర సరిహద్దు 
అయింది. తూర్పున బంగాళాఖాతమూ, - దషణాన పాందూ మహో 
సము[ద్రమూ, పళ్చిమ దిశలో పడమటి కనుమలూ - నేటి తమిళ 
రాష్ట్రానికి ఇతర సరిహద్దులు, పడమటి క్రన్తుమలక్సు ఉ పరిభాగంభో వున్న 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్క్కతీ § 


(పాంతము కొత్తగా ఆవిర్భవించిన కేరళ రాష్ట్రంలో భాగమైంది, తమిళుల 

అభిమాన దైవం-కుమరన్‌ (సుబ్రహ్మణ్యుడు) వెలసిన కొండ తిరుత్తణ్‌ 

పట్టణంలో ఉంది. ఆజన్మ (ద్రహ్మచారిణి అయిన కన్యాకుమారి' నెలకొన్న 

స్థలం ఆమె పేరుతోనే పిలువబడుతోంది. అ౦టే తమిళ దేశపు కుమార 

స్వామి సావరమునుంచి కుమారి సావరమువరకూ వ్యాపించి వున్నదనృమాట, 
@ (ఇ 


చరిత కందని (ప్రాచినకాలంలోనే తమిళదేశపు దక్షిణ భాగంలో 
కపటపురం రాజధానిగా పాండ్యులచే పరిపాలింపబడిన ఒక (పాంతమూ 
తెన్‌ కుమరి అనే పేరుతో వ్యవహరింపబడిన నదీ_ఉప్పెన వచ్చి సము(ద 
గర్భంలో కలిసిపోయిందని ఒక పురాణ గాథ (ప్రచారములో వుంది. 


వెశాల్యము 
యా 
1,29,900 చదరపు కిలో మీటర్ల వైశాల్యముగల తమిళనాడు రమారమి 
ఇంగాండు దేశమంత విసీరం ఉంటుంది. ఈః (పాంతపు ీకోషసితి 
(a2) బి ౬౨ రాఅ 
విచిత్రంగా ఉంటుంది. సూర్యుడి వేడిమి తీ(వత మిక్కు_టముగాఉన్న 
రామేశ్వర ద్వీపము ఒట్టి ఇసుకతో నిండిఉంది. హాయిగొలిపే చల్లటి 
ఆహ్లాదకరమైన (ప్రదేశాలయిన నీలగిరి, కొడైకెనాల్‌ ఈ రాష్ట్రంలోనే 


ఉన్నాయి. 
పంచవర్ష విభజన 


ఆయా (పాంతపు స్వరూపము ననుసరించి (పాచీన తమిళ కవులు తమ 
దేశాన్ని ఐదువిభిన్న (దేశాలుగా శ్లాఘించారు. ఈ వర్గీకరణ ప్రాచీన 
తమిళ కవితలో శాశ్వతంగా కలిసిపోయింది. ఈ (ప్రదేశాలు ఆయా (ప్రాంతపు 
జీవన విధానాన్ని _పతిబింబించాయి. ఒక్కొక్క. (పదేశాన్ని ఒకొ్కా-క్క- 
వృక్షజాతి పేరుతో పిలుస్తుండేవారు. అవి (1) కురింజి (కొండ _పాంతము 
(2) పాలై (ఎడారి) (9) ములై (పచ్చిక బయలు) (4) మరుధం (నదీ 
(సాంతము) మరియు (5) నెయ్‌దల్‌ (సముద్ర తీరము). 


4 మొదటి. అధ్యాయము 
పర్వతములు. 


తూర్పు 'కనుమలు పడమటి కనుమలు తమిళ రాష్ట్రంలో కలుసుకుంటాయి. 
ఇచ్చట కొండలలోని విహారస్థల ములు అన్ని రకల యాతికులనూ 
ఆకర్షిస్తాయి. యుల్లు మనిపించే చల్లగాలి కోరేవారికి “భారత దేశపు పర్వత 
విహార కేం(దముల రాణి” గా పేరుగాంచిన ఉదక మండలం ఉన్నది. 
1పశాంత వాతావరణాన్ని ఆకాంక్షించే వారికీ కొడై కనాల్‌ ఉండనే ఉంది: 
అంతంత మాతం డబ్బులున్న వారికీ, గుండెజబ్బు మనుషులకీ నీలగిరుల 
లోని కూనూరు,. కోటగిరి, ఆనమలై లోని టాప్‌స్తిప్‌, వాల్‌పారై, సేలం 
సమీపములో ఉన్న పర్కాడు, దకిజార్కాటు జిల్లాలోని ఏలగిరి = ఆ[శయ 
మిసాయి. పైన పేర్కొన్న అన్ని విహారస్థలాల్లోనూ ఉన్ని దుస్తులు అవసరం 
కానీ *దకిణ భారత దేశప్ప స్పా" అని (పథ్యాతి గాంచిన కు[టాలంలో 
మాత్రము మామూలు దుస్తులే చాలు (స్పా అన్నది బెల్జియం దేశంలోని ఒక 
విహాఠస్థలము), తమిళనాడులో ఇంచుమించు (పతిజిల్లాలోనూ ఒక పర్వత 
విహార కేంద్రమో, సము[దతీర స్థలమో తప్పక కనిపిస్తుంది. 
పొళ్ళొచ్చి-పాల్‌ ఘాట్‌ ల మధ్య విస్తరించిన సారవంతమైన పర్వత నాను 
వులూ, కంభం. కొండచరియా-ప్పష్కులమైన వాణిజ్య పంటలకు వాసిశెక్కి 
నవి. వాటి సుందర (పకృతి దృశ్యాలు కనువిందు చేసాయి. 


అడ వులు 


తమిళనాడులో పేర్కొనదగిన జంతుజాలములలో ఏనుగులు, మసుజోతులు, 
'ఆడవి పందులూ ముఖ్యమైనవి. ముదుమలై కొండలలోని జంతు స్థావరములో 
వీటిని చూడవచ్చును. పక్షి స్థావరమైన వేదన్‌ తాంగల్‌ వలస వచ్చిన పక్తు 
లకి ముఖ్య కేం.దము.. కొడికాడులోవి చిత్తడి (పదేశమయిన పాయింట్‌ 
' శెల్‌ మెరిలో ఎ[రకొంగలూ వర్షపు కొంగలూ మరియు నీటి కోళ్ళు) ఉన్నాయి. 
'తమిళదేశపు మొక్కల జాతిలో పుష్కరమునకు ఒకసారి మాతమే 
పుషించే. కురింజ్లి (ప్రత్యేకముగా పేర్కొన దగినది, : ఇలాగే: అత్తి 


తమిళనాడు; జానపద సాహీత్యమూ, సంస్కృతీ '§ 


(పాముఖ్యం వహించే ఇంకో వృక్షజాతి చింకోనా. అందులోంచి కనా 


మందు తీసారు. తిరునెల్వేలి జిల్లాలో వేల సంఖ్యలో వ్యాపించిన తాటి చెట్లు 
సమాజంలోని దళిత వర్షాల (పజలకు జీవనోపాధి కలుగజేస్తున్నవి. 


మలేషియాలోవలె రబ్బరు పెంపకానికి అనువైన శీతోష్టస్టితి కలిగిన కన్యా 
కుమారి జిల్లాలో ఉత్త్సమజాతి రబ్బరు మొక్కలు సాగుచేస్తున్నారు. సీలగిరి 
(పాంతంలో అడవుల పెంపకం పధకము (కింద యూకలిప్టస్‌ మొక్కలు 
పెంచుతున్నారు. దక్షిణ ఆర్కాటు జిల్లాలోని జావళీ కొండ (ప్రాంతాలలో 
గంధపుచెట్లు పెంచుతున్నారు. జౌషధముల తయారీకి పనికివచ్చే మూలి కల 
చెట్లు పళ్లని పర్వత (శ్రేణలోనూ కుట్రాలము వద్దనూ విరివిగా ఉన్నవి: 


నదీ నదాలు 


తమిళనాడులోని ఏకైక జీవనది కావేరి. ఈశాన్య నైరుతీ బుతుపవన 
ముల వల్ల కావేరి నదిలో ఏడాది పొడవునా వర్షపు నీరు (పవహిసుంది. పడ 
మర నుంచి తూర్పునకు (ప్రవహించే కావేరినది తమిళనాడును రెండు సమ 
భాగాలుగా విడదీస్తున్నది. కావేరికి ఉత్తర దిశలో పాలారు, వడ పెన్నారు'' 
నదులూ, దక్షిణ వైపున వైగ్రై, తా(మపర్తి నదులూ పారుతున్నాయి. నదీ. 
తీరాలలోనూ జలాశయముల ఒడ్డులలోనూ మత పరంగానూ వాణిజ్య రీత్యానూ 
(పాముఖ్యము వహించే అనేక పట్టణాలు ఏర్పడినాయి. (పతిదానికీ ఆసక్తి 
కరమైన స్థల పురాణములున్నాయి. 


అందులో జక గాధ: ఒకసారి మధురాంతకం చెరువుగట్టు తెగిపోవడం ' 
తప్పదు అని స్థానిక (ప్రజల్ని సురక్షిత ప్రాంతాలలోకి తరలిస్తున్న తరుణంలో. 
విల్లు ఆంబులు దాల్చిన (గశ్రీరామచందుడు లక్ష్మణ సమేతంగా _పత్యతమై 
ఆ చెరువుగట్టు తెగకుండా రక్షించాడట.. ఈ సంఘటనను కన్నులారా చూసిన 
అప్పటి చెంగల్బట్టు కలెక్టర్‌ (శ్వేత జాతీయుడు) ఆ (గామములోని' కోదండ 
రామ ఆలయంలో సీతమ్మకు మండపం కట్టించి అందులో శిలాశాననము 
చెక్కించాడు. 


6 'మొదటీ అధ్యాయము 


ఊరుణి అనే చిన్న చిన్నకొలనులు, (తాగునీటిని సమకూరుసాయి. 
పెద్ద పెద్ద చెరువులన్న వ్యవసాయానికీ ఉపకరిస్తాయి. కొండలలో (పకృతి 


సినముగా ఏర్పడిన జలాశయములు, మానవ నిర్మితములై న రిజర్వాయర్లు 


ల 


విద్యుచ్చక్తి ఉత్పాదనకు దోహదము చేస్తున్నాయి. 
వీడు నేలలు 


తిరునెల్వేలి జిల్లాలోని కయమొళి సమీపంలో ఒక ఇసుక మేటు వ్యాపించి 
వున్నది. దానిని తేరీ అని పిలుస్తారు. ఎడారిలాంటి ఈ వీడు భూమిలో 
కొంత భాగము ఇప్పుడు వ్యవసాయ క్షేత్రముగా రూపొందుచున్నది. ఎర్రని 
ఇసుక మేటులో జరుగుతున్న ఈ పచ్చ విప్లవం ముందు తరాల వారికి ఒక 
ఇతిహాసంగా మిగిలి పోవడం భాయం! 


ఓడ రేవులు 


డ్రీస్తు శరము (పారంభ దశలోనే కావేరి పూంపట్టనం ఇంకా ఇతర ఓడ 
రేవుళ్లో వాణిజ్యము ముమ్మరంగా కొనసాగుతుండేది. గీకులు సమ్ముద 
తీరంలో అక్కడక్కడ టంకళాలలు నెలకొల్పి తమిళ దేశంలో కొనుగోలు 
సే వస్తువుల కోసరం నాణ్యాలు ముదించి చెల్లిస్తుండే వారు. కొరకై 
అధీచనూర్‌ (తవ్వకాలలో బయల్పడిన రోమను నాణెములు, సింహళ దస్తా 
వేజులలోని వివరణలూ పురాతత్వ పరిశోధనా ఫలితములు, (గీకు మరియు 
హి(బూభాషలలో సమ్మిళితమై పోయిన తమిళ పదాలూ పై విషయాన్ని బుజువు 


చేస్తున్నాయి. 


రోమన్‌ చ్మకవర్ని అయిన అగష్టస్‌ కొలువులోని ఒక పాండ్యరాజు తన 
రాజ్యమునిచి. ఇద్దరు రాయబారులను పంపాడు. ఈ ఉదంతాన్ని కొన్ని 
కొన్ని సందర్భాలలో పల్లె (పజలు (పదర్శించే నాటకాలలో ఉటంకిస్తూ 
ఉంటారు. ఇచ్చటి గంధపు చెక్కలూ, మిరియాలు, ళొంఠి, బియ్యము, 
ఏలకులు, లవంగము, పసుపు, దంతము, ముత్యాలు, కోరండం (ఒక 


తమిళనాడు; జొనపడ సాహిత్యమూ, సంస్కృతీ 7 


తమిళ మణి) మరియు సము[ద గర్భంలో దొరికే గరుడపచ్చ మున్నగు 
వాటికి విదేశాలలో మంచి గిరాకీ ఉండేది. 


నేడు మదాస్‌ మరియు తూత్తుకుడి ఓడ రేవులు దేశంలో (ప్రాముఖ్యము 
వహిస్తున్నాయి. తమిళ దేశంలో మత్స్య పరి|శమ అతి ముఖ్యము కావడం 
వల్ల చేపలు పన్టేందుకు అనువైన సము[ద రేవులను కూడా బాగా అభివృద్ది 
చేస్తున్నారు. 


సము[దములో లోతుకు చొచ్చుకు వెళ్ళి చేపలు పట్టటంలోనూ నదులలో 
చేపలు పట్టటంలోనూ, ఆరితేరిన ఇచ్చటి బెస్తలు తమ (ప్రత్యేక నై పుణ్యాని 
(పదర్శినారు. పురాతన కాలంలో పడవలకు వాటి ఆకృతినిబట్ట అరిముఖ 
నంబి (సింహముఖ బంటు) గజముఖ నంబి (గజముఖబంటు) పరిముఖ 
నంచి (గు(రం ముఖ బంటు) అని పేర్లు పెట్టేవారు. 
అతి (పాచీన కాలమునుంచి గవ్వల సేకరణ ముత్యాల "సేకరణ ఇక్కడ 
కొనసాగుతూంది. వలంపురి శంఖములు ఈ నాటికీ అత్యధిక ధరలకు 
అమ్ముడు పోతున్నాయి. పాండ్య దేశపు సముదతీరంలో దొరికే ముత్యాలు 
పరిమాణంలోనూ (పకాశంలోనూ (పపంచ (పథ్యాతి గాంచినవి. ముత్యాలను 
గురించి ఎన్నో జానపద గయాలు వున్నాయి. అందులో ఒకటి := 
ముత్తాన ముత్తు 
ముదిరా ఇళ ముత్తు 
కారమడై. రంగరక్కు_ 
కళుత్సి విడుం రాణిముత్తు 
ఆయిరం ముత్తి వే 
ఆరాయిన్‌ దు ఎడుత్త ముత్తు 
శ్రీ రంగనాధ రుక్కు 
శిరసిల్‌ ఇదుం రాణీ ముత్తు 
తొొళ్ళాయిరం ముత్తి వే 


8 మొదటీ- అధ్యాయము... 
కుళావి ఎడుత్త ముత్తు 
మధురై మీనాక్షీక్కు 
మార్చి విడుం ముత్తు. 
అం పే 
ముత్యములలో ముత్యము ఇది 
'ముదరని నునులేత ముత్యము 
కారమడై రంగదివుని 
కంఠమున ఇది రాణి ముత్యము 
వేలాది ముత్యములలో 
వెతికి తీసిన మేటి ముత్యము 
(శ్రీ రంగనాధునికి 
శిరసున వెలిగే ఆణి ముత్యము 
తొమ్మిదొందల ముత్యములలో 
దొరికినదిది మం 


అని భావము. 
చరిత్రాత్మక పూర్వాధారము 

పురాతన కాల సంస్కృతినీ ఐతిహ్యమునూ పరిళోధితచటానికి చరి త్ర, 
పురాణము మరియు సాహిత్యమూ ఎంతగానో సహకరించాయి. ఒక ఘోర 
జల (పళయము సంభవించే ముందు తమిళుల జీవన విధానములోనూ సింధూ 
లోయకు వలస వచ్చిన (పజల జీవన విధానములోనూ పోలికలు చాలా కని 
పిస్తాయి. పురాతత్వ శౌస్త్రవెత్తలూ, (ప్రాచీన ఇతిహాస విజ్ఞులు, ఇప్పటికి 
కొన్ని గుర్తులు, రాజము (దలు, పచ్చబొట్లు మున్నగువాటిని శురించి కొద్దిగా 
మాత్రమ తమ అభిప్రాయాలు వలిబుచ్చారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 9 

ఇం తేకాకుండా బెలూచిస్టానములో వాడు కలో వున్న (బూహీ భాషలో 

తమిళభాషా అవశేష పదాలు చాలా కనిపిస్తాయి. ఒకానొక కాలంలో తమి 

భులు భారతదేశపు వాయవ్య భాగంళో నివసిస్తూ ఉండి ఉండాలి లేదా అక్కడి 

(ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు 

చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఈ అంశం భారతదేశ సమైక్యతా సాధ 
నకు (పాఠిపదిక కాగలదు. 


సంగ కాలము 


©), 
ర్‌ 


తమిళ సాహిత్య చరి(తలో అతి పురాతన మైనదిగా 'పేర్కొానబ ౦గ 


గ్‌ 


కాలము (కీస్తు పూర్ణము (పారంభమై దాదాపు మూడు నాలుగు శతాబ్దముల 
వరకూ కొనసాగింది. ఎనిమిది కావ్యాలూ (పట్టుతొగె)పది కవితా ఖండికలు 
(పత్తప్పాట్టు) తమిళ సాహిత్యములోని అతి (పాచీన (గంధములుగా (పసిద్ది 
కెక్కి నవి. 

సంగ రాలపు తమిళనాడులో “పాలూ తేనే (పవహించేదని”” అతిశ 
యోక్తిగా చెప్పుకుంటారు. ఆహార ధాన్యాలు, మాంసము, చేపలు విరివిగా 
దొరికేవి. పశ్చిమ దిశలో వెలసిన చేర రాజ్యంలో గేదెలూ, పనసపళ్ళూ 
మిరియాలూ, పసుపూ సమృద్ధిగా ఉండేవి. కావేరి నదీపాంతమైన చోళ 


రాజ్యం దక్షిణ దేశపు సిసలైన ధాన్యాగారముగా వెలుగొందినది. చోళ రాజ్యా 


న్నీ 


నికి దకషిణ భాగంలో వెలసిన పాండ్య రాజ్యం ముత్యాలకూ, గెనుసు దుంప 
లకూ తేనెకూ ఆలవాలమై ఉండేది. 


రాజరికము వంశ పారంపర్యముగా సం[కమించేది. రాజు సర్వాధికారి 


ఆయినా (పక్టావంతుల సలహాలు పాటించి రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. 
(పజలు తమ ఏలిక అన్ని విధాలా ఉత్తముడ్డుగా ఉండాలని కోరుకునే వారు. 
అందువల్ల రాజు నీతికీ న్యాయానికీ కట్టుబడి నడుచుకునే వాడు. రాజభటుల్లు 
రాతులలో పట్టణాలకు గస్తీలు తిరిగేవారు. ఒక్కా క్కప్పుడు రాజు 


స్వయంగా వెళేవాడు. 
ఆ 


బు 


10 “'ముదటి అధ్యాయము 


(గ్రామీణ ప్రాంతాలలో జరిగే నాటకాలలోనూ జానపద కథలలోనూ పె 
వివరాలు వెల్లడవుతున్నాయి. 


సంగ కాలంలో సంగీత నృత్య కళలకు సమున్నత న్ధానం ఇవ్వబడింది. 

ఆ కాలంలో వేట, మల్లయుద్ధము, ముష్టి యుద్దము, మూ మున్నగు 
నవి ముఖ్యమైన (క్రీడా వినోదములు. స్రీలు తమ భవంతులపై డాబాలపై చిన్న 
చిన్న బంతులతో ఆడుకునే వారు. ఆడామగా కలిసి జల (కీడలలోనూ, 
షికార్లలోనూ పాల్గొనేవారు. పసిపిల్లలు కొయ్యలతో చేసిన విల్లు, బాణములు 
ఇంకా వివిధ రకములైన బొమ్మలతో ఆడుకునే వారు. 

పల వులు 

గా 

పల్లవరాజులలో అనేకులు బహుకళా కోవిదులె దైవాంశసంభూతులె 
సంపూర్ణ వ్యక్కిత్వమును కలిగి వున్నారు. నాటక కళలోనూ సంగీతము 
నందునూ, వాస్తు శిల్చ్పములోనూ తమ (పతిభను వెల్లడించారు. యుద్ద 
కౌశలములోనూ నిష్టాతులే. వారు కాచేరి వరకు గల (ప్రాంతమును పరి 
పాలించారు. తమ రాజ్యములో మత ధర్మములు, సాహిత్యము, లలిత 
కళలూ, పురోభివృద్ధి చెందటానికి కృషి చెశారు. సంస్భ్కత భాషను 
పోషించారు. వాళ్ల శిలాశాసనములలో సోత సంబంధమైన విషయాలు 
'గ్రంథాక్షరి (సంస్కృతము) లోనూ మిగతా వివరణలు వట్ట యెత్తు 
(తమిళము) లోనూ చెక్కబడి వున్నాయి. (గంథాతరి, వట్ట ఎత్తు అన్నవి 
రెండూ తమిళ లిపులు, సంస్కృతానికి (గంథాకరి లిపిని తమిళానికీ వట్టి 
' యెత్తులిపినీ వాడేవారు. (గంథాక్షరిలిపి ఒక్క తమిళ నాడులో మాత్రమే 
కనబడుతున్నది. 


పల్లవ యుగంళో హిందూ ధర్మము శైవ వైష్ణవ శాఖలుగా పునరుద్దరింప 
బడ్డాయి. శైవ సిద్దాంత (పచారకులై న నాయన్‌ మార్లు వైష్ణవ మత (పవర్త 
లయిన ఆళ్వార్లు తమ తీ(వ కృషివల్ల తమిళ రకాల్లో జైనబౌద్ద మతముల 
వ్యాప్తిని పూర్తిగా నిరోధించ గలిగారు. ముగ్గురు నాయన్‌ మార్లు-సంబంధర్‌ , 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 11 


సుందరర్‌, అప్పర్‌ - తేవారము అని పిలవబడే పాటలనూ అలాగే 
ఆళ్వార్లు (పబంధములనబడే గీతలనూ విరచించి (పపంచములోని మత 
సాహిత్యములలో తమకొక (ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కవిత్వ 
ములలో వీరు సృష్టించిన కొత్తశాఖ భక్తి కవిత్వముగా స్థిరపడి ఫి లల 
హృదయాలను కదలించే శ్రావ్య గీతాలయిన “సపలణ్‌ *ిలు కవిత్యములో ఒక 
కొత శైలిని నెలకొల్చినవి. మాణి క్కవాచగర్‌ అనబడే సాధువు రచించిన 
“త్రిరువాచకం*” హిందూ ధర్మ పునరుజ్జీవనానికి ఎంతో దోహదకారి 
అయినది. ఆ పాటలన్నీ (పజలను ఇమే ఆకట్టుకున్నాయి. వాటిని జనులు 
(పత్యేకంగా తమతమ ఇళ్ళల్లోనూ దేవాలయములలో బృందగానముగానూ 
పాడుకునేవారు. 

పల్లవులు రాతిగుహలూ, శివాలయములు, విరివిగా నిర్మించారు. అవి 
ఇప్పటికీ, జ్ఞాపక చిహ్నాలుగా సంరక్షింప బడుతున్నాయి. 

రాతిలోంచి శివాలయం తొలిపించిన మొదటి రాజుగా మహేం(ద పల్లవుడు 
చరి[తలో శాశ్వతంగా నిలిచి పోతాడు 

చేర రాజులు 

చేర రాజులు పశ్చిమ సము[ ద తీర పాంతాన్ని ప3ంపాలింవారు. దంత 
ములు, సుగంధ (ద్రవ్యములు విచెశాలకు ఎగుమతి చేస్తుండేవారు. వారికి 
పాండ్య చోళ రాజ్యములకం టే ఎక్కువగా సిటి వనరులు ఊఉండెవి. 


చోళులు 


చోళ వంశమును గురించి (పన్తావిస్తున్నప్పుడు వాళ్ళ కుళ్ళాగ బుద్ది రశ 
లమూ, కళారాధనా, జ్ఞానతృష్ణ, ధార్మిక చింతన పేర్కానదగినవి. వీరు 
ఎన్నో దేవాలయములు నిర్మించారు. పాతబడిన వాటిని బాగుపరచి పున 
ర్నిర్మించారు. తంజావూరులో ఒకటవ రాజ రాజచోళుడు (10 వ శతాబ్దం) 
కట్టించిన బృహదీశ్వరాలయమూ, అతని పుతుడు రాజేంద చోళుడు గంగా 
నది (పాంతమును జయించినందుకు విజయ చిహ్నంగా నిర్మించిన గంగ. 


12 మొదటి అధ్యాయము 
కొండ చోళ పురమూ అపురూపమైన కట్టడాలు. తం(డీ కొడుకులిద్దరూ 
వాస్తు శాస్త్రములో దిట్టలు. కాంశ్య విగహాలు చేయుటలో చోళులు చూపిన 
పనితనము అనన్య సామాన్యమైనది. 

చోళుల కాలంలో (గామ పాలనము పునరుద్దరింప బడినది. (గ్రామ 
పంచాయతీ సభ్యులకు ఇతోధిక అధికారములూ బాధ్యతలూ అప్పగింప 
బడినవి. చోళులు నీటివనరుల కోనరం (పత్యేక (శద్దతీసుకుని చెరువులు 
(తవ్వించారు, ఆనకట్టలు కట్టించారు, పంట కాలువలు నిర్మించారు. తిరుచ్చిరా . 
పల్లి జిల్లాలోని జయంకుండాన్‌ చెరువూ, తంజావూరు జిల్లాలోని పెద్ద ఆన 
కట్ట (Great AnicUut) వారి సాం కేతిక (పావీణతకు (పత్యక్ష నిదర్శనములు, 


ఆగ్నేయాసియా (SOUth East Asia)తో తమిళ భాషా సంస్కృతులను 

వ్యాపింప జేసిన ఘనత చోళులకే దక్కుతుంది. ఈనాటికీ తాయ్‌లాండ్‌ 

పట్టాభి షే షేకం వేడుకలలో తిరుప్పావై, తిరువెందాలైలోని పాట 

లను గాసం చేస్తారు. ఇండోనేషియా మరియు మలేయా భాషలలో పెక్కు 

తమిళ పదాలు సమ్మిళితమై ఉన్నవి. తమిళ సంనృతిని చాటి చెప్పే అనేక 
ఈ దేశములలో కనిపిస్తున్నాయి. 


దేశపు రాజ 


శిలా శాసనముల 


ర్‌ 


దేవాలయ నిర్మాణంలో తమిళుల శైలి (పపంచ ._పఖ్యాతి వహించిన 
అంగ్‌కోర్‌ వాట్‌ (Angkor Wat) మరియు ఇతర దేవాలయములను సైతం 
(పభావితం చేసినది. తమ దేశపు ఊరి పేర్తయిన మధురై, మూనార్‌ 
లాంటి పేర్లు ఇండోనేషియాలోనూ మలేషియాలోనూ వాడుకలో నున్నవి, 
ఇప్పటికిని మలర్కా- (Malacca) దేశంలో శైవ సంతతివారు నివసిస్తు 
న్నారు. 


చోళులు (పజల కష్టములను ఎప్పటికప్పుడు నివృత్తి . చేస్తుండేవారు. 
కోటకు వెలుపల జేగంటలను వేలాడదీసేవారు. అత్యవసర పరిస్థితులలో 
ఎవరైనా రాజును చూసి తమ ఇక్కట్లను నివేదించుకోదలి స్తే ఈ గంటను 
_మోగింపవచ్చును. _ఒకసారి మనునీతి చోళచకనరి కుమారుడు పొర 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 19 


పాటున తన రధమును ఒక ఆవుదూడపె తోలి చంపేశాడు. పాపం తన 
దూడను కోల్పోయిన తల్లి పశువు కోట వెలుపల వున్న గంటను అదేపనిగా 
వాయిస్తు౦ కే రాజు విచారణలు జరిపి జరిగిన అన్యాయమును తెలుసుకుని ఆ 
ఆవుకు న్యాయము చేకూర్చటంకోసరం తన కొడుకు పైననే రధము నడిపించి 
పుకుని కోల్ప్చోయాడట. తర్వాత పరచేష్టి (ప్రత్యక్షమై లేగదూడనూ, యువ 
రాజునూ బితికించాడని ఒక వృతాంతము వాడుకలో నున్నది. 

ఆలయములలోని దేవుళ్లరథములు తమిళనాడులో జరిగే రథోత్సవాలలో 
(పముఖస్థానం వహిస్తాయి. దేవుని రథమునులాగుటకు ఏఒక్కరూ గౌరవానికి 
లోటుగా భావించరు. చోళ చ్యకవర్తులే ముందునిలచి ఈరథములనులాగేవారు. 

దేవాలయ రథమును ముందుకు కదిలించడానికి (పజలు తండోపతండాలుగా 
తరలి వచ్చేవారు. 

దేవాలయ నిర్మాణము నో ముందంజ వేసిన పాండ్య చోళ రాజులు శిల్పుల 
పట్లనూ ఇతర పనివాళ్లు బాగోగులలోనూ స్వయంగా (శద్ధ తీసుకునే వారు. 
ఒకసారి శిల్చం చెక్కుతున్న ఒక శిల్చి తాంబూల చర్వణం వల్ల ఉమ్మి వేయ 
వలసి వచ్చినప్పుడు అతని ఏకాగతకు భంగము కలుగకుండా రాజే స్వయాన 
అతని దగ్గరకు ఉమ్మినీరు పాత్రను తీసు కెళ్ళాడట. 


పాండ్యులు 
తమిళనాడు దక్షిణ భాగంలోని చివరి (పాంతము పాండ్యుల ఆధీనములో 
ఉండేది, తమిళ సాహిత్య వికాసం కోసం పాండ్యులు య క మెచ్చుకో 
దగినది. *కళుగుమృువె లో రాతితో చెక్కబడిన గుహాలయము పాండ్యుల 
కళారాథనకు (పత్యక్ష తార్యాణము. (గామీణ వాడుక భాషలో పూర్వీకులను 
పాండ్యులతో పోల్చి చెప్పడం కద్దు(మీనాన్న స్‌ పాండ్యరాజా?) 
విజయనగర సా(మాజ్యము 


పరా(క్రమశాలులై న సేనా నాయకుల మూలంగా విజయనగర సామాిజ్యము 
దక్షిణ భారత దేశంలో నెలకొన్నది. అయినా తమిళ మండలముల పై విజయ 
నగరాధీశుల అధికారం నామమాత్రంగానే ఉండేది, 


14 మొదటి అధ్యాయము 


విజయ నగర సేనా నాయకులు పండగలూ ఉత్సవాల పా9ముఖ్య తను 
పెంచారు. పదహారునుంచి వంద స్థంభముల వరకూగల పెద్ద పెద్ద 
మంటపములను నిర్మించారు. వారు ఆంధ దేశమునుంచి బాాహణులనూ, 
ఇతర చేతివృతి, పనివారినీ పెద్ద సంఖ్యలో తమిళ దేశానికి తరలించారు. 
(బ్రీవిల్లిపుత్తూరు మరియు ఇతర పాింతములలో తెలుగువారి స్థావరములు 
ఏర్పడినవి, తాళి కోటలో విజయనగర సామా్రజ్యము పతనమైన తర్వాత 
బెంజీ, తంజావూరు మరియు మధురై పాింతాలను పరిపాలిస్తున్న నాయక 
సామంత రాజులు తమతమ పాంతాలని స్వతంత9 రాజ్యాలుగా (పకటించు 
కున్నారు. 


ఈ నాయక రాజుల (పోద్బలంతో కొత్త దేవాలయములు నిర్మింప 
బడినది. పాతవి పునర్నిర్మింపబడినవి. మధురైలో వెలసిన అతి సుందర 
మైన తిరుమల నాయకుని భవనమూ తామర  చెరువూ [పపంచ (పథ్యాతి 
గాంచినవి. 


మహారాష్ట్ర పాలకులు 
1677లో ఛత్రపతి శివాజీ కర్ణాటకదెశము పై దండెత్తి రావడంతో తంజా 
వూరు మహారాష్ట్ర పాలకుల స్వాధినములోనికి వచ్చినది. 


తంజావూరును ఏలిన మహారాష్ట్ర పాలకులలో రాజా షెర్ఫోజీ అత్యంత 
పిజ్ఞావంతుడు. అతను స్వయాన డేనిష్‌ మిషనరీలో చదువుకున్నాడు, 
స్మార్ట్‌, డేనిష్‌, డచ్‌, ఇంగ్లీష్‌ మరియు ఫెంచి మిషను వారు (మత 
పిచారక సభలు) తంజావూరు తీర పాింతములలో తమతమ వ్యాపార 
స్థావరములను పరిశమలను స్థాపించుకున్నారు. ఇది చివరికి యురోపియనుల 
మధ్య స్పర్ధలకూ అంతర్యుద్ధానికి దారి తీసింది. దాని పర్యవసానంగా 
పాండిచ్చేరి ఫెంచి వారి న్రావరముగా స్థిరపడి తర్వాత 150 ఏళ్ల దాకా 
వాళ్ల స్వాధీనములోనే ఉండిపోయింది. ఈస్టిండియా కంసెనీ వారి పిధాన 
న్థావరము ( Head-quarters ) మద్యాస్‌లోని సెయింట్‌ జార్జి కోటలో 
St.( Geoge Fort) నెలకొన్నది. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 15 
ముస్టిమి పరిపాలన 


18వ శతాబ్దంలో హైదర్‌ అలీ టిప్పు సులానుల దండ యాత్రల వల్ల 
తమిళనాడులోని పెక్కు. (ప్రాంతాలలో తీవ అలజడిరగింది. “హైదర్‌ అలి 
పేరు చెబితేనే ఏడ్చే పాపాయి కూడా నోరు మూసుకుంటుంది?” (హైదర్‌ 
అలీ ఎం(దాల్‌ అళుద పిళ్ళయుం వాయ్‌ మూదుం) అనే తమిళ లోకో క్తి 
కూడా ఉన్నది, ముస్లిముల సా వరములు దక్షిణ ఆర్కాటు జిల్లాలోనూ ఇతర 
జిల్లాల్లో నూ ఏర్పడినవి. ఆర్కాటు నవాబు బలీయమైన రాజకీయశకిగా 
రూపొందాడు. తమిళ (ప్రజలపెన నవాబు పాలకులు ఎంతటి గాఢము[ద 
వేశారో (గామీణ సాహిత్యములో బయల్పడుతూ ఉంది. పల్లె ప్రాంతాలలో 
“నువ్వేమిటో ఆర్కాటు నవాబు కొడుకు అయినట్లు మాట్లాడుతున్నావు” అని 
ఎద్దేవా చేస్తుంటారు. నవాబుసైనికులు మిక్కిలి ఖరీదైన మేలిరకం పాదరక్షలు 
ధరించేవారు. దీనికి తార్మా-ణముగా “చెప్పుదెబ్బలు తిన్నా ఆర్కాటు చెప్పు 
లశో తినాలి” అనే తోకోకి, పుట్టింది. “పులి ఎంత సాధువో నవాబు 
అంత బీదవాడు” అనే మరో సామెతకూఢా (పచారంలో ఉంది. 


(బిటిష్‌ పరిపాలన 


అనాదిగా యురోపియనులు తమిళదేశంతో సంబంధము కలిగి వుండడం 
ఇక్కడ ఆంగ్లభాషా వ్యాప్పికీ (్రీస్తుమత (ప్రచారానికీ దోహదం చేసింది, 
ఆధునిక త మిళభామషా భివృద్దికి పాశ్చాత్యవిద్య ఎంతో సహకరించింది. యురో 
పియన్‌ పండితులు చేసిన సేవకూడా కొనియాడదగినది. చాలామంది తమి 
శులు (ప్రపంచములోని వివిధ భాగములలో వ్యాపించిన (బ్రిటిష్‌ న్రావరము 
లకునూ ((ఫెంచి స్థావరములకునూ వలస వెళ్ళి స్థిరపడి పోయారు. 


స్వాతంత్ర్య పోరాటము 
స్వాతం (తో్యోద్యమములో తమిళనాడు [పముఖ (పాత వహించినది. ఈ 
ఉద్యమపు తొలిఘట్టములుగా 'బైటిష్‌ ఆధిపత్యము నెదుర్కొని పోరాడిన 
కట్టబొమ్మన్‌ సివగంగ సహోదరులు, సాహస కృత్యములు సలిపిన వేలు 


16 మొదతి అధ్యాయము 


తంబి మరియు పలి దేవర్‌ మున్నగువారు ముఖ్యులు. ఇంకా వేలూరు సిపా 
యిల తిరుబాటుకూడా పేర్కొ-నదగును. ఈ సంఘటనల ఆధారముగా ఎన్నో 
జానపద గాధలు (ప్రచారములో వున్నాయి. 

భారత దేశపు రాజకీయ రంగంలో గాంధీజీ (ప్రవేశించిన తర్వాత రాజాజీ 
నాయకత్వము వహించి ఉప్పు సత్యాగ్రహం కోసరం వేదారణ్యమునకు 
స్వాతం(త్య యోధులను నడిపించిన ఘట్టము తమిళనాడు చరిత్రలో అతి 
ముఖ్యమైనది, తమ ఉద్యమం అహింసాయుతమైనదని చాటుతూ “కత్తి 
ఇంది, రత్తమి౦(ది” అంతే కత్తులు లేక రకము చిందక సాగే 
సోరాటము అనే పాటను గానం చేసేవారు. వ. వు. చిదంబరం పిశె తానే 
ఒక వర్శక నౌకను ప్రారంభించడం. క్విట్‌ ఇండియా ఉద్యమమూ. దాని 
మూలంగా కులశేఖర పురము, తిరువాతణై, దేవకూట, తిరుపూరు మున్నగు 
చోట్లలో (పజలు (్రిటిష్‌వారి హింసకు గురికావడమూ, వేలకొలది తమిళులు 
జపాను ఆధీనములో ఉన్న మలేషియా, బర్మా దేశములకు వెళ్ళి నేతాజీ నెల 
కొల్చిన భారత జాతీయ సెన్యము (ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో దాఖలు 
కావడమూ -స్వాతం త్య సముపార్షనకై సాగిన పోరాటములో అతిముఖ్యమైన 
ఘట్టములుగా పేర్కొనవచ్చును. 

అంతకు పూర్వమే దక్షిణ ఆ(ఫికాలో నివసిస్తున్న తమిళ యువతీ యువ 
కులు గాంధీజీని స్వాతం(త్య పోరాటానికి ఆయ త్తం చేశారు. గాందీజీ వారిని 
గురించి చెబుతూ “నా కృషి సఫలిక్యతం కావడానికి వారు ఇచ్చిన 
పోత్సాహం గొప్పది ” అన్నారు, 

తెగలు, లక్షణాలు 

తమిళనాడులో నివసించే అత్యధికశాతం (ప్రజలు ఖండవాసులు 

(Chersiots) ద్వీపవాసులు (Nesiot5) చాలా తక్కువ. కొన్ని కొండ 


జాతులు నీగో లక్షణములు కలిగి వున్నవని చెప్పబడుతున్నది. తమిళులు 
సామాన్యముగా పొట్టిగానూ, బలహీనముగానూ ఉంటారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 17 


ఇక్కడి (పజలలో సమ్మిశితజాతి లక్షణాలు కలిపిస్తాయి. వీరు నల్లగానో 
లేదా చామన చాయగా ఉంటారు. పలచటి ఉంగరాల జుత్తు; ఒళ్లంతా పుల్ల 
చెం(టుకలు, జారుడుగా వెడల్పుగా కన్చించే నొసలు, ధనురాకృతిలో గుంటలు 
పడినట్లు అమరిన కనుబొమ్మలు, జేవురురంగుతో కూడినమామూలు లేదా పెద్ద 
పెగ కళ్ళు. ముడతలు పడని కంటిపై రెప్పలు కిందికి వాలినముకు)_, పెద్ద 


© 
పెద నాసికా ద్వారములు - ఇవీ ఇచ్చట నివసించే జాతుల అంగలక్షణాలు. 


© 


నీలగిరి కొండలలో నివసించే తోడా అనబడే ఆటవిక జాతి అతి (పాచీన 
మైనదిగా పేర్కొనబడుతుంది. వాళ్ళు సాధారణముగా పొడవుగా ఉంటారు. 

ఇక్కడ [దావడ సంస్కృతిని గురించి (పసావించవలసి ఉన్నది. 
డా॥ సునీతికుమార్‌ చటర్జీ మాటలలో “నేటి భారతీయ సంస్కృతి మరియు 
హిందూధర్మము అనే నేత (TeXtUre) లో దావిడులది పడుగునూలు (Warp) 
ఆయితే ఆర్యులది అడ్డపు పోగులు (Weft) హిందువుల సనాతన సంస్కృ 
తిని గురించి చెప్పాలంటే అది రూపాయలో పన్నెండణాల వంతు (డెబ్బయి 
అయిదు శాతం) ఆ ర్యేతరులదే. 


శ డా॥ గ్రైబర్ల్‌ 'సైటర్‌ (Dr. Gibert Slater) “దావిడుల పైన ఆర్య భాషా 
(పభావమూ, ఆర్యుల పైన (దావిడ సంస్కృతీ (పభావమూ, ఎక్కువగా 
కలిపిస్తా” యని ఉల్లేఖించారు. 


ఆదిమవాసులు, నివాసము 


నివాస: యోగ్యమైన ప్రాంతములలో స్థిరపడిన (ప్రజల్ని నేటి పరిభాషలో 
ఒకసమాజముగా పేర్కొంటారు. 

తొల్‌ కాప్పియర్‌ (ప్రాచీన తమిళకవి) అభిప్రాయము మేరకు (పాణ 
కోటిలో మనుషులకి మాత్రమే బుద్ధి లేదా హేతుజ్ఞ్జానము అనబడే ఆరో (పజ్ఞ 
కలదు. తొల్‌కాప్పియర్‌ జీవరాసుల్ని ఆరు తెగలుగా విభజించారు. స్పర్శ 
శ్రానము మా(తమే కలిగిన వృక్షజాతి మొదటి కోవకు చెందుతుంది. గవ్వ, 


18 మొదటి అధ్యాయము 


నత్త, గోగుపురుగు, గుల్ల మున్నగు ప్రాకుడు (పాణులకి రెండు ఇంద్రియ 
జ్ఞానములు - స్పర్శ మరియు రుచి కలవని పేర్కొన్నాడు. మూడోరకం 
[కింద ఈ సుళ్ళు, చీమలు మున్నగు రెక్కలు కలిగిన పురుగులు వస్తాయి. 
వీటికి స్పర్శ రుచిమరియు వాసన అనే మూడు జ్ఞానములు కలవు. నాలుగో 
జాతి [కింద ఎం(డకాయలు, రొయ్యలు, మున్నగు = అనగా స్పర్శ రుచి, 
వాసన, మరియు దృష్టిజ్ఞానము, కలిగిన (ప్రాణులు వస్తాయి. ఐదో రకము (క్రింద 
స్పర్శ, రుచి, వాసన, దృష్టి మరియు వినికిడి అనబడే ఐదు జ్ఞానేందియములు 
కలిగిన పశుపక్ష్యాదులు వస్తాయి. ఆరో రకం (క్రింద మనుష్యులు మాత్రమే 
వసారు. మనుషులకు మామే తెలివి లేదా హేతుజ్ఞానము అనబడే ఆరో 
జ్ఞానము గలదు. ఆరో జ్ఞానము కొరవడిన మనుషుల్ని మృగతుల్యులనీ, 
(మాక్కశ్‌) అది కలిగిన వారిని మాత్రమే మామూలు మనుషులనీ (మక్కళ్‌) 
ఆనాటి తమిళులు పేర్కొన్నారు. 

ఆయా (ప్రాంతములలో నివసించే జాతులు తమ సముచ్చయమునకు ఆధి 
పత్యము వహించే నాయకునికీ అతని ఇల్లాలికీ సమున్నతమైన గౌరవం ఇచ్చే 
వారు. ఉదాహరణకు ఇప్పటి పళని, నీలగిరి కొండ (ప్రదేశములు మరియు 
వడమటి కనుమలలో నివసించే గిరిజనులకు అధిపతిగా వ్యవహరించే వాడిని 
పొరుప్పన్‌, వేళ్వన్‌, సిలంబన్‌, అనీ వారి భార్యలను “కోటిచ్చి” లేదా 
“కురత్సి” అనీ పిలిచేవారు, పొరుప్పన్‌ నాయకుడుగా వ్యవహరించే కొండ 
జాతి రెండు పాయలుగా చీలి ఉండేది. ఒకళాఖ మగవారిని కణవర్‌ అనీ 
ఇంకోశాఖవారిని కురవర్‌ అనీ పిలుస్తూండేవారు, భార్యలను కురత్తియార్‌ 
అంటూ పిలిచేవారు. 


తంజావూరు డెల్లా (పాంతములోని ఆదిమ నివాసుల నాయకుని మకిల్‌నన్‌ 
లేదా ఊరాన్‌ అని వ్యవహరించేవారు. అతని. సహపత్నిని మనైవి లేదా 
కిళతి అంటూ పిలిచేచారు.. వ్యవసాయము. ముఖ్యవృత్తిగా గల ఈ తెగకు 
చెందిన పురుషులను, ఉళవర్‌, కటైయర్‌ అనీ, వాళ్ళ ఆడవాళ్ళను ఉళత్రి 
యార్‌, కమెచ్చియార్‌ అనీ వ్యవహరించారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 19 


సముద్రతీర వాసుల నాయకులను సీర్వన్‌, పులంబన్‌ అనీ వాళ్ళ భార్య 


ww ఇగ వర 
లను పరట్టి, సుశైచ్చి అనీ ఎరొ్క్కా- న్నారు. 


(పాచీన కవులు తమిళదేశాన్ని ఐదు (పత్యేక భాగములుగా (పంచవర్ష 


విభజన) పేర్కొని (పస్తుతించినా ఇప్పుడదంతా గత చరిత్రగా మిగిలి 


పోయింది. ఆర్దిక రాజకీయ వైవిధ్యముల కారణంగా ఇప్పటి సమాజ పరి 
స్తితి సంక్తి షమెనదిగా తయారైనది. పూర్వపు (పమాణములు కాలక్రమమున 
థి M౧ యా 

మారిపోయాయి 


తమిళనాడులో వాడలూ, వీధులూ, గృహములూ, సమాజ వికాస కేంద 
ములూ, అన్ని చోట్లా ఒకె మో స్తరులో నిర్మింపబడినవి. (పతి (గామమూ, 
దేవాలయమును చుట్టి లేదా దేవాలయ సమెపమున నిర్మింపటడినది (బ్రాహ్మణ 
పురోహితులు అ(గహారములనబడే చోట్లలో నివసిస్తూ వచ్చారు. అగ్రహార 
ములనానుకొని పిశ్ళె. మొదలియార్‌ లాంటి జాతులవారు నివసిస్తూవచ్చారు. 
దాణిజ్య వ్యాపారములు వృతి గాగల జాతులవారు (వై శ్యులుమున్నగు వారు) 


IN 


ముఖ్యవీధులకు సమిష్మపాంతములలో ఉంటూ వచ్చారు. అస్పృశ్యులు (గామా 
నికి వెలుపల నివసిస్తూ వచ్చారు. 

మదురై లాంటి చరిత్రాత్మక పట్టణాలలో సైతం అన్ని జాతులవారూ తమ 
తమ వృత్తుల ననుసరించి వేరువేరుగా నివసిస్తున్న విషయం గమనించదగినది. ' 
నగలూ, ఆభరణాలూ, తయారుచేసే వ్యాపారులు దక్షిణ ఆవణి వీధిలో నిక 
సిస్తున్నారు. కన్నడిగులు నివసించే వీధికి కన్నడిగ వీధి అనిపేరు. గాజుల 
వర్శకులు నివసించే వీధికి గాజులవారివీధి అనీ, సున్నపురాళ్ళు వ్యాపారులున్న 
వీధికి సున్నపురాళ్ళవారి వీధి అనీ పేర్లున్నాయి. అలాగే బావుల (తవ్వకము 
వృత్తిగా జీవించేవారు తోట్టిబావి నందులో నివసిస్తున్నారు. 


పూర్వాచారములు మరియు పాత సం (ప్రదాయములు అడుగంటిపోగా వాటి 


స్తానే హేతువాదము (పబలుతున్నది. (గామ నిర్మాణములోనూ, పట్టణాభివృద్ది 
లోనూ, సత్వరమైన మార్పులు వస్తున్నవి. 

ఇప్పుడిప్పుడు అ([గహారముల లోని కొన్ని భాగములలో (బాహ్మణేతరులు 
కూడా నివసించడం మొదలెట్టారు. మాములుగా పిందూమతమునకు చెందని 
వారు (శై స్తవలు/మహమ్మదీయులు) (పత్యేక జట్లుగా ఊరికి వెలుపలనో 
లేదా ఊరిలోని పత్యేక విభాగములోనో ఉంటూ ఉండేవారు. కానీ కాల 
(కమేణ అన్ని మతాలవారూ, అన్ని వర్గాలవారూ కలిసికట్టుగా జీవించడానికి 
ఆలవాటు పడుతున్నారు, ఉత్సవాలు ఊ రేగింపులలో అన్ని జాతులవారు తార 
తమ్యము పాటించక పాల్గొంటున్నారు. ఉత్సవాలు జరిపించుటలో ఒక్కొక్క 
జాతి వారికీ (పత్యేకమైన బాధ్యత అప్పగింపబడి ఉంటుంది. 

(బిటిష్‌ పరిపాలన వల్లనూ, ఇస్లాం కై 9 స్తవ మతముల వ్యాప్తి వల్లనూ, 
హేతువాదము బలపడటం వల్లనూ, ఇటీవలి కాలంలో హిందువుల మత సంబంధ 
మైన ఉత్సవాల (పాముఖ్యం కొద్దిగా తగ్గి పోొంరదన చెప్పాలి. బాందూ 
మతము అ(పమత్తము కావలసిన అగత్యము ఏర్పడినది. పాశ్చాత్య దేశాలలో 
భారతదేశపు ఘనతను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. అతను 
చికాగోలో జరిగిన మత (ప్రతినిధుల సభ (పార్లమెంట్‌ ఆఫ్‌ రెవిజన్స్స్‌లో 
పాల్గొని హిందూ మతము బౌన్నత్యాన్ని సవివరంగా ఎతి, చూపారు. స్వామి 
వివేకానంద కన్యాకుమారిలో ధ్యానము[దలో మునిగి వున్నప్పుడు ఆతనికి 
చికాగో వెళ్ళ వలసిందిగా అలౌకిక (పేరణ కలిగింది. అతని చికాగో పర్య 
టన చరి_త్రాత్మకమైనది. ఆయన పర్యటనకు కావలసిన ఆర్థిక సహకారమును 
అప్పటి రామనాధపురం రాజా సమకూర్చారు. స్వామి వివేరానంద భారత 
దేశమునకు తిరిగి వచ్చిన తరువాత మ(దాస్‌లో రామకృష్ణ మఠము స్థాపించారు. 
ఇప్పుడది భారతదేశములోనేగాక యావత్‌ _పపంచంలోనూ, శాఖోపశాఖలుగా 
చ్యాపించివున్నది. 

కొన్నివంశాలు వర్శక వ్యాపారంలో అత్యధిక లాభాలు సంపాయించడం 
ననల్లనూ, (పభుత్వము వారి సహకారము వల్లనూ, ధనిక వర్గాలుగా మారి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 21 


పోయాయి. వారిలో పలుకుబడి ఉన్న కొందరు వ్య కులు ఉన్నత కులస్టులు 
నివసించే చోట్లలో డబ్బు కక్కురి ఉన్న వాళ్ళని వెతికి పట్టుకుని అత్యధిక 
ధరలుపెట్టి ఇళ్ళుకొని ఆ ప్రాంతంలో (ప్రవేశిస్తారు. ఇలా చేయడం వల్ల 
విభిన్న జాతులవారు (క్రమక్రమంగా ఒకచోట కలసిపోవడం జరుగుతుంది. 
అక్కడ విశ్వజాననిక (ప్రాంతము (60500౧01118%) నెల కొంటుంది. 


మొదట అత్యధిక ధరలు చెల్లించే వ్యకి,కి అతని స్వజాతివారు తమ సమిష్టి 
నిధులలోంచి నష్టపరి హారము చెల్లి స్తారని చెబుతారు. 


సామాజిక ఆరిక వంవస 
® ల అ 
భారతదేశములోని ఇతర [ప్రాంతములలో వలెనే తమిళనాడులోనూ, సామా 
జిక ఆరిక విధానము వసూత్చతి లో స్వయం సమృద్దిని సాధించడాని ౩. 
ఢి — అది (అ) యా 
రూపొందించబడినది. ముఖ్య కేం (దాలలో జరిగే వారసంతలు, నెలసరి. సాలు 
సరి పరషలు (గ్రామీణ (పజలు తాము ఉత్పత్తి చేసిన మిగులు పస్తువులని 
మార్చిడిచేసి తమకు కావలసిన వస్తువులని కొనుక్కోవడానికి అవకాశం 
కలిగించేవి. 
తిరునెల్వేలి జిల్లా సరిహద్దు (గామాలలో జరిగే సంతలలో ఆ (ప్రాంతపు 
(పజలు “వదకం బేరి” “గామీణులు తెచ్చే” “ఈ ౮2 ముందు (జంట 
దారాలతో చిక్కగానేసిన తువ్వాలు) ను బియ్యము లేదా వేరే ధాన్యములకు 
మార్చుకోవడమన్నది ఇప్పటికీ వాడుకలో వున్నది. ఈ వస్తువినిమయ విధా 
నము (Barter System) కాల (కమమున (దవ్యమూలక (కయ వికయ 
పద్దతికి దారితీసింది. (గామీణ (పాంతాలలో దుకాణములో వెలసి వివిధము 
లైన సరుకులు అమ్మకమునకు రావడములో పూర్వకాలపు వస్తు వినిమయ 
విధానము పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. ఇప్పటికీ పండుగ పబ్బాలకు 
చేరువలో జరిగే సంతలు వ్యవసాయ పనిముట్లు, గొడ్డు గోదాములు, కిరాణా 
సామాన్లు, మున్నగు వాటి క్రయ వి కయములకు (పాముఖ్యత వహి స్తున్నాయి. 
ఒకొక్క జాతియొక్క- ఆర్థిక స్తోమత దాని వృతి పెననే ఆధారపడి 
ఉండేది, ఉదాహరణకు-(చాహ్మణులూ పొరోహిత్యమునూ, జోతిష శాస్త్ర 


లే మ్పైెవ్రటీ అధ్యాయము 

మునూ, వృత్త గా స్వీక కరించేవారు. ఇప్పుడిప్పుడే వారు ఎక్కువ ఆదాయము 

వచ్చే వ్యకు లను చేపట్టుచు న్నారు. వాళ్ళు గుడిమాన్యాలుగా రాజులు దానము 
నా! (=) 

చో (గ్రామాలపై ఆధారపడి జీవిస్తూ వచ్చారు. నిరాడంబరత ఆధ్యాత్మిక 

చింతన =వారి జీవన విధానముగా ఉండేది. 


చెళ్ళాలర్‌ (రైతులు) వంటి జాతులవారు (కోయంబత్తూర్‌ (ప్రాంతంతో 
గవుండర్లు చెంగల్పటు తదితర (పాంతాలలో మొదలియారు, తిరునల్వరి జలా 
(aa) (aa) ae) య 
లోని పిశ్ళెలు) పెద్దఎత్తున వ్యవసాయం చేసేవారు. పొలం పనులను అజమా 
యిషీ చేస్తూ ఫలసాయమును విక్రయించి ఆదాయం పొందుతూ వచ్చారు, 
(గామీణ వర్తకము కొన్ని వైశ్యజాతుల గుతా ధిపత్యముగా కొనసాగేది. ఇటీ 
పరీ అర తమిళనాడులోని అన్నిచోట్ల న 
వర్తకములో వృద్ధిపొందారు. 


లస్తానే నాదారలు 


తాటి కల్లు తీపే వుతివారయిగ సాణర్‌ అనే కులమువారు సాంఠం)తా 
ma.) 
లశ 


నంతరం స్వయం కృషితొ పెకొచ్చి సమున్నత పాణిజ్య జాతిగా బలపడ్డారు 
ఆస్పృశ్యులు వ్యవసాయ కూరీలుగా పనిచసూవచ్చా ఈ దళిత వరాల 
తాలి (a) 


వారు తమకు అప్పగింపబడిన పనులు చేను 
వారు. (పతి (గామములోనూ, రిజకులూ. 
వారు. వారు తమ సేవలకు (పతఫలంగా (గామస్టులిచ్చ జానా 
వచ్చారు. వాళ్ళ పనికి (దవ్యమూలకమన భృతి చెల్చి ంపబడేదిరాదు. 

పె ఆర్థిక విధానము (బిటిష్‌ వారి పరిపాలనలో అస స్త్వవ్యసృమైనది. ఏ 
పనికయినా (దవ్యరూపంలో మూల్యము చెల్లింపవలసి రావడమే ఈ అవక 
తవకకు కారణం. (బాహ్మణులు తాము జరిపే అర్బసలకూ శన ముహూ 
నిర్ణయాలకూ, జ్యోతిషం చెప్పడానికీ, చిన్న చిన్న 'మొళ్తములలో (పతిఫలం 
పుచ్చుకో వడం మొదలెట్టాడు. 

స్వాతం త్య సముపొర్టన తర్వాత రాజకీయ అంగంతో కులమూ చనమూ 
మరియు కొన్ని రాజకీయ సిద్ధాంతాలు కీలక పాత్ర వహిస్తున్నవి. (పత్యేకించి 
సమాజములోని అట్టడుగు వర్గాల (ప్రజలపై ఏటి (పభావము ఎక్కువగా కనిపి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 28 


స్తుంది. ప్రాచీన సంఘంలో ఉన్నతజాతి వ్యక్తులకి వారి వయస్సుతో నిమి 
తము లేకుండా గౌరవము ఇసూ వచ్చేవారు. కాని ఈ వైఖరి కాలాను 
a మారుతూ వస్తున్నది. నేడు సమాజంలో అట్టడుగున నలుగుతున్న 
దళిత జాతి (పజలు సమానత్వం సాధించడం కోసరం కృషి చేస్తున్నారు. 
పట్టణములలోని ఉద్యోగ అవకాశాలు (గామీణ (పాంతపు శ క్రిమంతు 
లైన యువకులనూ మధ్యవయస్కు-లనూ పెద్దపెట్టున ఆకర్షించడంతో (గ్రామీణ 
(పాంతాలు బలహీన పడిపోతున్నవి. (గామీణ (పాంతములలో మిగిలిన 
సంపన్న కుటుంబ వ్యక్తులుసైతం తమకు దగ్గరగాఉన్న పట్టణాలకు వెళి తేనీటి 
డుకాణములలోనూ సినిమాథియేటర్లలోనూ కాలక్షేపంచేసి వస్తారు. 


మారుమూల (గామాలకుసెతం రోడ్లువేయించి సక్రమముగా అధునాతన 
మెన బస్సు సౌకర్యములు కలుగజేయడంలో (గామీణ(ప్రాంతపు స్వరూపములే 
పూర్తిగా మారిపోతున్నవి. (గామ [ప్రాంతములన్నీ పట్టణ (పాంతములుగా 
రూపొందుతున్నవి. (గ్రామములలో గృహనిర్మాణము కొత్తనమూనాలలో 
జరుగుతోంది. బాగా ఉన్నవాళ్ల (గామీణప్రాంతములోనే తమగృచాములలో 
అధునాతన వసతులతో పరిళుభమైన స్నానగదులూ, (ప్రత్యేక గదులూ 
(ఫిజ్‌లూ రేడియోలు అమర్చుకొని పట్టణజీవితము గడుపుతున్నారు. పటిష్ట 
ముగానూ, అందముగానూ నిర్మింపబడిన వాతతరహా భవంతులనూ పడ 
గొట్టి వాటిస్థానే కొత్త ఫక్కీలో కొత్తతీరులో మెడలు నిర్మించాలనే తాప 
(తయం (పబలిపోతున్నది. (పతిదానిలోనూ కొత దనం కావాలని (పజలు 
తహతహ లాడిపోతున్నారు. 

వర్షాభావమువల్ల ఎల్లప్పుడూ కరువుకాటకాలకు గురిఅయ్యే రామనాధపురం 
మరియు తిరునెల్వేలి జిల్లాలోని చాలామంది (ప్రజలు (పతిఏడాదీ తమకు 
దగ్గర్లోవున్న సారవంతమైన డెల్లాపాంతాలలోకి _పైరువాడే సమయంలోనూ 
పంట ఊడ్చు అదనులోనూ వ్యవసాయ కూలీలుగా వలస వెళుతున్నారు. 
(పాత్యదేశాలకు వెళ్లేవారు అక్కడే రబ్బరుతోటలలోనూ చిన్నచిన్న వ్యాపార 


24 మొదటీ అధ్యాయము 

స్తులుగానూ పెట్టుబడుదార్లుగానూ శాశ్వతంగా స్టిరపడిపోతున్నారు. తమిళులు 

ఏ దెళానికివెళ్లినా తమకు ఆ్మశయమిచ్చిన దేశపు జాతీయ సంపదను పెంపొం 

దించడంకోసరం శాయశక్తులా కృషిచేసారు. | 
నీటివనరులు కలిగిన సారవంతమైన అన్య [పాంతాలకు వలస వెళ్లిపోవడ 

మన్నది వాండ్యుల కాలంనుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంగతిని 

వెల్లడిచేసే (కింది జానపదగేయము వాడుకలోవున్నది. 


అలిరాణి కథలో ఘటము 
(ne) కా 
(అల్లి ఆఅఆరసాని మాలై) 
ఠా రా 
పాండ్య దేశపు పౌరుల్లారా 
పరదేశాలకు వలసవళదు 
౧౧6౬ 
మదురై పరిసర (పాంతములోనా 
మచ్చుకయిననూ వానకురవదు. 
దక్షిణ 'దేశమ్ము పైన 
దయకలుగదు మఘములకు 
చొక్కలింగని ఊరిలో = ఒక 
చుక్క వరమయినా పడదు : 
లి 
(సుక్క. పోయెను నగరమంతా 
ఎక్కడా తడి కానరాదు 
ఎచట చూచిన పొగలు, మంటలు 
ఎండిపోయిన మడుగు, గుంటలు : 


_ కాకి దప్పిక తీర్చడానికి 
కాన రాదొక గుక్కెడుసీళ్ల 
వ్‌ 
నదులు, చెరువులు, తటాకముులు 
నారట్టంగా వట్టి పోయెను ; 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 25 


ఎండవేడికి నేల మండెను 

ఎగసెను ఉవ్వెత్తున జ్వాలలు 

మధుర నగరిని పంటలేదు 

మనువు లేదు, (బతుకులేదు : 
ఆవరించిను ధూళి దూసరి. 
ఆకు రాలిన మొండి మానులు 
కాలి పోయిన భూమిపైన 
కాన రాదొక పచ్చగక్డీ : 
ఒక్క-పిట్లా తానరాదు 


SN ఆ. 
అక్కట, ఎమి దారుణ్యమూ 


భయ మ్మెరుగని మధుర పౌరుల 


భవనములపై బావుటాలు : 


శతు భయమున జనములంతా 
సాగి పోదురు ఊరు వదిలి ! 
ఎండిపోయిన శరీరాలతో 
మండిపోయే ఉదరములతో 
ఏగుదురు దేశాంతరాలకు 
ఎమి దుర్దశ వచ్చెనకటా : 
వన్నె కెక్కిన మధురలోనా 
అన్నమే కరువాయె నయ్యో, 
నంద వనములు, ఆరణ్యాలు 
నామరూపము లేక పోయెను. 
చెజకు గడలే ఎండిపోయి 
గటీకె నేలను వాలిపోయెను 


26 | - మొదటీ అధ్యాయము 
మహోన్నత మధురా పురమున్న 
మనుజులకు ఆశయము లేదు ! 
వలస వెళ్ళని జనములందరూ 
పస్తులుండీ పరితపించిరి : 
కళాకాంతులు .సన్నగిల్లెను. 
కమలి కృశియించెను మొగమ్ములు : 

ఎచట చూచిన ఎచట విన్నా 


అచట ఆకలి కేకలాయెను : 
ప్మడైండు వర్షములుగా 
పగ సాధించెను తరువు రక్కసి ! 
బక్క చిక్కిన దేహములతో 
పాలిపోయిన నేత్రములతో 
'వజలు సతీ సుత సమేతముగా 
పారిపోయిరి విదేశాలకు | 
తమిళనాడులో నెలకొన్న కటిక దార్నిద్యం అక్కడి (పజలు పెద్దపెట్టున 
(బిటిష్‌ మరియు _ఫెంచివారి పరిపాలన (కిందఉన్న విదేశాలకు వలస వెళ్ళ 
డానికి ముఖ్యకారణమెనది. ఈ దురంతం మహాత్మాగాంధీని కలవర పర 
చింది, మహాత్మాగాంధీ 1921 సెప్టెంబర్‌ నెలఆఖరులో మధుర సందర్శించి 
నపుడు అక్కడ ఆకలి కడుపులతో మాడిపోతున్న కర్షకుల దుస్థితిని చూసి 
మిక్కిలి దుఃఖించాడు. అక్కడే ఒక బహిరంగసభలో మాట్లాడుతూ "విదేశీ 
వస్త్రములను బహిష్కరించడం, ఇంతవరకూ ధరిస్తూ వచ్చిన విదేశీవస్తాలను 
దహించడం జరిగింది, వాటి స్తానే వేలాది (పజలు కావలసినంత ఖాదీ బట్టలు 
కొనలేని వీదప్టితిలో ఉన్నారు. వారందరూ గోచీతోనే నరిపుచ్చుకో వడానికి 
సంసిద్ధం కావాలి, దానికి దృష్టాంతరముగా నేను ఈ రోజునుంచీ నా థోవతీ 
టోపీ మరియు చొక్కాలను విసర్లిస్తున్నాను ఒక్క గోచీతోనే సంతృ పిపడ 
రు ౨ — 
తాను. దేచారక్షణకో సరం అవసరమైనపుడు ఉపయోగించడానికి ఒక దుప్పటి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, నంస గ్ర్రాతీ 2" 


ఉంచుకుంటాను” అని |పకటించాడు. ఆనాటి సుంచీ ఆయన గోన; దుప్పటి 
మాత్రమే ధరించాడు. 


న (త్యా నంతర పరి 


రగా 
3 


భారతదేశపు పారి|శామిక రంగంల్లో తమిళనాడు రెండవస్థానము వహిస్తు 
న్నది. మహారాష్ట్రము మునకు మొదటిస్థాసము ము) ఇది ఎలా సాధ్యమయిందం చే 
(పణాళికా బద్దమెన విద్యుత్‌ ఉత్పాదస సులభముగా లభించే సాంకేతిక సహా 
యమూ, మంత్రి మండలివారు అనుసరస్తూవచ్చిస డూరదృష్టితో కూడుకున్న 
పారిశ్రామిక విడానమ్హూా2 ఇవన్నీ దోహదం చేశాయి. పైగా బరా, (శ్రీలంక, 
ఇంకా తదితర దేశాలనుంచి స్వదేశానికి తింగి వచ్చిన తమిళ పారిశ్రామిక 
వేత్తలూ, రార్మికులూ , తమిళనాడు పారి(శామికరంగంలో ముందంజవెయ్య 
డానికి ఇతోధికంగా సహాయపడ్డారు, మదరాసు నగరంతో నెలకొల్పబడిన 
నూనె శుద్ది కర్మాగారము (Oil refineries) మరయు మాదిరి పరిశ్రమ 
కేం[దములూ, (Model Industrial Estates) ఈ రాష్ట్రము సాధించిన 
పారి(శామిక పురోభివృద్ధికి నిదర్శనాలు. 

మోటారు పరిశ్రమలో అద్వితీయ స్థానం వహించి మ।దాసి నగరము 
“భారతదేశపు డెట్రాయిట్‌” (Detroit of India) గా పేరుగాంచినది. 
మ దాసు, 'మేట్టూరు, మరియు తూత్తుకుడి పరిసరాలలో "పెట్రో కెమికల్‌ రాం ప్రై 

నై వలి గనులలో దొరికే లిగ్నయిట్‌ బొగ్గు విద్యుత్‌ ఉత్పాదనకు, 
యూరియా ఎరువుల తయారీకి దోహదం చెయ్యడడుకాక ఇళ్ళల్లో వంట 
చెరకుగానూ బాగా ఉపకరిస్తున్నది. సేలం సమీపంలో ఒక ఉక్కు కర్మా 
గారము స్థాపింపబడుతున్నది. 


28 మొదటి అధ్యాయము 


పంపుసెట్ల తయారీలోసూ, ఇతర ఇంజనీరింగు పరికరముల ఉత్పత్తి 
లోనూ, పదును పెట్టిన తోళ్ళ ఎగుమతిలోనూ, తమిళనాడు మనదేశంలో 
అ(గన్ఫానము వహిస్తున్నది. తమిళనాడులోని మరొక భారీ పరిశ్రమ సినిమా 
నిర్మాణము. మదాసులో య సినిమాలు సైతం నిర్మింపబడుతున్నవి. 
మ దాస్‌ నగరమును భారతదశపు హాలీపుడ్‌ అ౦ే అది - సత్యదూరము 
కానేరదు, 

కోయంబత్తూరు, మధుర నగరాలు నూలు పరిశ్రమలకు కేంద్రము లె 
విలసిల్లుతున్నవి , అహమ్మదాబా బాద్‌లో అన్నిరకాల నూలు తయారు చేసారు. 
కాని దక్షిణ భారతదెశప్ప మిల్లులలో ఇనత మగ్గములకూ, ఇతర పనివారికీ 
బట్వాడా చేస నూలు తయారుచసారు. సిమెంటు మరియు పంచదార పరి 
శ్రమలలోనూ, తమిళనాడు చెప్పుకోదగిన (పగతిని సాధించింది ఇక్కడ 
కొన్ని కాగితపు మిల్లులు కూడా నెలకొల్బబడినవి. 

వ్యవసాయ రంగంలో అధునాతన పనిముట్లు వాడకము వల్లనూ, రసా 
యనికపు బరువులు ఉపయోగించుటవల్త నూ అధిక ఫలసాయాన్ని పొ ందగలుగు 
తున్నారు. ఇప్పుడిప్పుడు నూలు మిల్లులకూ, వనస్పతి యూనిట్లకు సరఫరా 
చెయ్యడంకోసరం (ప్రత్తి మరియు వేరు సెనగలు వంటి వాణిజ్య పంటల పె 

క్ర 


కుటీర పరి శ్రమలస (పనావించినప్పుడు =రౌంచీపురం మరియు సుంగాడి 
నేతపని, అద్దకము (ప్రత్యేకముగా పేర్కొనదగును, 
వున్న పొడి (పదేశములతో (Dry area) అగ్గిపుల్లల 
గాంచినది. భారతదేశపు అగ్గి పెపైల ఉత్పత్తిలో అయి 
౦ట రండు వంతులు ఇక్కడే తయారవుతాయి. 

ఇండియాలోని (ప్రస్తుత రాష్ట్రములు భాషా (పయుక్తంగా ఏర్పడినవి. 


(a) 
దీనివలన (పాంతీయ భాషలు అభివృద్ది చెందుటకు అవకాశం కలిగింది. 


అజర్‌ 


తమిళము మాట్లాడే (ప్రజలు ఎక్కువ సంఖ్యలో శ్రీలంక, మలేషియా, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 29 


సింగపూరు, ఫిజి, మరిషియస్‌దీవులు, దక్షిణ ఆ(ఫికా మున్నగు దెశాలలో 
నివసించడం వల్లనై తేనేమి, (యునెస్కో పధకము (క్రింద తమిళభాషలోని 
ఉత్తమ(గంధములు పాశ్చాత్య భాషలలోకి ఆనువదింపబడటం వల్లనై తనేమి,) 
కౌలాలంపూర్‌, పారిస్‌లాంటి సుదూర (ప్రాంతాలలో సైతం అంతర్జాతీయ 
తమిళ మహాసభలు, సెమినార్లు జరగడంవల్ల నై తేనేమి, పెక్కు సహ 
కారంతో మ(దాసులో (ఇంటర్నషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ తమిక్‌ స్టడీస్‌) 
అంతర్జాతీయ తమిళ ప5ళోధనా కేంద్రము నిర్మింపబడటంవల్లనయితేనేమి = 


తమిళ భాషకు అంతర్జాతీయ యిలో గురింపు అభించింది. 


స్తా 
ఢా 
మత పునరుద్దరణలోసూ ఇతోధికమైన (శ్రద్ద కనిపిస్తున్నది. పాతబడిన 


దేవాలయముల పునర్నిర్మాణమూ మరియు కొ 
పెద్దయెత్తున జరుగుతున్నది. 


దేవాలయముల నిర్మాణమూ 


[CG 


గ్గ 


రము ఈః రార్య కలాపాలన్నీ రాజ కుటుం 


1 ల 


బానికో ఒక్క (పత్యేక డాతికొ పరిమితమై తరచి కానీ ఇప్పుడు అన్ని 


UV; 


వర్గాలవారూ కలిసికట్టుగా పాలుపంచుకుం బున్నారు. అందరూ విరాళాలు 
ఇస్తున్నారు. హిందువులు ఇతర మతములలోకి మార్చిడి కావడం దాదాపు 
పూర్చిగా ఆగిపోయినది. అన్ని మతాలవారూ ఇతరులపట్ల సుహృద్భావాన్ని 
అలవరచుకుంటున్నారు. (ప్రతి మతంలోనూ అందలి శాఖోపకాఖలవారు ఒకరి 
పట్ల ఇంకొకరు స్నేహపూర్వకంగా నడచుకుంటున్నారు. శైవులూ, వైష్ణవులూ 
సత్సంబంధాలు ఎర్పరచుకుంటున్నారు, (పా బస్టెంటులు (Protestants) 
కేధలిక్కులపట్ల తమకున్న పాత వై రభావాన్ని విడచిపెడుతున్నారు. (పొె 
స్టెంట్లలోని అన్ని ఉపశాఖలూ ఒక్క_మె దక్షిణ భారతదేశపు చర్చి (Church 
of South India) ను నెలకొల్పారు. 

మన పాత సంస్కృతిని గురించి పనరావలోకన జరుగుతున్నది. తమళ 
నాటకరంగం ఎంతో చైతన్యం పుంజుకున్నది. తమిళ శాస్త్రీయ సం గీతాన్ని 
(పోత్సహించి పరిరక్షించడం కోసరం ఏర్పడిన ఉద్యమం అందరి మెప్పు 
లను పొంది సుస్థిరంగా నిలబడింది. వినోద కార్య(క్రమాలలో జానపద సంగీ 
తానికి ఇతోధికమైన (పాధాన్యత ఇవ్వబడుతున్నది. జానపద నృత్యాలు సిని 
మాలలో విరివిగా చోటు చేసుకుంటున్నాయి, 


30 మొదతి అధ్యాయము 


తొలుదొల్ఫ జానపద గేయాల్ని సేకరించి (గ్రంధస్థము చేసిన ఘనత 
పాశ్చాత్యుల కే దక్కుతుంది. కాని జానపదగీతాలు సనాతనత్వంలో కూరుకు 
పోయిన పండితులకి అంటరానివిగా తోచి వారిచే తిరస్కరింపబడుతూ 
వచ్చాయి. అయితే ఇప్పుడు పల్లెపదాలు సాహిత్యంలో ఒక ఆంతర్భాగంగా 
గురి ంపబడి విశ్వ విద్యాలయనులలో పాఠ్యాంశములుగా నిర్హ్ణయింపబడుే 
గాక వాటిపై పరిశోధనలు కూడా జరుగుతున్నవి. 

తమిళనాడులో సినిమాధియేటర్లు దేశంలోని మొత్తం ధియేటర్ల సంఖ్యల 
సరాసరితో పోల్చి చూ రెండింతలకు పెన ఉంటాయి. (పజల ఆలోచనా 
ధర ణీపెననూ వను వినియోగంతోనూ ఈ సినిమాల (పభావం ఎంతయినా 
కనిపిసు౦ది. 


ఆహార విధానం తీసుకుం టే-ఇప్పుడిప్పుడు నగర[ప్రాంత వాసులు గోధు 
మలు అలవాటు చేసుకుంటున్నారు. రొమైల (Cakes and Breads) విని 
యాగము ఎక్కువై నది. సంఘంలో పై అంతస్తులో ఉన్న వ్యక్తుల ఇళ్ళల్లో 
జన్మదినోత్సవములలో కేక్‌ కోయడమన్నది ఒక ఫ్యాషనుగా తయారై నది. 
“ఉణ్‌ బదునాళి; ఉడుప్పన ఇరందు** అనే సామెత (అంటే కడుపుకు పిడి 
కెడు కూడూ, ఒంటికి రెండు దుస్తులూ పుం చాలనే నిరాడంబరత) ఇప్పటి 
పరిస్థితులకు వర్తించదు. వేసవికాలంలో సెతం యువతీ యువకులు పెరిలిన్‌ 
నైలాన్‌ లాంటి సింధెటిక్‌ దుస్తులను వాడుతున్నారు. అన్ని సుఖాలు అనుభ 
వించాలలి స్వదేశంలోనే కాకుండా విదేశాలలోనూ పర్యటించాలనీ (పజలలో 
నానాటికీ కోరికలు పెరిగిపోతున్నవి. 


(బిటిష్‌ పాలకులచేత మనదేశంలో (ప్రవేశ పెట్టబడిన విద్యుచ్చక్తి 
ఇప్పుడు తమిళనాడులోని అన్నిిగామాలకూ వ్యాపించింది. దిండిగల్లు పల్లె 
ప్రాంతాలలో వాడుకలో వున్న ఈ (క్రింది జానపదగేయం విద్యుచ్చక్తి 
వ్యాప్తిని గూర్చి రమ్యంగా వర్తిస్తుంది. 

నీలగిరి ఓ రత్రి చే నీట్రి విట్టాన్‌ కాంతక్కంవి 
కొట్టా పుడిక్కుద తుడిక్కారన్‌ పోట్టకంది 


అంటే 


తమిళనాడు జానపద సాహిత్యమూ, సంస్కృతీ ర్ట] 


కూనూసి పోల కోయంబత్తూరు జిల్లాకంబి 
కొ) పణం సెలవళిచ్చు 


కొందు నందాన్‌ నెంపటిక్కే 
క్‌ 


సీలగిరి అంచులోన 
నిర్మించిన సూదంటుతీగె 
తెల్లదొర వేసిన తీగె 
తీస్తుంది పాణం, ముట్లుకు ం"ే- 
గోనె సూదిలా సాగదీసిన 
కోయంబత్తూరు జిల్లా తీగ 
కోకొలలు ఖర్చు పెటి 
౧౧ ణు 
కొని వచ్చాడు సెంపటికి 
(-) 


( 'సెంపట్టి అన్నది ఒక (గామము ) 


2స అధ్యాయము 


పురాణములు; ఇతిహాసములు 


తమిళుల కట్టు కధలూ పురాణాలూ = మొహం౦జాదారో, హరప్పా ఇంకా 
ఇతర పూర్వ (దావిడ నాగరికతల కాలం నాటినుంచీ (ప్రచారంలో ఉన్నాయి. 
శై వమత సాహిత్యము పేర్కొనదగినది. తమిళ దేశంలో ఒక కాలంలో 
శై వమతం జన బహుళ్యంలో అత్యంత (పచారంపొంది, అన్నిచోట్లా వ్యాపిం 
చింది, ఈ విశ్వం శక్తి స్వరూపిణి అయిన పర మేళశ్వరిచే సృష్టించదిడీ శ) 
విష్ణుమూర్తి చే సంరక్షింపదడుతున్నదనీ దీనిని చివరికి శివుడు విధ్వంసం 
చేస్తాడనీ = తమిళుల సంభావన. తమిభలళో అధిక సంఖ్యాకులు శివుణ్ని 
[(పధాన దైవమని కొలుసారు. 


విశ్వము 


భూగోళము, (గహాలు మరియు నక్షత్రాల స్వరూపము గురించి తమిళంలో 
అతి (ప్రాచీన (గంధమయిన తొక కాప్పియంలో పేర్కొనబడి యున్నది* 
సము[దయానములో తమిళులు ఆరితేరినవారు కావడం వల్లనే చలికీ, వానకూ 
ఎదురొడ్డి సుదూర దేశములయిన _గీసు రోమ్‌ లాంటి దేశాలకు వ్యాపారం 
కోసరం ప్రయాణం చేశారు. ఈ సాహసంవల్లనే తమిళుల (ప్రపంచంలోని 
(ప్రముఖ వాణిజ్య జాతులలో ఒకరుగా గుర్హింపబడ్డారు. పాశ్చాత్యులు తమి 
ళులను సాహసవంతులనీ, ఉదార స్వభావు లనీ కొనియాడారు. 


“యాదుం ఊరే యావరుం కేశీర్‌” అని పాడాడొక ప్రాచీన తమిళకని, 
అంటే ఈ వసుదైక కుటుంబంలో అందరూ నావారే అని భావము. ఈ 





Plate | రథయా(త_ఉత్సవ దృశ్యం 





తమిళనాడు; జానపద సాహిత్యమూ సంస్కృతీ 33 


భావమే తమిళుల వేదాంత సారముగా గుర్తింప బడినది. ఆ కాల జ్ఞానులు 
మాంత్రికులు, సిద్దులు మున్నగు వారిని గు5ంచి ఆసకి కరమైన కథలు (పచా 
రములో వున్నవి. ఉదాహరణకు-(పముఖ తమిళ కవయిత్రి అవ్వై తన 
మాటల (పభావముతో ఆకౌశాన్ని “ఎన్ని నిచ్చెనలు వేసినా అందని చోటికి 
సాగిపో” అని శాసించిందట. ఆకాశం అలాగే వెళ్ళిపోయిందట. ఈ అవై( 
పసి పిల్లలకు అత్యంత ప్రీతి పా(తురాలు, పాండ్య, చోళ, చేరరాజుల మధ్య 
రాజీ కుదుర్చుటకు పాటుబడిన దూతగా కూడా ఆవిడకి గౌరవము కలదు. 


సూర్యుడు 


అతి [పాలీనకాలం నించీ తమిళనాడులో సూర్యుని పూజిస్తున్నారు. 
సూర్యుని *పలర్‌ తొళు జ్రాయిరి” (అందరూ పూజించే సూర్యుడు) అని 
పేర్కొన్నారు. 

సూర్యుడు ఏడు గు[రాలు పూన్చిన ఏక చక్ర రథమును అధిరోహించి 
మేరు పర్వతము చుట్టూ పరిభమిస్తున్నాడని తమిళ ఇతిహాసంలో పేర్కొన 
బడింది. సూర్యాస్తమయం కూడా చం (దగహణంలాంటిదేనని వారి భావన, 

చాలా మంది ఉదయ భానుని పూజిసారు. తమిళ మాసమైన తై నెల 
మొదటి తేదీన వచ్చే పొంగల్‌ పండుగ (సంక్రాంతి) సూర్యుని పూజకు 
(పత్యేక స్థానము వహిస్తుంది. ఆ రోజు సూర్యుడు దక్షిణాయణం నించి 
ఉత్తరాయణంలోకి (మకర సంక్రమణం) (పవేశిస్తాడు, ఇంకనూ పురాతన 
ఆచారములు అంటిపెట్టుకుని ఉన్న (పదేశాలలోని గృహస్థులు సం (కాంతి 
రోజు సూర్యోదయ సమయమున తమ ఇంటి వసారాలోనో, గుమ్మం దగ్గరో 
పొంగలి వండుతారు. 

సూర్య నమస్కాంరానికి కన్యాకుమారి చాలా పవిత్రమైన స్థలముగా పేరు 
గాంచినది. మూడు సము[దాలయిన హిందూ మహాసము ద్రమూ, బంగాళా 
భాతమూ, అరేబియా సమ్ముదమూ సంగమించే ఈ చోట సూర్యోదయము 
మరియు సూర్యాస్తమయము తప్పక చూడవలసిన దృళ్యములు. 


94 రెండవ అధ్యాయము 


భకి శీలురై న వారికి సూర్యపూజ తమ దైనందిన పూజకమములో ఒక 
అంతర్భాగము దేవాలయములలో సూర్యుని విగ్రహాలు కనిపిసాయి. వాటిలో 
మహాబలి పురములోని ధర్మరాజు రధములో చెక్కబడిన సూర్యుని [పతిమ 
అతి ప్రాచీనమైనది. పదకొండవ శతాబ్దములో తిరుచ్చి జిల్లాలోని గంగైై 
కొండ చోళపురమున రాజేం(ద చోళుడిచే నిర్మింపబడిన పెద్ద దేవాలయములో 
సూర్యయం (త్రము చెక్కబడి వున్నది. 


తంజావూరు జిల్లాలోని సూర్య నార్‌ కోయిల్‌ అనే ఊర్లో కురోత్తుంగ 
చోళుడిచే సూర్యుడి కోసరమే ఒక (పత్యేక దేవాలయము నిర్మింపబడినది. 
అందులో ఉష (పతి ఉష అనే సతుల సమేతముగా సూర్యుడికి విగ్రహము 
(పతిష్టింపబడివున్నది. పురాణకధనానుసారం నూర్వ్యుడు తన చేతుల్లో పద్మ 
ములు కలిగి ఉంటాడు. అతని సతీమణులు తమ చేతులలో కలువపూలు కలిగి 
వుంటారు. సూర్యుడి వాహనమైన అశ్వమును నూచిస్తూ ఆ దేవాలయ 
(వాంగణమున ఒక అశ్వ విగహము కూడా స్థాపించి వున్నాడు. 


కన్యాకుమారి దేవాలయంలో సూర్యోదయపు తొలికిరణాలు దేవీ విగహం 
లోని ముక్కు పుడకపైన (పసరినాయి. ఆవుడయార్‌ కోయిల్‌, తిరుప్పా 
పులియార్‌ గుళ్ళలోనూ మరియు కుంభకోణం నాగరాజ ఆలయంలోనూ (పతి 
ఉదయం సూర్యుని తొలికిరణాలు సూటిగా దేవుడి విగహ౦ంపైన _(పసఎన్తాయి. 

ఇంకా అనేక దేవాలయములలో సూర్యుని తొలికిరణాలు సంవత్సరంలో 
ఏదో ఒక నిర్తీత తేదీన దేవుడిపై పడతాయి. 


దేవాలయ (పాకారము లోపల సూర్యుడికొక (పత్యేక స్థానమున్నది. 
సూర్య విగ్రహమును గర్భగుడి ముందర (పవేశ ద్వారములో (ప్రతిష్టించడ 
మన్నది ఆనవాయితీగా వస్తున్నది. అలాగే చం|దుడి విగహాం గర్భగుడి 
నుంచి వెలుపలికి వెళ్ళే ద్వారములో (ప్రతిష్టిస్తారు. 


జనుల నివాస గృహ ములను పరి శీలి సే అది సాధారణముగా గాలీ, వెలు 
తురూ, రావడానికి వీలుగా నిర్మింపదిడినాయి. పెరళ్ళు, సూర్యరశ్మి సూటిగా 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 35 


(పవేశించడానికి అనువుగా కట్టబడినవి. బావులు కూడా సూర్యరశ్మి సోకినీరు 
పరిశుద్ధముగా ఉండుటకు వీలుగా పైన మూకుడు లేకుండా కట్టబడినవి. 


తమిళ పంచాంగము సూర్యుడి సంచారము పైననే ఆధారపడి ఉంటుంది. 
సూర్యోదయము నుంచి సూర్యాస్తమయము దాకా ఒక రోజుగా గుర్తింప 
బడుతుంది. 

ఎవరై నా పగటి పూట ఆరు బయట వరండాలో పడుకుని నిదపోశే 
సూర్యుడి వేడిమివలన అతని దేహారోగ్యం దెబ్బతిని కళ్ళల్లో మంట పుడు 
తుందని చెబుతారు. గర్భ్చిణీస్త్రీలు (గహణములప్పుడు సూర్వ్యుని చం (దుని 
చూడకూడదు. ఆ సమయంలో వాళ్ళు తమ వేళ్ళకి ఇనుప ఉంగరాలు తొడుగు 
కోవాలి. పసిపిల్లవాళ్ళు గాజు పెంకులకు పొగమసి పట్టించి అందుగుండా 
(గ్రహణము లప్పుడు సూర్యునిగాని చందునిగాని చూసారు. 

ఇప్పటికిని [గామస్తులు రాసే (క్రయ వికయ పష్యతములలో “ఈ ఆస్పిని 
సూర్య చం దులు ఉన్నంత దాకా మీరు అనుభవింపవచ్చు” అని ఒక రాజు 
చరుస్తుండటం గమనింపదగిన విషయం. 


చం రుడు 


తమిళుల ఇతిహాసములగో చం దుజ్జి మానసిక ఉల్లాసానికీ, (పేమకూ, 
అందానికీ (పతీకగా వర్ణించారు. పసిపిల్లలకు సాయంపూట గోరుముద్దలు తిని 
పించే తల్లులు వాళ్ళకీ చం(దుణ్ని చూపించడం పరిపాటి “నిలానిలా ఓడివా” 
అనే పాపల పాట (తెలుగులో చందమామరావే లాంటిది) తమిళనాడులోని 
తల్లులకు ఎంతో (పీతిపా(త్రము. 


శుక పక్షములో జన్మించిన పిల్లలు చాలా అదృష్టవంతులని నమ్ముతారు, 
ఒకవ్యక్కి జీవితకాలాన్ని గణించేటప్పడు ఆయన ఎన్ని పౌర్తిమీలు దాటాడో 
లెక్క పెడతారు. ఒకవ్యక్షి 1008 పౌర్లమీలు దాటితే అతనికి శతాభిషేకం 
(షష్టి పూరిలాంటిది) జరుపుతారు. ఇప్పుడిప్పుడు 80వ ఎట కూడా ఈ శతాభి 


షేకం జరుపుతున్నారు, 


96 రెండవ అధ్యాయము 


శరీరాన్ని ఎకు,_వసేపు సూర్యరశళ్మిలోనో వెన్నెలలోనో ఉంచడం ఆరో 
గ్యానికి హోని కలిగిస్తుందట 

పెళ్ళి సమయాలలో హిందూ పురోహితులు సూ[తధారణకు సూర్య చం(దు 
లను సాక్ష్యాలుగా పేర్కాంటారు. సెళ్ళికూతురికి ఆకాశంలోని అరుంధతి నక్ష 
తాన్ని చూపించి ఆవిడలాగా మహోనాధ్విగా వర్టిల్లాలని హితోపదేశంచేసారు. 


జల (పళయం 

ఒకానొక కాలములో పెద్ద జల(పళయం సంభవించినదనీ షియాలీలో 
అలసిన తోణియప్పర్‌ అనే దేవుడు (తమిళంలో తోణి అంతే పడవ) జన 
సంతతిని, జంతు వృక్ష జాలములనూ పడవలో ఎక్కించుకుని కాపాడాడనీ 
(పతీతి. 

కుంభకోణంలో జరిగే మహామహం ఉత్సవం పెకథనాన్ని చాటిచెబు 
తుంది. ఈ ఉత్సవం గురించి “పండుగలూ పబ్బాలూ” అధ్యాయములో 
విపులంగా తెలుసుకుందాము. 

ఈ ఉదంతాన్ని గుర్తుచేసే ఇతర సముద్రతీర (పాంతాలు-మహాబలి పురం 
(ఎంగల్బట్టు జిల్లా) వేదారణ్యం, కావెరి హూం పట్టనం, కోడికరై. (తంజా 
వూరు) రామేశ్వరము, ధసుష్కో-డీ (రామనాథపురం) తిరుచ్చెందూర్‌ (తిరు 
నెల్వలి) మరియు కన్యాకుమారి, పౌర్ణమి మంయు అమావాస్య రోజులలో పెన 
"ఎర్యాజన్న సము[దతీరాలలో స్నానంచేసే యాత్రికులు అచ్చటి పురోహితుల 
ద్వారా (పత్యేక ప్రార్దనలు జరిపిస్తారు. 

ఇంతకు మునుపు చెప్పినట్లు - తమిళనాడులోని దిగువభాగాన్ని పొట్టను 
బెప్టుకున్న జల(పళయం గురించి తమిళ పాచిన సాహిత్యం (_ప్రవచిసోంది. 
ఆ (పళయంలో మహ్‌రుళి, మరియు కుమారి అను పేర్లుగల నదులూ మరియు 
వాండ్యచ(కవర్తుల రాజధానియైన కపటపురం అనే పట్టణమూ నీటిపాలయి 
నబ్లు చెప్పబడుతోంది. 

(గమనిక:- 1965 పాం(తంలో రామనాధపురం జిల్లాలోని రామేశ్వ 
రము మరియు ధనుషో్కో-డి సమీపములోని కొంత భూభాగము సము[దములో 


తమిళనాడు; జానవద సాహిత్యమూ, సంస్క 


ఎత" 37 
మునిగిపోయింది. అతిముఖ్యమైన (పాచిన శిల్ప సంపదలను సము(దము 
బారినుండి కాపాడటానికి ఎప్పటికప్పుడు తగుచర్యలు తీసుకుంటూనే ఉన్నారు. 
మహాబలి పురములోని సముద్రతీర దేవాలయాన్ని పరిరక్షించడానికి పెద్దగట్టు 
నిర్మించారు. అలాగే తిరుబ్బెందూళ్‌ మురుగన్‌ కోవెలను కాపాడడానికి 
దృఢమైన గోడ నిర్మించారు.) 

సుచీం[దములోని దేవాలయ రథము రథోత్సవాల నమయంలో ఊరేగిం 
పుగా వెళుతున్నప్పుడు ఏదయినా అంతరాయం కలిగి మధ్యలో ఆగిపోయి 
నట్టయికే ఇంకో జల[(పళయం సంభవించి ఈ సము (దతీర (పాంతాన్ని నీటి 
పాలుచెయ్యడం ఖాయం ఓని ఇక్కడి జనులు నమ్ముతున్నారు. 

అనాదినుంచీ సముదము (పజల పాలిటా భూభాగము పాలిటా తన 
(కూరత్వాన్ని (ప్రదర్శిస్తూనే ఉన్నది. మూడు సంగకాలములను గురించిన 
సాహిత్యము మూడుసార్లు సంభవించిన జల(పళయంగురించి చెబుతోంది* 
పాండ్యులు తమరాజధానిని రెండుసార్లు మారవలసి వచ్చిందట, వారమూడో 
రాజధాని అయిన మధురై కి సముద్రము పాలయినవారి మొదటి రాజధాని పర 
పెట్టదిడిందని పురాతన సాహిత్యం చెబుతోంది. 

చేర రాజుల రాజధానియైన *“కొల్లం'(QUuilon) పేరుకూడా కుమారి నదికి 
దక్షిణవై పున ఉండి సముదములో మునిగిపోయిన ఒక పట్టణముపేరే 
అయుంటుందని భావిస్తున్నారు. 

చోళుల రాజధానియైన సకాల. (కావేరి పూం పట్టినం) కూడా సము [దముచే 
విధ్యంసము గావింపబడినదనీ అక్కడి(పజలు నిరపాయకరమైన వీడ్నుపదే 
శాలలోకి వలసవెళ్లి పోయారనీ చెప్పబడుతుంది. ఈ విపత్తు గురించి వర్తక 


జాతులమధ్య ఎన్నో కథలు (పచారంలో ఉన్నాయి. 
వరం 
a 
పాడి పంటలకూ ప్రాణకోటికీ జీవనాధార మైన వాన అందరికీ కావలసి 
నదే. (గామీణ (పజలు సంవత్సరం పొడుగునా-రాబోయే వానగురింఛీ 


38 రెండవ అధ్యాయము 


అదనులో సరిగా పడనివాన గురించీ - చర్చించుకుంటూ నే ఉంటారు. వాన 
గురించి అనేక మూఢనమ్మకాలు (గామీణ [పజలలో (పచారంలో ఉన్నవి. ఒక 
పతివతా త్రీ శాసిసే వానకుండపోతగా కురవాలిసిందేనట; (పతినెలా భక్తుల 
కోసరం మూడువానలూపాపలకోసరం మూడువడగళ్లూ కురుసాయని చెబుతారు. 
వానకోసరం వరుణదేవుని (పార్దిస్తూ వరుణ యజ్ఞాలు జరుపుతుంటారు. దేవా 
లయములలో శివునివాహనమైన నందికి తరచు అభిషేకం చేస్తుంటారు. 


అలాచేస్తే కుంభవృష్టి కురుస్తుందని జనుల నమ్మకం. 


దేవతల అధినేత అయిన ఇం(దుణ్ణి (పసన్నం చేసుకోవడం. కోనళ్వ 
ఉత్సవాలు జరుపుతుంటారు. (కీసుళకారంభంలో, సకాలంలో వానపడాలని 
కావేరి పూం పట్టినంలో ఇం (దోత్సవాలు జరిగేవి. అలాగే చె(తమాసంలో 
(ఏ పిల్‌-మేనెలలు) మధు౭లో ఇం(దుడికీ పూజలు జరుగుతాయి. వాన 
రప్పించడం కోసరం వర్షరాగంలోనూ మేఘ రాగంలోనూ పాటలుకూడా 
పాడుతారు. 


తమిళుల వర్షబుతువులు ఆవణి-పురట్టాసి నెలల్లో (పారంభమవుతాయి. 
అంపేమన తెలుగునెలలై న (శావణము--భా ద్రపదములలో అన్నమాట. ఈ 
కాలంలో సము (దమ్ముపై మేనాూలు (కమ్ముకుంటూ ఉంటాయి. వానగురించి 
చెప్పబడే ఐతిహ్యు ములలో ఇక్కడ కొన్నింటిని (పన్తావిసాము. 
అంగారక (గ్రహము కన్యారాశిలో (ప్రవేశిస్తే వర్షాభావం తధ్యమనీ, సము 
(దాలు కూడా ఇంకిపో వచ్చునని, చెబుతారు. ఎవరై నా అతిధులని వెన్నంటి 
వానవసే ఆ వచ్చిన వారు గొప్పు _పజ్తావంతులనీ సహృదయులనీ వ్యక 
వాది ల అలాటి 
మవుతుంది. సంగకాలపు (గంధమైన పట్టన ప్పావై కధనం (ప్రకారం 
“శుకుడు దక్షిణాభిముఖంగా సంచరిస్త వ నలు పడవు.” 
తిరునెల్వేలి జిల్లాలోని (పజల కధనానుసారం నత్తగుల్ల ఒకానొక జాతి 
చెట్టుపెకి పాకితే వర్షాభావం తప్పదు. కన్యాకుమారి జిల్లాలోని (పజలవిశ్వాసం 
ఏమిటం పే కాకులూ, కోళ్ళు, రెక్కలార్చుకుని నేలపైన గెంతితే వడగళ్ళ 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, నం స్క్బృతీ 39 


వాన అనివార్యమట. ఈ జిల్లాలోని సామితోపు అనే (గామంలో వున్న 
బావుటా వీచే దిశను దిట్టి శుభాశుభాలను పసిగడతారు. అది దక్షిణ వైపుకు 
వీస్తే చేపలు విరివిగా దొరుకుతాయి. కాని సరిగా వాన పడదు. అడి ఉత్తరా 


నికి వీస్తే వర్షం పుషు లంగా పడుతుందట. 


ఈశాన్యదిశలో ఉరుములూ, మెరుపులూ వే మంచి వర్షం పడుతుంది. 
చేమలు దినాల్నపెకి ఎగ, బాకిశే వర్షాభావము కలుగుతుంది. 


ఆగ్నేయ దిశలోనూ (శ్రీలంక) వాయవ్యదిశలోనూ (కోయంబత్తూరు) 
ఏకకాలంలో మెరుపులు మెరి స్ప మధురై (పాంతంలో వర్షం రావచ్చును. ఈ 
మెరుపులను చూస్తూనే (గ్రామీణ (ప్రజలు తమ తమ గొడ్డు, గోదాములను దొడ్ల 
లోకి చేరుసారు. 


మళ్ళించవలసి వచ్చింది. ఆనాటి నుంచీ ఆ (ప్రాంతంలో దాదాపు ఏడేళ్ళ 
వరకూ సకాలంలో వానలు లేవు. మధురై నగర వాసులు ఈ అవాంతరానికి 
కారణం ఏనుగు విగ్రహాన్ని దిశ మళ్ళించడచునని తలచి దానిని యధా స్థాన 
ములో పెట్టవలసిందిగా మొరపెట్టుకున్నారు. అలా చేసిన తరువాత అక్కడ 
భారీ ఎత్తున వానలు కురిశాయట. ఇక్కడ రాతి ఏనుగుచే శివుడు చెరకుగడ 
తినిపించాడని పురాణగాధ ఉన్నది. 


ఉరుములు మెరుపులతో కూడుకున్న కుంభవర్షం కురిస్తే తమిళనాడులోని 
కేధలిక్కు-లు తమని (పకృతి వికటాట్టహాసం నుంచి రక్షింప వలసినదని 
3ై9)స వ సాధువయిన చార్చరా (Barbara) ను వేడుకుంటారు. 


పియర్‌ అనే తెగవారు వానదేవుని (ప్రార్థిస్తూ ఈ ,కిందిపాటను గానం 
చేసారు. 
కుడ కుమ్మరత్తుక్కు 
సీకు సంకటం వరామె.ఎంగ శ 


థల 


అం సే 


అని అరము 
థి 


రెండవ అధ్యాయము 


కొండు పొరుత్తుకాప్పాత్త ణుమ్‌ 
నల్లమ పెయ్యణుమ్‌ 
మణ్‌ పోట్టా పొవ్నా విళయణుమ్‌ 


(పాణకోటికీ పాడిపంటలకూ 

రొషూ రోగం రాకుండా = మమ్మల్ని 
పరిరక్షించి కాపాడాలి 

మంచి వానల్లు కురవాలి 


మట్టిలోంచి బంగారం పండాలి 


ఆనాది కాలంనుంచీ కర్షకులు వాన కోవరం వరుణ దేవుని (ప్రార్టిస్తూనే 


వస్తున్నారు. 


ఉదాహరణకు = 


అం ే--- 


వాగు మరత్తు పుంజై 
వట్టార చోళ పుంజై 
తంగమ్‌ విశయం పుంజ 
తరిశా కిడిక్కు దడి 
కాట ఉళుదు పో ఫేన్‌ 

న్‌ లు 


కదలై పోడ పదం పార్తేన్‌ వంద మశ్లై పోగుదిల్లే 
వరుణనే ఉనదు చెయల్‌ ? 


ఉన్నది చేసగి చెటు మాగాణి 

(oy 
జొన్నలు పండే మాగాణి. 
బంగారు పండే మాగాణి 
బంజరుగా పడి ఉందని 
దున్ని చదును చేశాను 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 41 


తొలకరిలో గింజలు వెయ్యాలని 
వచ్చిన సే వచ్చి పోతావు 
' వానదేముడా ఏమి నీ లీల? 
అని అర్హము 


నదులు 


సామాన్య (పజల ద్యష్టిలో నదులు దేవతలుగా భావింపబడి పూజలందు 
కుంటున్నాయి. తమిళనాడులోని అనేక పట్టణాలూ, ముఖ్య(గామాలూ నదీ 
తీరములలోనే నెలకొని ఉన్నాయి. ఒక వ్యకి చనిపోయిన తరువాత దహన 
(కియలు ముగిశాక ఆ చితాభస్మములో కొంచెము నదిలో కలుపుతారు. అలా 
చెయ్యటం వల్ల చచ్చిపోయిన వ్యక్తి స్వర్గం చేరుకుంటాడని నమ్ముతారు. 

నదుల సంగమ (ప్రదేశాలలో వెలసిన ఓడరేవులు అంతర్జాతీయ ఖ్యాతి 
గడించాయి. ఇప్పుడు అవి పురాతత్వ శాస్త్రజ్ఞులు పరిశోధనలకు నిక్షిప్త నిధు 
లుగా ఉపయోగ పడుతున్నవి. పాచీన కాలపు ఓడరేవుల్ని పేర్కొనాలంటే. 
కావేరినదీ తీరాన వెలసిన కావేరి పూం పట్టణం, పాలారునది దగ్గిర వాసువ 
సము[దము, గడిలం నదీతీరంలో కడలూరు, పొన్నయార్‌ ఆనుకుని ఉను 
పాండిచ్చేరి, దేవనదీ తీరంలో వున్న నాగపట్నం, తామ్రపర్ణి తీరాన వెలసిన 
కొరకై ముఖ్యముగా పేర్కొనవచ్చును. 

నదుల కోసరం ఎన్నో (పత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి, తిరువ 
య్యారులో జరిగే సపృసాన ఉత్సవం వాటిలో ఒకటి. ఈ ఉత్సవాన్ని పుర 
స్కరించుకొని ఇక్కడ ఏడు [పాంతములలోని దేవుళ్ళు కలుసుకుంటారు. 

గంగానదితో తమిళులకున్న సంబంధం సంగకాలపు సాహిత్యములోనే 
పేర్కొనబడినది. దైవభక్తిగల తమిణలు కాశీయా(త్రకు వెళ్ళి (ప్రయాగవద్ద 
పవిత్ర గంగాజలంలో, ఇటీవల మరణించిన తమ బంధువుల భస్మమును 
కలిపి, స్నానం చేస్తారు. తమ ఇళ్ళలో జరిగే ముఖ్యమైన శుభకార్యాలలో 
వినియోగించడం కోసరం పవిత్ర గంగాతీర్థాన్ని తీసుకుని వస్తారు. ధనవంత 


42 రెండవ అధ్యాయము 


లయితే దేశంలోని అన్ని ముఖ్యనదుల తీర్ణాలూ సేకరించి తమ 61వ మరియు 
81వ జన్మదినఉత్సవముల కోసరం భ(ద్రపరుసారు. 

గంగానదిలో కెళ్ళి స్నానము చేయ వీలుపడని వారికి తేవారం (గంధము 
కావేరి నదిని (పత్యామ్నాయముగా పేర్కొంటున్నది. అనాది నించీ గంగా 
నది హిందూదేశపు జాతీయనదిగా వర్చిల్లుతున్నదనడానికి నిదర్శనంగా గంగా 
నదిని గురించిన వివరాలు తమిళ [ప్రాచీన (గంధాలయిన, 'పెరుంపణరుప్పడె 
మధురై కాంచి, పట్టిన ప్పావై. పురనానూరు, మున్నగు (గంధాలతో దొరుకతవి, 

కావేరినదికి పురాణకాలంనుంచీ చాలా [పాముఖ్యత ఇవ్వబడినది. ఇక్కడ 
ఆడపిల్లలకి ఆనది పేరు "పెట్టడం అలవాటు. కావేరి నది పురాణకాలపు బుషి 
అయిన అగస్త్యుని కమండలంనుంచి _పవహిస్తున్నదని (పతీతి. ఒక కాలంతో 
ఆగస్త్యుడు దక్షిణ దెశ పర్యటనలో ఒకరోజు ముఖ (పకాళనం కోసం కూర్చొని 
వుండగా ఒక కాకి అతని కమండలమును టోర్లించినదట. ఆ కమండలము 
లోని నీరే కావేరినదిగా _పవపాస్తున్నదని పురాణాలు చెపుతాయి. కర్ణాటక 
రాష్ట్రములోని కూర్లువద్ద పుట్టి తమిళనాడు తీరంలో బంగాళాఖాతంలో కలిసే 
వరకూ కావేరినదికి అక్కడక్కడా అనేక స్నాన తీర్థములు ఉన్నాయి. 


మత విశ్వాసముగల (పతి తమిళడూ కనీసం ఒక్క సారయినా కావేరిలో 
మునిగి తీరాలని అనుకుంటాడు. 
కావేరినది రెండు పాయలుగా చీలే (కావేరి, కాళ్ళిదం) తిరుపరైతురె 
అనేచోట (తిరుచ్చి జిల్లా) ఐప్పసినెల మొదటి తారీఖున మునకచే స్తే అత్యంత 
పవిత్రమని చెబుతారు. ఐప్పసి (ఆశ్వయుజము) నెలలోని ముప్పయిరోజులు 
కావేరి నది స్నాన తీరాలు పవిత్రస్నానం కోనరం వచ్చే యా।తికులతో క్రిక్కి 
రిసి ఉంటాయి. 
మాయవరం వద్ద ముదవన్‌ ముచక్కు_ (అవిటివాడి మనక) అనే ఒక 
స్నాన తీరము ఉన్నది. ఆందులో కారి గె నెల (కార్మిక మాసం) ఒకటో 
తారీఖున స్నానం చెయ్యడం అతి పవిత్రమని భావిస్తారు. దీనికొక స్థల పురా 
ణము కలదు. పూర్ణం ఒక అవిటివాడు కా వేరినదిలో స్నానం చెయ్యలేని 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 43 


తన అసహాయతను తలచుకుని విలపిస్తుం కే దేవుడు అతని కోరికను పూర్తి 
చేశాడట. ఆ అవిటివాడు క కారి గ_నెల మొదటిరోజున కావేరిలో స్పానం వైస్‌ 
ము కిపొందాడట. అప్పట్నించి ఆసలానికి ముడవన్‌ ముళుక్కు అని చేరు 
వాట ఏ 
వచ్చింది. 
రెండు పాయలుగా చీలిన కావేరి నదిచే పరివేష్టింపబడిన (శ్రీరంగం అన 
బడే ద్వీపముకూడా ఒక పవిత్ర పుణ్య తీర్చ స్థలముగా (ప్రసిద్ధిగాంచినది. 
“ఆరు రెండుం కావేరి అదన్‌ నడువే తిరువరంగం” (రెండుగా చీలే కావేరి, 
మధ్యలో వెలిగే శ్రీరంగం) అనే జానపద గేయం కావేరి ఘనతను శాఘి 


౧ 
స్తుంది. 
కా వేరిలో స్నానం చేసేటప్పుడు (గ్రామీణులు గవ్వలూ, వెండి, బంగారంతో 
రసి 


పల బొమ్మలు, కొబ్బరికాయలు, చెవిపోగులు, నల్ల పూసలు మున్నగు 
వాటిని కానుకలుగా నీటిలో సమర్పిస్తారు. 

ఒక్క మాటలో చెప్పాలం పే - తమిచల చరిత, పురాణేతిహాసాలూ* 
పాటలూ, మనుగడా - అన్నీ కావేరి నదితో ముడిపడి అందులో (వవహించే 
అలల్లో అంతర్భాగంగా కనిపిసాయి. అనవరతమూ (ప్రవహిస్తూ ఎన్ని 
మార్పులకి గురయినా ఇంకా కావేరినదిగానే నిలిచిఉంది. ఆది తమిళుల 
(పాచీన సంస్కృతికీ, నాగరికతకూ చిహ్నంగా నిలిచింది. తాతముత్తాతలు 
అందులోనే స్నానంచెశారు. మనుమక్షా, మునిమనుమళ్లా ఆ నదీమతల్లి 
ఒడిలోనే ఆడుకుంటారు. 


దేవుళ్లూ, దేవతలు 


తమిళ దేశాన్ని పరిపాలించిన అన్ని వంశాలవారూ దేవాలయ నిర్మాణము 
లోనూ పూజా ఉత్సవాలలోనూ అమిత (శ్రద్ధ తీసుకున్నారు. తమిళదేశానికి 
కొత్త వారయిన పల్లవుల్నుసై సెతం తమిళుల పూజా పద్ధతులను ఆకళించుకునివాటి 
సమున్నతికో సరం వాటుబడ్డారు. పల్లవులు శిధిలాలయములను మరమ్మతు 
చేయడమేకాక కొత దేవాలయములు నిర్మించారు. పల్లవుల తర్వాత పరిపా 


44 రెండవ అధ్యాయము 


లించిన చోళులు నాలుగు వేదాలలోను ఆరితేరిన (బాహ్మణుల కోసరం చతు 
ర్వేది మంగళం అనబడే అ(గహారములు నిర్మించారు. అయినా తరతరాలుగా 
దేవాలయ పురోహితులుగా వస్తున్న ఆదిశై వులయిన శివాచార్యుల హక్కులకూ 
అధికారములకూ భంగము కలుగకుండా చూశారు. 

సంగకాలములో పంచవర్గాలుగా విభజింపబడిన (పదేశాల అధినేతలయిన 
ఐదు దేవుళ్లని మాత్రం పూజించేవారు. కొండపాంతములకు మురుగన్‌ 
పచ్చిక బయలుకు తిరుమాల్‌ (విష్ణు) ఎడారికి దుర్గ నదీ (పాంతములకు 
ఇం(దుడు సము(ద్రతీరాలకు వరుణుడు అధినేతలుగా గుర్తింపబడ్డారు. పల్లవుల 
రాకకు పూర్వము ఇక్కడ దైవపూజలు అ౦తవిసృతంగా జరిగినట్టు కన 
బడదు. పల్లవులు మొదలుకొని విజయనగర సా(మాజ్య పతనమువరకు తమిళ 
దేశములోని మారుమూల (గామములలోసైతం ఆర్యుల దేవుళ్ల దేవతల విగ 
హోలు ఎక్కువగా (పతిష్టింపబడినవి, పర్యవసానంగా (దావిడ దేవుళ్లు అవ 
తలు వెనుకకు నెట్టి వేయ బడ్డారు. దీనిని గురించి *ఒండవంద పిడారిఊర్‌ 
పిడారియై విరటిటు” అనే సామెత పుట్టింది. అంటే తలదాచుకోవడానికి 
వచ్చిచెరిన అమ్మవారు ఊళ్లో శాశ్వతంగా ఉంటున్న అమ్మవారిని వెళ్లగొే 
సిందని భావం. 


(వాహ్మణులచే పూజింపబడే దేవుళ్లు వరుసగా వినాయకుడు, శివుడు, 
"విష్ణువు మరియు ఆయా దెవుళ్ల భార్యలు. తమిళనాడులో మిక్కిలి (పాముఖ్యత 
వహించే దేవుడు వినాయకుడు. గణపతి విగ్రహాలను చెట్ల క్రింద, చెరువు 
గట్టుపెన, నదీతీరాలలోసెతం చూడవచ్చును. మళ్లీ ఇప్పుడు వినాయకుడు 
కోసరం కొత కొత చెవాలయములు వెలయుచున్నవి. ఒకొ్క-క్క-ప్పుడు 
'పోరంటోకు భూమిని ఎవరైనా పట్టాపొ ౦దకు౦డా ఆపడంకోసరం లేదా ఆ 
చోట రోడ్డు పడకుండా నిరోధించడంకోసరం వినాయకుని విగ్రహాన్ని (పతి 
స్టించడంకూడా జరుగుతుంటుంది. 


“17 మాతృ్ళదేవతను ఆరాధించడమన్నది మొహం జొదారో-హరప్పా నాగరికతల 


తమిళనాడు జానపద సాహిత్యమూ, సంస్కృతీ 45 


కాలంనించీ ఆనవాయితీగా వస్తున్నది. ఆమె ముఖ్యంగా మహిషాసుర మర్దిని 
అయిన దుర్గ అనే పేరుతో పూజింప బడుతున్నది, ఇంకా అనేక (గామదేవ 
తల రూపముభోనూ ఆవిడ పూజలందుకుంటున్నది. మైలాపూర్‌ గుడిలో 
ఆవిడ కర్పగాంబాశ్‌ గానూ, కాంచీపురంలో కామాక్షిగానూ, చిదంబరంలో 
శివకామిగాను, తిరుకడపూర్‌ అభిరామిగాను, తిరువిడై మరుదూర్‌ లో ముఖాం 
వికగాసు, మధురైలో మీనాషిగాను, తిరునెల్వేలిలో కాంతిమతిగాను, వివిధ 


నామధేయములతో పూజింపబడుళున్నది. 

సిరిసంపదలకు ఆలవాలమైన  ్రీలక్షీకూడా అతిముఖ్యమైన దేవత. 
సంపదలు వద్దనేవ్యకి, ఎవడూ ఉండడు కదా ? (ప్రతిఇంల్లోనూ లక్ష్మీదేవి 
పటములు ముఖ్యమైన చోట్లను అల౦కరినాయి లక్ష్మీచి తాలు, విగహాలు 
పెళ్లిళ్లలో శాసుకలుగా చదివింప బడతాయి. ఆడపిల్లలకు లష్ష్మీ పేరు పెట్టడం 
నామూలుగా య న నూతన గృహప్రవేశ "సమయంలో ఇంటి యజ 


మాని లక్ష్మి అనే పేరుగల అమ్మాయిని పిలవడం కద్దు. అనివార్య కారణాలవల్ల 
ఆ పేరుగల అమ్మాయి ఆ సమయంలో అక్కడికి వచ్చివుండకపో తే అది 
దురదృష్టాన్ని సూచిస్తుందని నమ్మిక, 


3వ అధ్యాయము 


మతమూ, మాయావాలములు 


పూజలు, [వతాలు 


జనసామాన్యుల జీవన విధానంలో మతం కీలకమైన పాత్ర వహిస్తుంది, 
నిజానికి పుట్టినది మొదలు గిప్రే వరకూ జనులు ఏదో విధమైన పూజా పున 
సారాలు చేస్తూ ఉపశమనం పొందుతూ ఉంటారు, ఈ పూజా పృనస్కా 
రాలూ, కర్శాకాండలూ, జరపడం వల ఆరోగ్య సౌభాగ్యములు పరిలుతాయ లి 

౮6 ౧ pn 
సామాన్య జనులు విశ్వవిసారు. 


మతము ద్వారా జాతీయ సమైక్యత 


భారత జాతి ఐకమత్యాన్ని పెంపొందించుటలో హిందూమతం వహిం 
చిన పాత్ర కీలకమెనది. హిందూ మతసులు, పవిత్ర కేశాలు, జోతిరి ౦గ 

రా థి గొ 
ములు మరియు అనేకమైన పూజలూ, ఉత్సవములూ, దేశమంతటా వ్యాపించి 
వుండటమే దీనికి తార్కాణము, 


రామళశ్వరమూ, కాశీ ఒకే నరికి చెరో వైపున వున్న జంటనగరాలా 
అన్నట్లు వాటిని గురించి (పజలు ముచ్చటిస్తుంటారు. ఏ హిందువుకైనా 
రామేశ్వరం సందర్శించకపోతే అతని కాశీయ్యాతను అసంపూర్ణంగానే 
భావినారు. 


రా మళ్వరము తమిళనాడులో వెలసి ఉన్నందున తమిళులకు కాశీని సంద 
రించాలనే కుతూహలం ఎక్కువగా ఉంటున్నది. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 47 


తమిళనాడులోని చెట్టినాడుకు చెందిన చెట్లియార్ల ఆధ్వర్యాన కాశీవిశ్వనాథుని 
ఆలయమున రోజూ ముప్పూటలా సక్రమముగా సజావుగా "సేవలు జరిపించ 
బడుతున్నవి. ఇంకా కాశీలోని శివాలయంలోనూ, మాళతేశ్వరి అన్నపూర్ణ 
ఆలయంలోనూ, విశాలాక్షి దేవాలయంలోనూ, సేవలు జరుగుతాయి, 


కాశీని సందర్శించే (పతి ఒక్కరూ విశ్వనాథ ఆలయంలో సాయం సమ 
యానజరిగే హారతిని (బడాపూజ) తప్పక వీక్షిసారు. అది తమిళుల సాం పదా 
యానుసారం జరుగుతుంది. అతి పురాతన నగరమైన కాశీ _వెదిక జీవన విధా 
నంలో ఇదొక (పముఖ అంశము. 


ఈ సేవలను సక్రమముగా నడిపించుటకోసరం చెట్టియార్లు వారణాసిలోనూ, 
ఉ_త్రర( పరేశ్‌ మరియు బీహారు రాష్ట్రములలోని ఇతర (పాంతాలలోనూ, 
ధర్మ సంస్థలు నెలకొల్సి యున్నారు. వారణాసిలోని గుడోలియా (పాంతములో 
వున్న నాట్టుకో టై చ తభవనము పేర్కొానదగినది. ఇకంాడ నుంచి రోజూ 
ఉదయమూ సాయం(త్రమూ నాదస్వర సమేతంగా విశ్వనాథుని అభిషేకము 
కోసరం పాలు, తేనె, పన్నీరు తదితర సుగంధద్రవ్యాలు ఊరేగింపుగా 
తీసుకుని వెళతారు. సేవలు జరుగుతున్నప్పుడు తేవారం పాటల రికార్డులు 
వేస్తారు. క్విట్‌ ఇండియా ఉద్యమాలతో కాశీలో మామూలు పొరజీవనం 
స్తంభించి పోయినప్పుడు కూడా-- పైన పేర్కొన్న ఊ రేగింపు కార్య _కమాలు 
నిరాఘాటంగా కొనసాగేవి. 

కాశీయా[తకు బయలుదేరే తమిళులు తొలుత రా ముశ్వరం సందర్శించి 
అక్కడ వెలసిన ఒక బావిలోని తీర్థమయిన కోటితీర్థమును తీసుకుని కాశీకి 
వెళతారు. ఆనీటితో విశ్వనాథుని విగ్రహమును అ థి షెకిసారు. అక్కణ్నీంచి 
తిరిగి వచ్చేటప్పుడు హరిద్వారము వద్దనో లేదా (త్రివేణి సంగమము వద్దనో 
పవి[త్రగంగాజలమును తీసుకొని వచ్చి దానిలో రామేశ్వరములోని రామ 
లింగేశ్వర విగ్రహాన్ని అభిషేకిసారు. 

రామేశ్వరం సము[ద తీరమునుంచి గంగలో కలుపుట కోసరం పిడి కడు 


\ 


48 మొదటి అధ్యాయము 


ఇసుక తీసుకొని వెళతారు. బీహారు రాష్ట్రములోని గయవద్దనున్న _పయాగ 
వద్ద (త్రికరణ శుద్దిగా పిండం సమర్చిస్తారు. | | 
. తంజావూరు జిల్లాలోని తిరుప్పానందల్‌ లోని ఒక దుత సంస్థ తన ముఖ్య 
కేం. ద్రమును కాశీలో స్థాపించినది. ఈ సంస్టకు పారంపర్యంగా జ్ఞా నధనుడూ 
ధర్యని రతిగల వాడూ అయిన ఒకగురువు మఠాధిపతిగా ఉంటాడు. పదహారవ 
శతాబ్దిలో ఈ మఠా-కి చెందిన కుమార గురుపరర్‌ అనే సన్నాసి ఎన్నో 
శక్తులూ మహిమలూ కలిగి ఉండేవాడని చెబుతారు. 


గొప్ప మత (పవక్కలయిన శంకరాచార్యులు దేశంలోని వివిధ |పా౦తా 
లలో - అంసే - పడమట ద్వారకలొను, తూర్పున పూరిలోను, ఉత్తర 
(పదేళ్‌లోని జోషివద్దను, మరియు ద&ిణమున శృంగేరి, కాంచీపురముల 
లోనూ తమ పీఠములను నెలకొల్చివున్నారు, వీటన్నింటిలోనూ అతి 
(పాముఖ్యం వహించే కామకోటి పీఠం తమిళనాడులోని కాంచీపురంలో 
స్థాపింపబడి వున్నది. ఇవన్నీ జాతీయ సమెక్యతకు దోజాదం చేస్తున్నాయి. 

శం కరాచార్య మఠము, వైష్ణవుల నలందలనేరి మఠములేకాక తమిళనాడులో 
ఇంకా అనేక ఆ్మశయములు, పీఠములు కలవు. వాటిలో ధర్మపురము, 
తిరువావడు తురై మరియు మధురైలోని ఆధీనములు పేర్కొన దగినవి. 
తిరువ్ప నండల్‌ మఠము గురించి ఇంతకుపూర్వమే పేర్కొ న్నాము. 


తమిళనాడులోని మఠములు తమకంటూ (ప్రత్యేకంగా దైనందిన పూజా 
కార్య(క్రమములూ, ఉత్సవాలూ రూపొందించుకుని ఉన్నాయి ఒక మఠము 
యొక్క (పధాన కేంద్రములో జరిగే పట్టణ (పదేశము అనబడే ఉత్సవము 
అతి [పాముఖ్యత వహిస్తుంది. అంటే ఆ మఠాధిపతి దేదీహ్యంగా అలంక 
రింపబడిన పలకిని అధిరోహించి ఆ ఊరిళోకి ఊరేగింపుగా తీసుకురా 
బడుతాడన్నమాట. పీఠాధిపతి నాలంకృతుడై. పలకిలో ఎదుట సాష్టాంగ 
నమస్కారాలు చేసారు. ఈ ఊరేగింపులో మంగళవాద్యాలతో బాటు (గ్రామీణ 
నృత్యాలు లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. పురజనులు తమ తమ ఇళ్ళ 








Plate IV తప్పల్తె-జానపర సంగీత వాయిద్యం 


మూ 


తమిళనాడు; జానవద సాహిత్యమూ, సంస్కృతీ 4 


గుమ్మాలలో' పల్లకి రాకకోసరం ఎదురుచూస్తూ పూర్ణకుంభములత్తో వేచి 
యుంటారు. పల్లకి తమ ఇంటి చెంతకు రాగానే కుంభములోని పవిత్ర 
జలముతో పీఠాధిపతి పాదములను అభిషేకించి అతనికి బంగారు, వెండి, 
వళ్ళు, పూలు కానుకలుగా సమర్చిసారు. 

(గ్రామీణ కళలను పోషించడంలోనూ, [_పోత్సహించడంలోనూ, తమిళ 
నాడులోని మఠాలు (శద్ద చూపుచున్నవి. కంచి కామకోటి పీఠాధిపతి ఆప్పు. 
డప్పుడు పండితులచే సదస్సులు జరిపించడం మెచ్చుకోదగిన విషయము... 

కిస వుల ఆచారములు 
యాల బి 

తమిళనాడుళో అన్ని మతముల వారునూ శాంతియుత నహజీవనం చేస్తు 
న్నారు. హిందూ వ్యాపారస్తులూ, చిల్లరకొట్టు యజమానులూ, తమ (కొంద 
అన్య మతస్తులను నియమించడం సామాన్యముగా చూ స్తున్నాము, 

పాశ్చాత్యుల మిషనరీల పుణ్యమా అంటూ, తమిళ దేశంలో మిక్కిలి 
ఇనకదబరిన (పాంతాలలోని జనులు సైతం విద్యావంతులై నారు. _వపంచానికి 
ఆంగభాష ద్వారము లాంటిది అనే సత్యాన్ని వీరు గురి ౦ంచారు. 

(కీస్తుమత సంస్థలు మారుమూల [గామాలతో సైతము అతి. ఊన్నత. 
(ప్రమాణములతో కూడుకున్న వైద్య సౌకర్యములను. అందజేశాయి.. కన్నా 
కుమారి జిల్లాలోని నాగర్‌ కోయిల్‌తో వున్న కేథరిన్‌. బూత్‌. హాప్పిటలు 
నెయ్యూరులోని లండన్‌ మిషన్‌ హాస్పిటల్‌, తిరునెల్వేలి జిల్లాలోని తోవనూర్‌ 
ఫెలోషిప్‌ హాస్పిటలు, రామ్‌నాద్‌ జిల్లాతోని తిరుపత్తూరులోని స్వీడిష్‌ మిషన్‌ 
హాస్ఫిటలు, చెంగల్పట్టు జిల్లాలోని తిరుమణిలోనున్న బెల్షియన్‌ తెపసీ 

అ ౧౧ జ 
సెంటర్‌ ఇంకౌ అనేక ఇతర సంస్థలు కుగామ (ప్రజలకు సైతము ఆతి 
అధునాతనమైన పద్దతిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాయి, వీటన్నిటిలోనూ 
తలమానికమైనది. వేలూరులోని క్రిష్టియన్‌ మిషన్‌ హాస్పిటల్‌. ఇది వైద్యము 
లోనూ, విద్యా సౌకర్యములలోనూ, పరిళోధనలు జరుపుటలోనూ (పపంచ 
(పథ్యాతి గాంచినది. ఇక్కడ వేలాది రోగులకు విపులమైన కేస్‌ పొన్టరీలు 
భద్రపరచి ఉంచుతారు. 


క్ష్‌ ; సోన అథ్యాయము 


“వే ౮స్త్రవ 'మతసంస్థలు తమిళ సాహిత్యాన్ని కూలంకషంగా పరిశీలించఢమే 
కాక హిందూమత (గ్రంధాల్నికూడా పరిళోధించాయి. _బైబిలు (గంధము 
ఆసియా భాషల్లో తమిళంలోనే తొలుదొల్న _అనువదింపబడి (గంధముగా వెలు. 
వడినది. హిందువుల భకి_గీతాల బాణీ ణీలలో క? స్రవమత గీతాలు రాయబడి. 
వాయి. ఒటైబిలు తమిళములోకి అనువదింపబడటం వల్ల చర్చిలలో (పార్జనా 

శౌర్య కమాలుకూడా తమిళంలోనే జరగడం మొదలైనది. హిందూ దేవాలయ 
ములలో కేవలం నంస్కృతంలోనే పూజలు జరుగుతుం”టే చర్చిలలో తమి 
గురి ౦పబడట౦ ఒక విశేషమే కదా | 


| వసు క్షీ స్తుయు క్క .(వముఖ ధర్మదూత సెయింట్‌ థామస్‌ తన మత _పచారం 
కోనరం తమిళనాడును ఎన్నుకొన్నాడు, (పపంచ పభ్యాతి గాంచిన మ దాసు 
సముద్ర తీరములోని శాంతోమ్‌ దగ్గిర అతను తనువు చాలించాడు. అక్కడే. 
జ్లతన్నికి సమాధి కట్టారు. నెయింట్‌ థామస్‌ గురించి నేటికిని (ప్రచారంలో 


ఉన్న జానపద కథలు వ్లై్రస్తవ. మతస్థులని ఉ త్తేజితుల్ని చేస్తాయి. 


మాం నగరంలోని ఆర్మేనియన్‌ ఏధిలోని సెయింట్‌ మేరీస్‌ చర్చిలో 
మంగళవారం జరిగే 'పార్టనల్లోనూ,. తంజావూరు జిల్లాలో వేలాంగణ్లి దగ్గిర 
ఫున్న “చర్చి 'ఆఫ్‌' దిలేడీ ఆఫ్‌. హాల్‌ లో పండగ జె జూలో సే (పార్ధన 
ల్లోనూవాందువులు' వై సైతం పె ద్ర్దసంఖ్యలో పాలు పంచుకుంటారు. 


Wt 5 


వ్ర హిందూ దేవాలయముల కో నరం కస్త వులూ, ముస్తిములూ. ప. 
సన్నారు.. యురోపియన్‌. (పభుత్వోద్యో్యగులు మయరై మీనా నగలూ, 
భవాని దేవికి వల్లకి వ సమర్పించారు. మహబూబ్‌ ద భాన్‌ కోసరం 
క. నిర్మించడం, తిరుత్త ణి దేవాలయములో ముప్తిముల వాద్యమైన = షెహా 
నాయ్‌ వాయించడం -ఇనన్నీ మత సహిష్ణుతకు తార్కా ణ ములు. హిందువులు 
క్లూడో మసీదులకు, చర్చిలకు ఉదారముగా విరాళములిచ్చారు, ఇసున్నారు. 


మలేముల మార్చిడి దక్షిణ తమిళనాడులో పెద్దఎత్తున జరిగింది. అయినా 
హిందువులు మతంమారినా తమ పాత ఆచార వ్యవహారాలను వదలలేక్త 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ “ర్ట! 


“పోయారు. వాటిల్లో అమావాస్యను పాటించడం ఒకటి. ' అమావాస్య ఒక్క 
పొద్దు వదిలిన తర్వాత ఈ హిందూ శై9స్తవులు విసళ్లను బయటి పారవేయ 
'డానికి భయపడి తమఇంటి చూర్తలో దాచడం ఆనవాయితీ అయింది, వాళ్లు 
'క్రనవ మతగురువులకి భయపడి అలా చేస్తున్నారన్నది వానృవరీ. 


హిందువుల పూజా పద్దతులు 


ఆవభ క్తి గల అన్నివర్గాల (పజలూ రో జూ తమ శ్లలోని పూజామందిరా 
లలో, పూజా గదులలో (పార్దనలు చెసారు. ఉడవయవర్‌ పూజల్లాంటివి చాల్లా 
విసృతంగా జరుగుతాయి. త 

గుళ్లలో కడుభ క్రి శ్రద్ధలతో దీపారాధనలు జరుగుతాయి. దేవాలయములు 
గతకాలానికీ వర్షమానానికీ వారధిలా నిలచి ఉన్నాయి. శ్రీరంగం, రామే 
శరం దేవాలయముల పునరుద్దరణలో “యునెస్కో పాలుపంచుకోవడం 
చూస్త-వాస్తుకళలోను, శిల్పసంపదలోను, కొయ్యచెక్కడములలోను, అనన్య 
సామాన్యములై వెలుగొందే పాతదేవాలయములను భద్రముగా రక్షింపవలసిన 
బాధ్యత యావత్‌ మానవశాతి పెగ ఉన్నదిఅనే విషయం వ్యక్ష మవుతుంది. 


తెరులాగుట 

భక్సు లు చిన్నచిన్న రధములకు బంధించిన త్రాటిని ఇనుప కొక్కెము 
తమ వీపుల్లో గుచ్చుకుని బాధలకు ఓర్చుకుని లాగుతారు. దేవుడి పేర్లను 
ఉచ్చరిస్తూ భక్తులు తీక్షణమైన ఎండల్లో నెతము ఈ రధములను మైళ్లతరబడి 
లాగుతారు. కొందరు నాలికలసు బయటికిచాచి అందులోచిన్న ఈటల 
లాంటివి _గుచ్చుకుంటారు. (వేర్‌ అనబడే ఈటె ప్ర షళ్య న్‌ 
ఆయుధము) 

దారి పొడువునా పురజనులు భక్పులపైన చన్నీరు, పన్నీరు చందనమూ 
చల్లుతూ ఉంటారు. అలాచేస్తే" భక్తులకు ఎండతీ(వ్రత తగ్గుతుందని వా వారి 
భావన, ఈ తతంగం హిందువుల కఠోరమెన భక్సిని ఎత్తి చాటుతుంది, 


ఎ 


కి మూడవ అధ్యాయము 


చివరగా ఈ భక్తులు ఎండను భరిస్తూ, వీపుతో రధమును లాగుతూ, 
'వోటిలో ఈ మెల నొప్పికి తట్టుకుంటూ నిప్పులపైన నడుస్తారు. అన్నీ ముగి 
శాక వీరు. రధములోని పాలకుండనూ, చందన [దవమునూ, విబూధినీ చేవుడి పె 
పోసారు. ఈ భక్తులు భకి పారవశ్యముతో తమ ఒంటి బాధల్ని మరచిపోయి 
దేవుడి ముందర నిలబడతారు. 


వీళ్ళు [వతము ఆచరించే రోజులలో తమకాలికి ఇనుప ముళ్లు (గుచ్చిన 
కొయ్య చెప్పులు వాడుతారు. వాళ్ళు ఎన్ని బాధలాయినా భరించి తమ 
వతమును పూరి చేస్తారు. ఈ విధముగా రథము లాగాకోరే భక్తులు చాలా 
కఠోరమెన నియమములు పాటింప వలసి వుంటుంది. ఒకనెల రోజులు ఉప 


వాసం కూడా ఉంటారు. 
పాలకుండ 


దేవుడి అభిషేకం కోసరం కడవలో పాలు తీసుకునిపోతారు. ఈ కుండలను 
నెత్తిన ఉంచుకుని త్తీలు చాలాదూరం నడచి పోతారు. కాని తలమీద నున్న 
కుండలు తొణకవు. వాటిని చేతులతో పట్టుకోరు. ఒక్కొక్కప్పుడు ఈ 
భక్కులు పూనకము వచ్చి పరుగునా వళ్ళడమూ కద్దు. అయినా వారి తలపైన 
కుండలు ఎట్ట పరిస్థితుల్లోనూ (కిందికి కారవు. ఇలా తీసుకువెళ్ళిన పాలతో 
దేవుడిని అభిషేకిస్తారు. ఈ తంతును “పాల్‌కుతం” అంటారు. 


చందన కుంభం 


'చందనకుడమ్‌? అనే తంతుకూడా 'పాల్‌కుడమ్‌' లాటిదే. కుండలలో 
చందన (దవమును తీసుకొని వెళ్ళి దేవుణ్ణి అభిషేకిస్తారు. ఈ తంతులలో 
భక్తులు విడివిడిగా గానీ గుంపులు గుంపులుగా గాని పాల్గొంటారు. ఈ గుంపు 
అలో బంధువులు, స్నేహితులు, పురోహితులు, మంగళ వాద్య సమేతముగా 
కలిసి వెళతారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, ' సంస్కృతీ రతీ 
కొబ్బరికాయలు కొట్టుట 
ల 


తమిళనాడులోని (పజలు గణేశుని (వినాయకుడు) ఎక్కువగా పూజిస్తారు. 
తమ కార్యకలాపాలలో ఎలాటి విఘ్నములు రాకుండా చూడాలని అతనికి 
మొక్కుకుంటారు. వినాయక పూజలలో దవుడి ఎదుట కొబ్బరికాయలు నేల 
కేసి కొట్టడం పరిపాటి. ఈ విధంగా చేస్తే దుష్టళ కులు తొలగిపోతాయని 
నమ్ముతారు. వినాయకుడికి కుడుములు నివేదించి పిల్లలకు పంచిపెడతారు. 


మహాపురుషుల జన్మస్థలములు 


మహాత్ముల జన్మస్థలము లకును వారు ముకి పొందిన స్టలములకును 
అత్య౦ంతగొరవము ఇవ్వబడుతుంది. వారి జ్ఞాపకార్థం ఆస్టలములలో దేవాల 
యమో, స్తూపమో, ఆదా ఒక స్మారకచిహ్నమో తప్పక నిర్మింపబడివున్నది. 
అలాటి పవిత్ర స్థలములలో కాచేరీనదీ తీరమున కరూరు నానుకుని ఉన్న 
నేరూరువద్ద వెలసిన ఒక వృక్షము (ఇక్కడ నదాశివ బహ్మేం (దస్వామి పరమ 
దించారు.) అప్పర్‌ బుషి జన్మించిన తిరువామూరు (దకిఐ ఆర్కాటుజిల్లా) 
గ్‌ 
అసిన తిరువడ్హామలైై మరియు రామానుజాచార్యులు జన్మస్థలమైన శ్రీ "పెళుం 


ర్ట 


న 
లా 


రమణ మహర్షి జన్మస్థలమయిన తిరుచుళయిల్‌, రమణా శమము 


td ఈ 


ల్‌ 


దూరు = ముఖ్యమైనవి. 

ముని, బైరాగి మున్నగువారి జ్ఞాపకార్థం రహాదార్హలో శిలా (పతిమలు (పతి 
లా ళ్‌ థ ౧ 

ష్లింపబడి వున్నాయి. వారి అను గహము పొందుటకై తమ పసిపొపలకు 
మునియన్‌ మునసామి ఇంకా మునియాండి లాంటి పేర్లు పెట్టడం పరిపొటి, 
గొప్ప గొప్పు పండితులకూ కవులకూ స్మారకచి హ్నాలు నలకొల్చి వారికి 
యథోచితమైన గౌరవము ఇస్తున్నారు. తమిళుల మహాకవి తిరువళ్ళువర్‌ 
జ్ఞాపరార్దం మ।దాసులోని మైలాపూర్‌ (పాంతంలో చిన్న గుడి నిర్మించి 
వున్నారు. ఇంకొక మహాకవి కంబన్‌ శ్రా పక చిహ్నంగా నాట్ట.రసచ .కొ ప్రి 
Cn 


అనే ఊల్లో సమాధి నిర్మింపబడి వున్నది. చిన్న పిళ్లలకి అక్షరోథ్యాస్‌ం 


ర్‌ మూడవ అధ్యాయము 


మొదలె-్రేటప్పుడు కంబన్‌ సమాధి చెంతనున్న మట్టి తీసి వాళ్ళ నొసట్లో 
పూన్తారు. అలా చేస ఆపిల్లలు చదువు సంధ్యల్లో బాగా ఆరి తేరుతారని 
విశ్వాసం. 


బతాదుల పూజ 
తమ కుటుంబంలో మరణించిన పూర్వీకుల కోసరం తండి తాతల 
కోసరం చాలా ఇళ్ళల్లో (పతి ఏడాది సంతర్పణలు జరుపుకుంటారు. 


నైవనాయన్‌మార్లు, వైష్ణవ ఆళ్వార్లు జన్మించిన (పదేశాలు మరియు వాళ్ళు 
పరమ పదించిన స్థలాలు 'వవిత కే(తములుగా గుర్చింపబడి తర్ణయా తలు 


మో చా వారిచే. సందర్శింప బడుతున్నవి. అలాగే వారిచేత శాఘింపబడిన అన్ని 
౧ A 


దేవాల యములను' దర్శించడం భకులు తమ విద్యుక ధర్మంగా తలుసారు. 


a 


ఈ దవా లయములన్ని సము (దతీరములలో నూ, ద్వీపములలోనూ కొండల 
పైననూ నదీ తీరాలలోనూ మారు మూలలోనూ నిర్మింపబడి ఉన్నాయి. తమిళ 
ఇతెహాసములలోనూ భక్తి గీతములలోనూ శ్లా ఘింపబడిన కొన్ని దేవాలయములు 
కేరళ, కర్ణాటక, ఆం (ధపదకళ్‌, ఉతర(ప్రదే దేశ్‌ లాంటి ఇతర రాష్ట్ర్రముల 

-లోనూ_ (శ్రీలంక, "నేపాలు లాంటి ఇతర దేశములలోనూ కలవు, ఇవన్ని 
చూ సే.తమిళులు మహాత్ముల పట్ల చూపించిన గౌరవము రాష్ట్ర 'దేశపరిధులను 
అధిగమించిందని. చెప్పక తప్పదు. అయినా వారికి (ప్రాంతీయాఖిమానమూ 
కక పోచేదు, శివుణ్ణి, వారు. “తెన్నాడుడయ శివనే పోటి-ఎన్నాట్టారుక్కూం 

ఇరైపా పోటింఅంటూ శ్లాఘించారు. అ౦ పే దక్షిణాత్యుల దెవుడయిన శివుడే 
అన్ని దేశాల వారికిని దేవుడని భావం. 


ఆయుధ పూజు 
“సపేంబడ్‌, అకోబర్‌ hou వచ్చే నవరా తి పండుగల చివరి 
లు అ 
రోజున సరస్వతీపూజ (కలై మగశళ్‌ నాశ్‌ = కళామతల్లి దినము), జరుపుతారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ ర్‌ి: 


ఆరోజున పుస్తకాలనూ ఇతర కొరముట్లనూ మైపురైటరు మున్నగు యం శతా 
లను, నాగలిని పూజిస్తారు. వాటికి చందనం పూసి కర్పూర హారతి ఇచ్చి 
(పార్గనలు జరుపుతారు. 


కుద దేవతల పూజ 


(గామీణ (పజలు వద దేవతల ఆగహాోనికి గురి కాకుండా ఉండటానికి 
వారికి పూజలు జరుపుతారు. క్షుద దేవతలకు అధినేతలయిన దేవుళ్ళకు 
కూడా పూజలు జరుపుతారు. హత్య చెయ్యడం వల్లనో వరే. ఇతర 
(పమాదములలోనో ఆకస్మికంగా దుర్మరణం పొందిన వారికి ఆయువు 
తీరలేదనీ వారి ఆత్మలు దయ్యాలుగా మారి చెట్లపుట్లలో సంచరిస్తూ ఉంటా 
యనీ నమ్ముతారు. అందుకే దేవతల గుళ్ళ సమీపములో కొత్తగా ఇళ్ళు 
కట్టినప్పుడు దెయ్యాల సంచారం కోసరం అందులో ఒక మూల ఖాళీగా వది 
లేస్తారు. కొన్ని సమయాల్లో ఈ డయ్యాలు ఒక మనిషిపైననో బహిష్టు 
అయిన యువతి పెననో సోకిందని చెబుతారు. అప్పట్నించి ఇక ఆ మనిషి 
దెయ్యం చెప్పిన ప్లే (పవరి,ంచడం జరుగుతుందని. కాశేరి అనబడే ఒక 
కద దేవత (వకోపిస్తే గొడ్లు గోదాములకు రోగాలు వచ్చి చనిపోతా 
యంటారు. అందుకుని ఆ కుద చేవతను _పసన్నం చెయ్యడం కోసరరి 
జంతువులను నరికి ర క్రబలి ఇస్తారు. కుద దేవతలను పూజించే స్థలములకు 
'పేయ్‌కోయిల్‌ (దయ్యాల దేవాలయములు) అని పిలుస్తారు. ఈ గుళ్ళు 
చిన్న పిరమిడ్రలాగనో సమాధిలాగనో మట్టిలో నిర్మింపబడి ఉంటాయి. _ ఇది 
మామూలుగా పిశాచముల నివాసములుగా భావింపబడే పెద్ద వృక్షముల మొదలు 


వద్‌ నిర్మింపబడి ఉంటాయి. 
© 3 


ఈ గుళ్ళల్లో పూనకం వచ్చి. ఆడే వారు పూజార్లుగూ మసలుకు.టారు. 
ఈ పూనకప్ప మనిషిని అందరూ గౌరవించి అతని చేతి మీదుగా భయ భక్తులతో 
నిబూది అందుకుంటారు. 


56 మూడవ అధ్యాయము 
గురువుల అధికారములు 


తమిళ [పా చీన (గంధాలు దేవాలయ పురోహితులను గురువులనీ, శివాచార్యు. 
లనీ, ఆదిశై వులనీ, ఓధువర్‌ అనీ వివిధములైన పేర్లతో పేర్కొన్నవి. 
అనువంశికంగా వచ్చే ఈ పురోహితులు దేవాలయము గురించి తుణ్ణంగా 
తెలుసుకుని మం(త్రములలో ఆరితేరిన వారై కళల్లోనూ సాహిత్యంలోనూ 
నిష్టాతులై ఉంటారు. వారికి పరంపరాను గతమైన హక్కు. లేకాక భాధ్యతలు 
కూడా ఉన్నవి. వారికి దేవుడి విగనోన్ని రోజూ ముప్పూటలా పూజ చేసే 
టప్పుడు తాకడానికి అధికారం ఉన్నది. (ముప్పోదుం, తిరుమేని తీండు 
వార్‌ = ముప్పూటలా పవిత్ర దేహాన్ని స్పృశిసారు.) 


యుద్దవీకులకు. వీరపూజలు. 


చరిత కెక్కిన. ధీరులూ. యుద్ధవీరులూ (పజల హృదయాలలో గూడు 
కట్టుకోవవడం మాత్రమే కాదు వారికి స్మారక చిహ్నాలు నెలకొల్చివున్నారు. 
అంతేకాకుండా వాళ్ళను గూర్చి తందాన పాటల్లాటివి జన దాహుళ్యంలో 
(ప్రచారములో వున్నాయి, వాటిలో చాలా. ముఖ్యమైనది దేశింగు రాజు కథ. 
అతను. 17వ శతాబ్దంలో జీవించాడు, అతను దకిణార్కాటు జిల్లాలోని 
చెంజీలో రెండుకోటలు నిర్మించాడు. ఒక ముస్లిమ్‌ యువరాజును ఎదుర్కొని 
పోరాడి వీరమరణం చెందాడు. అలాగే తొలి స్వాతంత్ర్య యోధుడనదగిన 
పాంచాలన్‌ కురిచ్చి వీర పాండ్య కట్ట బొమ్మాన్‌ కధలు. కూడా (పజలమధ్య 
అతని జ్ఞాపకాలను సజీవముగా నిలుపుతున్నాయి. 


పురాణ వీరులుకూడా ఆరాధింప బడుతున్నారు. పాండ్యుల కాలంలో ఒక 

పాశేగాడుగా ఉన్న మధురై వీరన్‌ వీరోచిత పోరాటంలో అనేకుల (పాణాలిఎ 
రక్షీందాడని (ప్రతీతి అతను మధురై (ప్రాంతంలో దైవాంశ సంభూతుడుగా 
కోని యాతబడుతున్నాడు. అతని పేర జరిగే ఉత్సవంలో అతని ధీరోదాత్త 
చరితను విల్లుపాటగా పాడుళారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ గ్ర్‌7 


(పాణకోటిని సాదరముగా చూడవలెనన్నదే [వతము యొక్క ఉద్దేశము. 
జంతువులు, చెట్లు చేమలు కూడా దేవుని సృష్టిలో భాగములే. తమిళడేశంలో 
చెట్లను పూజించడమన్నది (పాచీన కాలంనుంచీ వాడుకలో వున్నది. చెట్ల పట్ల 
ఎంతటి గౌరవభావంకలిగి ఉండేవారో పురాణసాహిత్యం ఎ త్తి చూపుతున్నది. 
పారి అనే పేరుగల ఒక తమిళరాజు వేటకు వెళ్ళినప్పుడు మార్గంలో ఒక 
మల్లెతీగ అల్లుకోవడానికి ఎలాంటి ఆధారము లేక గాలిలో అల్లల్లాడుతుం పే 
ఆ తీగ కోసరం తన రధాన్ని వదిలివేసి తిరిగి వెళ్ళాడని ఒక (పాచీన గాథ 
(పచారములో వున్నది, 


సోమవారం గనక అమావాస్య వస్తే ఆరోజున భక్తులు కడు విన మతతో 
రావిచెట్టు చుట్టూచేరి అక్కడ (పతీష్టింపబడిన నాగదేవుని శిలకు పూజలు 
చేస్తారు. వాళ్ళు ఆ రావిచెట్టును 108 సార్లు లేదా ఇంకా ఎక్కువ సార్లు చుట్టి 
వసారు. అలా చెయ్యడం వల్ల తమ సంతతికి ఆయురారోగ్యములు ఒనగూడు 
తాయని నమ్ముతారు. 


రావిచెట్టు చాలా పవిత్రమైన వృక్షముగా భావింపబడటం వల్ల గ్రామీణ 
(పజలు ఆ చెట్టు కొమ్మలను వంట చెరుకుగా ఉపయోగించరు. వాళ్ళు ఏదైనా 
వేలం పాటతో రావి చెట్టు కొనవలసి వచ్చినా దానిని గుడికి ఇచ్చేసారు. 
గుడిలో చేసే వంటలకు వినియోగిస్తారు. వీటి పుల్లలు అగ్నిహో త్రమునకు 
వినియోగింప బడతాయి. తమిళ ఇతిహాసాలను పరిశీలిస్తే, (పతి దేవాలయమూ 
ఒక స్థల వృక్షముతో ముడిపడిఉన్నది. ఈ వృక్షజాతులలో మామిడి, చేవ 
రావి, కడిమిచెట్టు, పొన్నచెట్టు మున్నగు తెగలు ఉన్నాయి. 


కొన్ని దేవాలయములలో ఈ చెట్లనుంచి విరిగిపోయి ఎండిపోయిన బోదె 
లనూ కొమ్మలనూ అలానే భద్రపరచి ఉంచారు. మైలాపూర్‌ లోని తిరువళ్ళు 
నర్‌ దేవాలయములో ఎండిపోయిన పెద్ద ఇప్పమాను బోదె రాగిరేకుత్లో 


58 సూడ అధ్యాయము 


కప్పబడి శాశ్వతముగా పదిల పరచబడినది. అలాగే ఇతర దేవాలయములలో 
కూడా పాత వృక్షముల కొమ్మలు వెండిరేకులతోనూ ఇతర లోహములతోను 
కప్పబడి భద పరచబడియున్నవి. 


కొబ్బరిచెట్టును వీరు తెన్నం పిశ్హై అని పిలుసారు. అంసే అది ఒక 
బిడ్డతో సమానమని భావిస్తారు. కొబ్బరిచెట్ల వేళ్ళను నరకడం తన స్వంత 
బిడ్డను హత్య చేయడం లాంటిదని అంటారు. 


పశు పత్తా 


దుల ఆరాధన 
గోవు *_ జంతువులలో ముఖ్యముగా గోవు ఆరాధింపబడుతోంది, 
శు కవారము గోవును స్నానం చేయించి దాని నొసట వీపుమీద తోకమీద 
కుంకుమబొట్టు పెట్లి గౌరవిసారు. చూలావుచుట్లూ పెళ్ళయిన శ్రీలు, పెళ్ళికాని 
ర: (జ) —0 (a) 
యువతులూ మూడుసార్లు (పదక్షిణం చేసారు. ఆలా చేస్తే వాళ్ళ దాంపత్య 
జీవితంలో సుఖళాంతులు లభిసాయట. గోవు చాలా సాధుజంతువనీ, 
దైవాంశ సంభూత మెనదనీ (పజలు నమ్ముతారు. 


నాగుపాము :_ [(పజలచే ఆరాధింపబడే ఇంకొక ముఖ్యమైన [పాణి 
నాగదేవత. నాగుపామును చంపితే ఆ చంపిన వ్యకి కి కీడు కలుగుతుందని 
అంటారు. నాగుపాము తనంతట తానై ఎవరికీ హాని చెయ్యదనీ దానిని 
రెచ్చగొడితే అది బుసకొడుతూ జనులపై తిరగబడుతుందనీ అంటారు. 


రావిచెట్టు [క్రింద నాగదేవుని శిలలు (పతిష్టించడం గురించి ముందే 
'పేర్కొన్నాము. నాగుపాము నివసించే పుట్టలలోకి పాలు, (గుడ్లు పోసి వీలు 
పసిపిల్లలు నాగదేవుని కొలుస్తారు. ఈ పూజలవల్ల పెళ్ళయిన యువతులు 
త్వరలో గర్భం దాలుసారనీ గర్భచ్చేదము కలుగకుండా శికుజననం సవ్యంగా 
జరుగుతుందని నమ్ముతారు. పిల్లలులేని స్త్రీలు వేపచెట్టుతో కూడిన రావి 


చెట్టును చుట్టివ స్తే వాళ్ళ గొడ్రాలితనం మానడానికి రావి వేపచెట్టు విడి చేగాలి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 59 


మందులా పనిచేసుందని మనో శాస్త్ర వేత్త లు అభిిపాయం వెలిబుచ్చివున్నారు. 
నాగదేవుని వం నాగపట్నం, నాగర్‌ కోయిల్‌, నాగములైై మున్నగు 


ఊర పేరు ఉన్నాయి. 
(౧ (ng) 


ఒక గర్భిణీ స్రీ నాగుపామును చూడటం తటస్టిస్తే తనకు పుట్టబో యేబిడ్డకు 
నాగసామి, నాగరాజన్‌, నాగప్పన్‌, నాగరత్న, నాగలింగం, నాగనాథన్‌, 
నాగమ్మశ్‌, నె నాగలక్ష్మి= వీటిలో ఏదోఒకపేరు తప్పనిసరిగా "పెడతారు. 


పుట్లలో పాలుపోసి పువ్వులూ, పళ్లూ కర్చూరహారతీ, ఇంకా ఇతరవస్తు 
వులు సమర్పించిన తర్వాత ప్రీలు ఈ [కింది పాటను గానం చేసారు. 


పృుట్నుట పటుట నాగరే 
భూమి ఇడం కాండవరే 
మణి పిరంబు పోలే 

వాల్‌ అళగు నాగరే 

సిరు సులగు పోలే 

వడ మెడుక్కు_0 నాగరే 
గుండు ముత్తు బోలె 
కణ్బళగు నాగరే 

పచ్చరిసి పోలే 

పల్లళగు నాగరే 

పళ్ళర్‌ మగన్‌ పళ్ళన్‌ 
దేవేం (ద్ర కుటుంబన్‌ 
కొట్టు మణ్‌ వెట్టి ఎడుత్తు 
కుళత రుగే పోనాన్‌ 
ఇరుపురముం పడం ఒడుక్కి_ 


నళి విడువాయ్‌ నాగరే | 


60 మూశవ అధ్యాయము 


ఆర"పే--_. 
భూమిపైన పెరిగి వున్న 
పుట్టలోని నాగులూ 
రంగుల పేము బెత్తములా 
రంజిల్లె నీతోక నాగులూ 
విరిసిన, విసనకరలా 
వెలిగేను నీ పడగ నాగులూ 
గుం[డని ముత్యాల్లా నీ కను 
గుడ్డు మెరిసేను నాగులూ 
పచ్చి బియ్యము లాగనీ 
పళ్ళు వెలిగేను నాగులూ 
పళ్ళుల సంతానం పళ్ళుడు 
దేవేం[దుడు కుటుంవీకుడు 
మట్టి పారను చేత బూని 
పనికోసం చెరువుగట్టుకు 
చేరాలంట, కనికరించి 
దారి విడువుము నాగులూ 
పడగ విప్పకు నాగులూ! 


(కాష్టములో కావలికాచే జాతి వారిని దేవేం(ద కులస్థుల సీ పళ్ళర్‌ అనీ 
పిలుస్తారు.) 
ఎద్దు:- తమిళులు ఎక్కువగా వ్యవసాయం వృత్తిగా కలిగియున్నందున 


ఎద్దును ఐశ్వర్యానికి చిహ్నంగా భావిసారు. ఎద్దులను నేల దున్నడానికి బండీ 


లాగడానికి ఉపయోగిస్తారు. వాటి మల మూతములు పైరుకు చక్కటి 
ఎరువుగా ఉపయోగ పడుతున్నది. ఇతిహాసములలో వృషభము శివుని వాహ 
నముగా పేర్కొనబడినది. కొందరు వ్యవసాయదార్లు కొన్ని కోడెదూడల్ని 
గుడికి వదిలేస్తారు. ఆ ఎద్దులు ఎక్కడ తిరిగినా; ఎక్కడ మేసినా ఎవరూ 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ క్రీ! 


అడగరు. పూర్వకాలంలో వీటిని ఆంబోతులుగా ఉపయోగించేవారు. కోడె 
పందాలలో వీటికి సముచిత మైన (వాముఖ్యత ఇవ్వబడుతుంది. 


గేదెలు:_ నీలగిరి (పాంతంలోని తోడాలనబడే గిరిజనులు గేదెలను 
పూజిస్తారు. అలా చెయ్యడంవల్ల తమకు సంపన్నమైన జీవితం కుదురు 
తుందని నమ్ముతారు. (ప్రాచీన తమిళ సాహిత్యంలో ఈగేదె “ఎరుమో గా 
(ఎనుము) పేర్కొనబడి, నదీతీర (ప్రాంతములలోని తడి నేలల్లో నివసించే 
అ ౧ 
జంతువుగా ఐశ్వర్యానికి (పతీకగా వర్ణింపబడింది. 


వనుగు:_ ఏనుగు అతి పెద్ద జంతువుకావడమే కాకుండా ఆ కాలంలో 
రాజులకు గజబలములుగా ఉండేది. అంతేకాదు ఇది గణేశుని (గజముఖుడుతో 
అవినాభావ సంబంధం కలిగి వున్నది. అ౦దువల్ల ఏనుగులు - చేవాలయ 
(పాంగణంవారిలో అతి ముఖ్య స్థానము వహిసాయి. కొందరు గుడికి ఏనుగును 
కానుకగా సమర్చిసారు. దేవుళ్ళ ఊ రేగిం పులప్పుడు ఏనుగులు ముందంజ 
వేస్తాయి. వాటి అంబారీలపై అభిషేక జలములు తీసుకొని పోతారు. . ఇలా 
ఊరేగింపు వస్తున్నప్పుడు పురజనులు ఏసుగుకు (మొక్క_డమే గాకుండా దాని 


తొండముళో చిన్నచిన్న నాణెములు కానుకగా సమర్పిసుంటారు. 
ద 


కాకి:_ సనాతన సంప్రదాయం పాటించే వ్యక్తులు తాము భోజనం చేసే 
ముందు కాకులకు పిడికెడు అన్నం పెడతారు. ఒక్కొక్కప్పుడు తాము 
పెట్టిన కూడు తినడానికి కాకుల్ని గట్టిగా కేకవేసి పిలుస్తుంటారు. కాకులకు 
అన్నం వేస్తె చచ్చి స్వర్గాన ఉన్న పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుందట. 
కాకి శని దేవుని వాహనముగా చెప్పబడి వున్నందున మామూలుగా శని 
వారం నాడు కాకులకు అన్నం పెడుతుంటారు. 


(ద:- పవిత [బాహ్మణ పక్షిగా గుర్తింపబడిన గరుడునికి పూజలు 
జరుపుతారు. గరుడు (శ్రీ విష్ణువు వాహనముగా ఎంచటంవల్ల గరుడునిచే పరి 
వెష్టింపబడిన ఏస్థలమైనా పవిత్రమైనదిగా భావిస్తారు. దేవాలయములలో 
కుంభాఖి షేకము జరిగేటప్పుడు ఈ గరుత్మంతుడు ఆకాశంలో చాలా. ఎత్తు 


7 మూడవ. అధ్యాయము 
నుంచి గుడిని చుట్టి వస్తూ కనిపిసాడు. చిదంబరంళోని ఆజ్హామలై. విశ్వ 


విద్యాలయం గురించి ఒక కథ చెబుతారు. ఒకసారి రాజా సర్‌ అణ్జామ 
చెట్టియార్‌ ఆ(పాంతాన్ని సందర్శించి నపుడు అక్కడ గరుడ 


వా 
లు 
౬ 
Sar. ] 
య 


ఆకాశంలోంచి ఆ(పదేశాన్ని చుట్టిరావడం గమనించాడట, ఆ|పడేశళం చాలా 
' అనుకూల మైనదని భావింపబడి అక్కడ విశ్వ విద్యాలయం నెలకొల్పబడినది, 


చిల్లర దేవుళ్ళు 


కొలువబడే దేవుళ్ళను దేవతలనే కాక (ప్రజలు మరిన్ని చిల్లర డేవుళ్ళను రవ 
తలను కొలుసుంటారు. 

అయ్యనార్‌ :- అయ్యనార్‌ అనే దేవుణ్ని (గామ దేవుడుగా కొలుసారు. 
_అతను (గామానికి దొంగలు, అంటువ్యాధులు, దుష్టళక్రులు మరియు వరదలు, 
తుఫానులు రాకుండా సరిహద్దు దెవుడుగా రాపాడుతాడని నమ్ముతారు. ఇంకా 
పిల్లలులేని వారికి సంతానం కలిగిస్తాడని, తీరని వ్యాధులని 


సెతం 
యా 


పో గొడళతొడని (గామానికి అ త కలి గిసాడనీ నమ్ముతారు. 


దాదాపు Eh (గామ మంలోనూ అయ్యనార్‌ దేవాలయం ఉంటుండి. అందులో 
బంకమట్టితో లే లేదా రాతితో చెయ్యబడిన ఆయ్యనా ర్‌ విగహం ఉంటుంది, 
అనేక నదీత్రీరాలతో సైతం అయ్యనార్‌ విగహోలు కనిపినాయి అయ్య 
'నార్‌ను (పసన్నం చేసుకోవడం కోసరం నిష్పుపై నడవటం, చందన 
కుంభము మున్నగు తంతులు చేసారు. 


ఎవరి ఇంట్లోనయినా దొంగతనం జరిగితే వాళ్ళు ఆయ్యనార్‌ కోసరం 
కొంతపైకం ముడుపు కట్టుతారు. పోయిన వస్తువు దొరకగానే ఆ ముడుపు 
"తీసుకు ౨ వెళ్ళి అయ్యనార్‌ గుళ్ళో హుండీలో వేసారు, [గామంలో వ 
"తగాదాలను అయ్యనార్‌ సమక్షంలో పరషంరిర అటా. నేరస్టుల 
'ఆబిద్దాలోడే వారిని దేవుడు శిక్షసాడని నమ్ముతారు. అయ్య నార్‌ 1. 


వెండితో కళ్ళూ ఇంకా ఇతర అవయవములు చేసి దేవుడికి సమర్పిస్తారు. 


తమిళనాడు జానపద సాహిత్యమూ, సంస్కృతీ గ్ర 


కొందరు తమ మొక్కు బడిని చెల్లిస్తూ, అయ్యనార్‌ దేవాలయ పాంగణంలో 


బంక మటితో చేసిన గురాలు (పతిష్టన్తారు. అయ్యనార్‌ = అశ్వపటాలము 
(ఎ) (Opa. 
నకు అధి నాయకుడనీ (పతీతి. 


శుడలై మఠన్వామి 


ఈ దేవుడుకూడా ఒకడు. ఇతడికి వరి పొలాలమధ్య 
గుళ్ళు నిర్మించారు. కొనార్‌, మదవర్‌ మరియు పరయర్‌ మున్నగు జాతుల 
వారు ఈ వ. ఎక్కువగా పూజినారు. అనేక తరాలకు పూర్వమే తిరుచ్చి 
జిల్లాలోని పుదుక్కుళం అనే (గామంలో ఈ దెవుడికి గుడి నిర్మించివున్నారు. 
ఇసుకతో నిర్మింపబడిన ఆ దేవాలయములో పదకొండు దేవతలు పది 
దేవుళ్ళు నెలకొని ఉన్నారు. అందులో ముఖ్యమైన గుడి నాలుగంచులతో 
రెండు మీటర్ల ఎత్తున పిరమిడ్‌లా నిర్మింపబడినది. ఈ గుడిలో శుడలైై 
మఠన్‌ లక సాత్సాన్‌ అనే దేవుడు కతల వహిసాడు. ఉత్సవ సమయా 
లలో ఈ దేవుడి కోసరం మేకలు. గెలలు, కోళ్ళూ బలియిసారు. తిరు 
నెల్వేలి పట్టణ౦లో ఒక వీధికి శుడలై మఠన్‌ క వెల వీధి అని పేరు పెటారు. 


తిరునెల్వేలి జిల్లాలోని మూలకరె పట్టిలోవున్న పరమ శివసామి గుడి 
కూడా పేరి రొ్కానదగినది. ఆ (గ్రామంలో (పతి ఇంట్లోను కనీసం ఒకరికయినా 
ఆ దేవుడి పేరు పెట్టడం ఆనవాయితీ, 


కడలూరు సమీపములో వున్న పచ్చయమ్మన్‌ గుడిలో (గ్రామీణ (పజలు, 
నగర వాసులూ కలిసి పూజలుచేసారు. సేవకుల సమేతంగా తపస్సులో 
మునిగి వున్న పార్వతీదేవిని అధినేతగా కొన్న ఈ (గామ దేవతలకు దేవా 
లయములలో (పత్యేకంగా సన్నిధానములు కలవు. మురుగ దేవుని పెళ్ళాడిన 
తమిళదేశపు నిమ్న జాతికి చెందిన కురత్తి (వళ్ళి) (ప్రధమ స్థానము 
వహిస్తుంది, 


. సెల్లియమ్మన్‌ అని పిలవబడే ఇంకొక (గామ దేవత సకాల వర్షమునకును 
వంశౌాభినృద్ధికిని తోడ్పడుతుందని నమ్ముతారు 


64 మూడవ అధ్యాయము 


మధుర్హైలోని చెల్లాటమ్మాళ్‌ కోవెలలో (ప్రతి ఏడాది సక్రమంగా పూజలు 
జరుగుతాయి. మూడేళ్ళ వయసు కలిగిన చూలుగా పన్న నల్ల మేకను కత్తితో 
పొడిచి ఈ గుడి చుట్టూ (పదిషీిణం చేయించి బలి ఇసారు. పూజారి కొన్ని 
మ౦ (తాలు పఠించి వియ్యమూ, కాయగూరలు పెకి చల్లుతాడు, అలా చేయడం 
వల్ల అవి స్వర్గన్గులెన వారికి ఆహారంగా అందుతాయని నమ్ముతాము ఆ 
రోజున గుడి పరిసరములలో గర్భిణీ స్త్రీలనూ, కన్యలనూ, కొత్త పెళ్ళి 
పడుచులను రానివ్వరు, వాళ్ళకు ముందుగానే హెచ్చరిక చేసారు. 


కోయంబత్తూరు మరియు సేలం జిల్లాల నేని హరిజన వాడలలో వీరమతి 
గుళ్ళు కనిపిసాయి. ఆ గుళ్ళు భర, తోపాసే (పాణాలు విడచిన సాధ్వీమణుల 
గౌరవార్థం నిర్మింపబడ్డాయి. వీరమతి అంటే వీరమహాపత్నికి రూపాంలరచే 


కాక సాహసమూ, శీలమూ కలిగిన స్రీ అని అర్థము. 
అంకా శశ్వరి 


నామాన్య (పజలచెత ఎక్కువగా పూజింపబడే మరో (గ్రామదేవత 


అంకమ్మ రక అంకాలశ్యరి శైవ పూజారి రోజూ పూజలు చేసుంటాడు. 


అల 


అతి ముఖ్యమైన ఉత్సవాలలో మహాశివర్శాతి సపేర్కొనదగినది. ఆ రాతి 
అంకాశేశ్యరికి జరిగే సేవలను దర్శించడం కోసరం [పజలు రా 


మెల్కొని వుంటారు. 


తమిళ జ్ఞానులచే నిర్దేశింపబడిన శైవ సిద్ధాంత వేదాంతములో శివుడు 
మత గురువుల రూపంలో మానవ అవతారం ఎత్తుతాడని చెప్పబడినది, 


వెయిలుగంద అమ్మన (ఎండ దెవత) 


ఈ మె వెలుగుకు దేవత, ఈవిడకు విదురునగర్‌ లోనూ, తిరుప్పరంకుం (డం 
లోనూ, దేవాలయములు కలవు. అతి వృష్టి పడితే - ఆ అరిష్టము నుంచి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 65 


. పైరు పచ్చలను కాపాడమని ఈ మెను (పార్టిస్తారు. వాన కోసరం మారి 
యమ్మన్‌ అదే మరో (గామ దేవతను పూజిస్తారు. 


మారియమ్మన్‌ (మసూచి దెవత) 


మారియమ్మన్‌ ఆరోగాభకి, వానకూ అధినేత. ఈమె (పజల్ని మసూచి, 
కలరా లాంటి అంటువ్యాధులసుంచి కాపాడుతుందని నమ్ముతారు తిరునెల్వేలి 
జిల్లాలోని సమయజ్బరం, కొన్నియార్‌ , రామనాధజృరం జిల్లాలోని నాట్టరసన్‌ 
లోని పరియవాళ్యం కోయంబత్తూర్‌ జిల్లాలోని 
మున్నగుచోట్ల నెలకొని వున్న మారియమ్మ గుళ్ళు 


కోట, చెంగల్బట్లు జిలా 

య ౧౧ 
ఉప్పిలిపాళ్యం, పొళ్ళాచి 
మిక్కిలి _పథ్యాతిగాంచినవి. వీటిలొ కొన్ని “*నిలప్పదిగారం” కధానాయిక 
ఆయిన కబ్బగితో సంబంధం కలిగి వున్నవి. జొన్నలువండి మారియమ్మకు 


పాజ్బలకుు కనుచూపు 


బొ 


క 
గ్‌ 
గ్గ 


నిచేదించడం ఆచారముగా వసున్నది. 
అలాని 


పోగొట్టగలదనీ, అలాగే భప్త్పలకు పోయిస కళ్ళను తిరిగి పపాదించగలదనీ 
వామే 

రు. కళ్ళు పోయిన వారు వెండితో కన్నుచేసి ఆమెకి కానుకగా సమ 
అంటా s “© Y OW 6 ౨౮౦౧ అణు ఆల ఆయం రెంయుకగొ ఖు 

ర్చినారు. ఆవిడకు “అయిరం రణుదయాశ్‌ " 

న (3 

అని నామాంతరము కలదు. (గ్రామంలో మశూచి వ్యాపించిసప్పుడు, [(పజలు 

ఈ మెను శరణు ఎడుతారు. పూజారి ముందునిలిచి పాలూ, కౌబ్బరికాయలూ, 

ఉడుపులూ, వెండికాసులు ఇంకా డబ్బులూ సమర్పించి పశు బలి ఇసాడు. 
——0 


(గామదేవతకు ఈ విధముగా ఎంతో (పాముఖ్యత కలదు. 


మశూచిగాని ఆటలమ్మగాని సోకినప్పుడు వైద్యం చెయ్యడం ఆచారానికి 
విరుద్ధమని భావిస్తారు. ఇవి మారియమ్మ రీలలనీ కాలక్రమేణ అవే మాని 
పోతాయని తలుసారు. మశూచి వ్యాపించిన సమయంలో జనులు ఈమెను 
పొగడుతూ పాటలు పాడతారు. ఎవరైనా మళూచివల్ల మరణిస్తే మరణించా 
డని అనక శాంతి పొందాడని అనడం ఆనవాయితి. 


మారియమ్మ తిరునాళ్ళలో నిప్పుమీద నడవడం ఒక ఆచారము. దానిని 


Bb మూడవ అధ్యాయము 
పూక్కుళిత్తల్‌ (పూలపైన నడపడం) అని పేర్కొంటారు. ఒళ్ళంతా 
విబూది పూసుకున్న భక్తులు మూడు నాలుగు మీటర్ల వినారమునకు పరచబడిన 


9 
గ్ర 
“6 

WO 


ణ్‌ కల పెనఇటునుంచి అటు, అమునుంచి ఇటూ నడుసారు, ఎన్ని 
సార్లు నడవాలో నిక్ణయింపబడి ఉంటుంది. నిప్పులపై నడక ముగిశాక 
భకులు దేవత విగ్రహము సాన్నిధ్యంలో సాషాంగ నమస్కారము చేసారు. 
అవల లు jaar. 
వారు నిప్పులపై నడచినా అచంచల విశ్వాసమువల్ల వారికి ఎలాటి హోసీ కల 
గదు. 


స్త్రీలు నిప్పుపైన నడవరు. తమ తలపైన కొంగు వేసుకుని దానిపై 
నిప్పు చిప్పలను మోనారు. దేవీ మహాత్యమువలన వారి చీర అ 
వారికి వేడి సోకదనీ అంటారు. 


౦టుకోదనీ, 


స్త్రీలూ, యువతులూ తలలపైనా చేతులతోనూ నిహుకుండలను మోసుకుని 
వెళ్ళడం మారియమ్మ కోవెలలో జరిగే ఇంకో వేడుక. ఈ ఉత్సవానికి 
ముందు భక్తులు ఇర్మఐ ఒక్క రోజులు ఉపవాసము ఉంటారు. కటిక నేల 
పన పడుకుంటారు, దాంపత్య సుఖాలను త్యజిన్తారు. వీరిలో పూనకం 
ఎన వారు తలపైన నిప్పుకుండను మోసుకుని మారియమ్ము గుడికి పోతారు, 
ఈ ఉత్సవం నిప్పులు చెరిగే వేనవి కాలంలో అగ్నినక త సమయంలో జర 
గడం గమనించదగినది. ఈ ఉత్సవాలికి విరుదునగర్‌ (ప్రసిద్ది గాంచినది. 


Pa 


పూల తట్రలను మోస్తూ దూర దూరములను౦చి జట్లు జట్లుగా మంగళ 
వాద్య సమేతులై మారియమ్మ గుడికి వెళ్ళి పూజించడం కూడా వాడుకలో 
“వున్నది. దీనికి “పూతట్టు ఎడుత్తల్‌ * (పూలతట్ట మోయడం) అని పేరు. 

దవాలయంలో ఉత్సవం మొదలెట్టడానికి సంకేతంగా తొలుత జండా ఎగుర 
ఎస్తారు. ఆ రోజున (పతి ఇంట్లోనూ 'ముశైప్పరి కాట్టుదల్‌* అనే తంతు 
జరుపుతారు. అంటే ఒక పా(త్రలో మట్టిపోసి అందులో వడ్లు, రాగులు, 
కందులు మున్నగు ధాన్యములను మొలక వేసారు. ఎనిమిదో రోజున ఆ 


- పాత్రలను గుడికి తీసుకొని వస్తారు. తరువాత మూడు రోజుల వరకు స్త్రీలు 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ Bi 


ఆ పాతల చుట్టూ తిరుగుతూ గొద్బెమ్మపాటలు పాడుతూ ఆమెఘనతను కొని 
యాడుతారు. ఉతకాలి ముగిశాక చివరిరోజున ఆ 
సమీపములో వున్న కొలను లేడా నదిలో వదులుతారు. 

ర్తి కలిపి ఆందులో చెప్పలా చేసి 
వత్తివెసి దీపం వెలిగించి గుడిలో పెడతారు. దీనిని మావిళక్కు (పింళ 


దీపం) అంటారు. తరువాత అందరూ దానిని (పనాదంగా ఆరెగినారు. 
అలీ 


కలరా మళూచిలాంటి వ్యాధులు అరికట్టడానికి కేదా తమని మారియమ్మ 


ఈ రోగమలసంచి కాపాడినంచుకు కృతజ్ఞతా సూచకంగా (పజలు తిర 
నాళ్ళలో తమ శరీళపంతా నలచుక్కలూ ఎ(రచుక్కూలూ అదుకుని (కరుం 
(na) © 


బుశ్ళి చెంబుళ్ళి) ఊరగింపులో కలుసుకుంటారు 


అంటువ్యాధులు సోకినప్పుడు కోయంబత్తూరు (ప్రాంత 
ఉప్పిలి పాళయం మారియమ్మకు కొబ్బరికాయలు కొటి ఒక విధమెన చెలపు 
౮ లూ ౧౧ 


ముకు_లను సమర్చిసారు. 
ఆ — 


దేవుల (పాయ భక్షణములు 


(గ్రామీణ (పజల నమ్మకం పరకారం (పతిదవుడికీ తనకు ప్రీతికరమైన 
కొన్ని భక్షణములు ఉంటాయి. తమిళనాడులోని (ప్రముఖ దేవాలయములలో 
ఈ ధషణముల నై వేద్యం (వాధాన్యత వహిస్తున్నది. పళనిలో పంచామృ 
తమూ, is పిట్లూ, శ్రీరంగాలో పాల నై నేద్యమూ, మ దాస్‌ 
తిరువల్లి క్కైణి పార్థసారధి కోవెలలో తిరుక్కళుముదు, ఆళ్వార్‌ తిరునగరిలో 

శ (న్నా రొద, పప్పు, కొబ్బరి మ[యు ఇతర (ద్రవ్య 
ములు కలిపి బంగారు రంగుతో (పత్యేకముగా వండుతారు) ఉప్పిలి పాళ్యంలో 
తియ్యపు పొంగలి (ఉప్పులకుండా) కాంచీపురం వరదరాజ పెరు 
మాశ్‌ కోవెలలో ఇడ్తీలు, చిదంబరంలోని నటరాజ దేవాలయములో తిరు 


వాదిర కళి (ఆరు[ద సంగటి). ముఖ్యమైన భక్షణములు, 


(1 


సై 
రా 


68 మూడవ అధ్యాయము 
నమ్మకాలూ, మూఢవిశ్వాసాలూ 


పుట్టింది మొదలు గి స్రేవరకూ దైనందిన జీవితంలో వీరు ఎన్నో నమ్మ 
రాలు, మూఢవిశ్వాసాలు కలిగి ఉంటారు. (గామీణ (పజల మూఢనమ్మకాలను 
విజ్ఞాన వంతులైన కొందరు (తోసిపుచ్చినా కొన్నిసమయాల్లో తీరని 
సమస్యలు ఎదురై పరిష్కారం దొరకనప్పుడు వీరు ఏంచెయ్యాలో తోచక 
సందిగ్ధంలో పడి పో తారు. 


శిశువుల జననం 


పిల్లల పుట్టుక గురించి అనేక అంధవిశ్వాసములు గలవు. మిట్టమధా శ్‌ హ్నా 
మునగాని అర్థరా(త్రిలోగాని శిశువు పుట్టగూడదంటారు. అలాగే చై(త 
నక్షత్రంలో నూ పుట్టగూడదంటారు. ఎందుకంటే యముని సవకుడై న చిత 


గుప్తుడు ఈ నక్షతంలో పుట్టాడట. 

స్వాతి నక్షతంలో జన్మిస్తే ఆ బిడ్డకు అరిష్టమట. పిల్లవాడు గనక 
మూలానక్షత్రంలో జన్మిసె మిక్కిలి అదృష్టవంతుడవుతాడట, కాసి ఈ నక్ష 
(తంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె కష్టాలకు గురికావలసి వస్తుందట. ఒక 
- వ్యకి కి ఊరి సమీపంలో భూమివుండి అతనికి గనుక ఉత్శరాషాఢ నక్ష (తంలో 
బిడ్డపుడి తే అదృష్టంగా భావింపబడుతోంది. భరణిలో పుట్టనవాడు (పపంచాన్ని 
ఏలుతాడని భావిస్తారు. తన మనుమడు జ్యేష్టానక్షత్రంలో పుట్టాడని వినడం 
కంటు ఒకవ్యకి చావడం మేలని భావిస్తారు పిల్లవాడు వ్వైత్రములో జన్మిస్తే 
ఆతని తండి భిక్షమెత్తుకోవలసి వస్తుందట. రోహిణి నక్షతంలో పసిపాప 
జన్మిస్తే మేనమామకు కీడు కలుగుతుందంటారు. ధనిష్ట నక్షత్ర జాతకురాలు 
తవుడుకుండలోకూడా బంగారం తియ్యగలదంటారు. ఆడపిల్లలు పూర్వాషాఢ 
నక్షతములో పుట్టగూడదంటారు. వారు నిరా శ్రయులవుతారట. 


ఆడపిల్లలు పుట్టుక బేసి సిసంఖ్యలో కలగాలి అంపే ఒక ఇంట్లో మొదలి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 69 


సంతానం, మూడోగి ఐదవది, ఇవన్నీ ఆడపిల్రలుగా పుడితే మంచిది. ఒక 
x ల్లో నాలుగో సంతానం ఆడపిల్ల అయితే ఇహ ఆఇల్లు సర్వనాశన ముప 
తుందట. అదే ఐదో సంతానం గనక ఆడపిల్ల అయితే ఐశ్వర్యం కలుగు 
తుందట, మగపిల్లవాడయితే ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకుంటాడట. ఆరోపిల్ల 
ఆడపిల్ల అయితే ఐశ్వర్యం కలుగవచ్చు లేదా దారి(ద్యము సంభవించనూవచ్చు. 
ఏడో సంతానంగా పుట్టిన ఆడపిల్ల కుటు-బానికి దుర్భర దారిద్యమును కలి 
గించుపేకాక ఆవిడ బిక్షమడిగినా ఎవరూ పెట్టరట. ఎనిమిదో సంతానం 
ఆడపిల్ల అయితే ఆమెకంట్లో పడిన (పతివస్తువూ నర్వనాళన మవుతుందట. 
పదో సంతానం ఆడపిల్ల అయితే ఐశ్వర్యమంతా డూడిపిం జల్లా ఎగిరిపోతుం 
దట. (గుడ్డినమ్మకాలు బలంగా పాతుకుపోయి వుండటంవల్ల పెళ్లిళ్లలో 
వధువుగాని వరుడుగాని ఎన్నోసంతాన మో ఆరా తీస్తారు, 


కవలపిల్లలు పుడితే ఇద్దరూ మగపిల్లలయితే ఆయింటికి మందికాల౦ం వచ్చి 


న ప్రే భావిస్తారు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా ఫరవాలేదు. కాని ఒకమగబిడ్త 
ఒక ఆడబిడ్డ పుడితేమా[తం అది అశుభశూచకంగా పరిగణింప బడుతుంది 


లుఅలు 
ఇన్‌, 


పసిపాపలకు అడ్దం చూపిస్తే వారు మూగవారు అవుతారట. ఒళ్ళో 


పసిపాపను ఉంచుకుని ఎవరూ ముఖ (పడాళనం చేసుకోరు, 

పసిపిల్లలకు మొదటిపన్ను పడినప్పుడు దానిని పేడముద్దలో ఉంచి ఇంటి 
పెకప్పుపైన పారేసారు. అలా చెయ్యడంవల్ల రాలిన పన్ను త్వరలో 
మొలునుందట 

'ఒకరి చూపు తగలడం వల్ల బిడ్డకు రోగం రావడమో లేదా ఇంట్లో ఏదో 
విషాదం జరగడమో సంభవించినదని భావించినప్పుడు దానికి కారకుడైన 
వ్యకి మళ్ళీ కనిపించినప్పుడు ఆ ఇంట్లో ఒకరు అతణ్ని. వెంబడించి ఆ 
వ్యక్తి కాలికింద నలిగిన పిడికెడు మట్టిని తీసుకొచ్చి దృష్టి తగిలిన బిడ్డ 


70 * తకువాడ్‌ వ అధ్యాయము 


చుట్టూ మూడుసార్లు (తిప్పి మెటికలు విరిచి పొయ్యిలో వేసారు. ఆలా 
స్తే దిష్టి విరగడవుతుందట. ఒక బిడ్డ పుట్టిన వెంటనే సరిగా ఊపిరి 


తీయకపోతే సూదిని కాగబెట్టి ఆపాప నొసటో వాత పెడతారు. 


(ag) 


మొదటి ఇవ్దరు బిడ్డలూ చచ్చిపో తే మూడోబిడ్ల దీర్హాయువుగా ఉండాలని 
దాని ఎడమ ముక్కు పుటంలో బంగారు ముక్కు_పోగు (గుచ్చుతారు. ఇలా 
చేస్తే పసిపాప మొహం వికారం అవుతుందనీ ఎలాటి చెడ్డచూ పులూ తగల 
వనీ నమ్మిక. ఈ బిడ్డకు ఎలాటి హానీ జరుగకుండా ఉండాలని కుప్పుస్వామి. 
(పెంటకుప్పల దేవుడు) కుప్పమ్మాళ్‌ (పెంటకుప్పల దేవత) పక్కిరి (ఫకీరు) 
పిచ్చై (బిచ్చగాడు) మున్నగు పేర్లు పెడతారు. 

గర్భిణీ స్త్రీలు 

గర్భిణీ స్త్రీలను ఫోటో తీయగూడదంటారు. గర్భిణీ త్రై ఏ తినుబండారం 
కోరినా తప్పక చేకూరుసారు. ఆమె కోరికను తీర్చకపోతే పున్తే బిడ్డకు 
చెవుడు వస్తుందని. భయపడతారు. గర్భిణీ స్తీలపైన చిరుకప్ప గెంతితే 
పుట్టటోయే పాపకు ఏదైనా రోగము రావచ్చునట. గర్భము దాల్చినప్పటినుంచీ 
(పసవించేవరకూ ఆ చూలాలు ఎలాటి కష్టమైన పన జయ్యరాదు, గర్భిణీ 
త్రిని గనక శేలుకుట్టితే పుట్టబోయే బిడ్డకు తేలుకుక్షే అపాయం కలుగదని 
నమ్ముతారు. ఇంట్లో పిచ్చుకగానీ కందిరీగగానీ గూడు కడితే (వసవం 
సవ్యంగా జరుగుతుందంటారు. 

పునర్జన్మ 

సమాజంలోని దళితడాతి (పజలమధ్య పునర్జన్మలు గురించీ రాబోయే 
పుట్టుకలు గురించీ జోస్యము చెప్పేవారు బాగా రాణీన్తున్నారు. దేవుడి విగహం 
ముందర కొబ్బరికాయలు కొట్టడం నరబలికి సమానమనీ అలాగే పసుపూ 
సున్నమూ నిమ్మరసమూ కలిపిన ఎ(రనీళ్ళు హోరతి ఇవ్వడం రక్త తర్చ 
ణధతో: సమానమనీ వీళ్ళు నమ్ముతారు. 


తమిళనాడు జానపద సాహిత్యమూ; సంసు_తీ, 71 


(పయాణములు 


అరికాలిలో దురదసుడితే చేయబోయే (ప్రయాణమును సూచిస్తుందంటారు, 
ఎవరనా అతి ముఖ్యమైన ర వెశ్ళేటప్పుడు గరుడపక్షి ఆకాశంలో 
తిరుగుతూం పే శుభ శకునంగా భావిసారు. మంచి మాటలు వినిపిస్తే కార్య 
సిద్ది జరుగుతుందని (గామీణుల విశ్వాసం. ముఖ్యమైన పనిబుద ఒక వ్యక్తి 
ఇంద్లోంచి బయలుదేరేటప్పుడు ఎక్కడనించయినా “ఈ ఉదయం మా ఆవు 
ఎక్కువ పాలుపిదికింది” అనే మాటలు కనుక వినిపి పై అతడికి జయం 
కలుగుతుందట. ఈశకునమును 'విలచ్చి* అని వ్యవహ రినారు. 

బయలుదేరేముందు పుష్పములుగాని, ముత్తయిడువునుగాని, నీటికుండను 
గాని చూ స్తే మంచిదంటారు. వెళుతున్నప్పుకు ఆకాశంలో గరుడపక్షి కని 
పించిన కుక్కగానీ. ఉడతగానీ కుడివై పునుంచి ఎడమవై పకు అడ్వవచ్చినా 
కార్యసిద్దిని సూ చిస్తుందట. కాకి, పావురం, నెమలి, కోడి, జింక, పులి, 
దున్న మున్నగునవి ఎడమవై పునుంచి కుడివై పుకు అడ్డం వెళితే అదీ మంచి 
శకున నట. 


వయాణకుడికి గొడుగు, జండా, గుడి, వింశారము, చెరకుగడ, 
మాంసము, పాలు, పెరుగు, తేనె, ఎద్దు, ఆవు, ఎనుగు, వ్యభిచారిణి, 
గుర్రము, దళ్ళూ - ఏది ఎదురు పడినా మంచి శకునమట. అలాగే బయలు 
దేరే సమయంలో గంటలు (మోగినా, ఫిరంగి (మోగినా, గాడిద దండ 
పెట్టినా, (గద్ద అరచినా, వేదపారాయణము జరిగినా శుభ సూచకంగా 
విసారు. 


q 


పాము, పిల్లి, సన్యాసి, ఒంటి బాహ్మణుడూ, మంగలి విధవరాలు, 
గాండ్రవాడు మున్నగు అపళకునములు కలిగినా, కర్ణకలోరమైన శబ్దము విన 
బడినా, కాలు జారడంగాని, తూలి పడటంగాని, సంభవించినా, తలకు 
గుమ్మం తగిలినా “పోవద్దు” అనే మాటలు ఎక్కట్ణించయినా వినిపించినా, 


72 మూడవ అధ్యాయము 


వాన ముసురుకున్నా -- బయలుదేరిన వ్యక్తి ఇంటికి తిరిగొచ్చి, గ్లాసెడు 
నీళ్ళు (త్రాగి, కాస్సేపు విశ్రాంతి తీసుకొని, తర్వాత (పయాణం మొదలెట్రడం 


ఆనవాయితీ. 


(పయాణం మొదలెప్తే వ్యక్తి తనతో నూనె, మురికి గుడ్డలూ తీసుకొని 
పోగూడదు. (ప్రయాణం గురించి ఇంకా ఎన్నో నియమాలు కలవు, 
భార్య బహిస్తు అయి ఉన్నప్పుడు భర్త ఏపనిమీదా బయటికి వెళ్ళడు. వార " 
శూలలు కూడా పాటిసారు. మంగళ బుధవారములలో ఉత్తర దిశగా, 
గురువారం దక్షీణానికీ, సోమ శనివారాల్లో తూర్పుకూ, శుక్ర ఆదివారాల్లో 
పశ్చిమ దిశకూ ([పయాణం చెయ్యరు. అయినా అత్యవసర పరిస్థితులలో 
దేవుడికి పెరుగు సమర్పించి మలిపొద్దులో _పయాణము గైకొన వచ్చును, 
ఈ వారశూలల్ని ఎక్కువగా పాటించడంవల్ల మ(దాస్‌నుంచి దషీణాభిముఖంగా 
వెళ్లే రెళ్ళలో గురుడారాలలో అంతగా జన సమ్మర్షము కనుపించదు. 


ఇలాగే రాహుకాలంలో (ప్రయాణం మొదలెట్ల కూడదని నిషేధించారు 
(వతిరోజూ గంటన్నర సెపు రాహుకాలం వస్తుంది. ఈ సమయంలో ఏ ముఖ్య 
మైన పని అయినా వాయిదా వేసారు. జనం తమతోబాటు ఈ రాహుకాలం 
పట్టికను ఎల్లప్పుడూ ఉంచుకుంటారు. రాహుకాలాన్ని సులభంగా గుర్తు 
పెట్టుకోవడంకోసరం “సోమ శని శుక్ర బుధ గురు మంగళాది” అనే పద 
సముచ్చయమును గుర్తు పెట్టుకుంటారు. అంటే సోమవారం ఉదయం 
ఏడున్నరకు రాహుకాలం మొదలవుతుంది, ఆదివారం సాయం(తం ఆరు 


గంటలకి ముగుస్తుంది. 


మధురైలోని కొన్ని కొండజాతులవారు సోమవారం ఉదయాత్పూర్వము* 
మంగళవారము మధ్యాళ్నాము తర్వాత, బుధవారము చీకటి పడినాక గురు 
వారం చల్లి తిన్న తర్వాత, శుక శని వారాలలో సూర్యోదయము తర్యాత 
(పయాణం మొదలు పెడతారు. 


తమిళనాడు జానపద సాహిత్యమూ; సంస్కృతీ, 13 
సంకలు 


సంఖ్యలను గురించి ఎన్నో ఆచారములు వాడుకలో వున్నాయి. (గ్రామీణ 
(పజలు లెక్క-పె ఫేటప్పుడు ఒకటికి బదులుగా “మొదలు” అని వాడుతారు. 
వడ్లు కొలుస్తున్నప్పుడు “ఒకటికి” బదులుగా “లాభం” అంటారు. ఆనేక 
చోట్లలో ఒకటికి బదులు ఆ(ప్రాంతంలోగల దేపుడిపేరు చెబుతారు. 


ఏ పనిలోనయినా తొలి [పయత్నం విఫలమయికే ఇహ మూడో _పయత్నం 
తర్వాతే జయం కలుగుతుందని అంటారు. | 


మూడో సంఖ్య మంచిది కాదనే అభిపాయం (పబలంగా ఉంది. అందు 
కనే ఏపని కోసరమయినా ముగ్గురు కలసి వెళితే ఆ పని జరగదవి అంటారు. 
కొందరు “ఏడు” అనడానికి బదులు “ఆరున్నొకటి” అంటారు. “ఎట్టు” 
(ఎనిమిది) అనే ఉచ్చారణ అకుభ సూచకమని భావించి ధాన్యాలు కొలిచే 
టప్పుడు “ఎనిమిది శేరు” “ఎనిమిది తూములు" అని కలిపి చెబుతారుగాని 
ఉత్తినే “ఎనిమిది” అనరు. 

మామూలుగా (ప్రజలు బేసి సంఖ్య సంఖ్యనే కోరుకుంటారు. విరాళా 
లిచ్చేటప్పుడు వెయ్యిన్నొకటి, ఐదువేలా ఐదు, ఐదు లక్షలా ఒక రూపాయి. 
ఇలా ఇన్వడం పరిపాటి. అలాగే కొందరు ఛాందసులు అలిఫోను కనె 
క్షను గాని మోటర్‌ రిజిష్ట్రేషన్‌ గాని తాము కోరుకున్న నంఖ్యలే కావాలని 
వేచి ఉంటారు. 


రోజులు 


పెళ్ళి జరిగిన కొత్తలో ఆడపడుచు శు[కవారమునాడు పుట్టింటినుంచి 
వెళ్ళ కూడదు. చాలమంది శుక్రవారం ఎవరికీ పైకము చెల్లించరు (బిక్ష 
గాళ్ళకు “పెసలు ధర్మం చేస్తారు శుక్రవారం రోజున _ ఆస్తిపాస్తులు 
అమ్మరు. మంగళవారం ఏదన్నా ముఖ్యమైన పని మొదలెడితే ఆతనికి 
కష్టాలు తప్పవట, బుధవారము ముఖ్యమైన కార్యమునక్సు చాలా అనువైన 


74 మూడవ అధ్యాయము 


బంగారం లాంటిదని భావిస్తారు. గురువారము సత్కారానికి మంచిరోజు 
కాదు. ఆదివారం ఏదన్నా పని మొదలెడితే అతను కుక్కలా తిరగవలసి 


వస్తుందట. (జ్లాయ్యిటు కిళమై నాయ్‌ పదాద' పాడు 
అమే ర ల 
నెలలు 


తమిళ నెలలైన ఆని, పంగుణి (జ్యేష్టము, ఫాలుణములో గృహ 
4పవేశములుగాని జే్యషపుతుల వివాహములుగానీ:. చెయ్యరు, ఆడి, మారళి 
(ఆషాఢము మార్గశిరము) నెలల్లో ఎవరికీ పెళ్లిచ్ల చెయ్యరు. 


మరణము 


తీరని వ్యాధులతో బాధపడే వయోవృద్ధులు అమావాస్యనాడు చస్తారని 
నమ్మిక. అమావాస్యరోజు చ చావులు చాలా ఎక్కువగా. ఉంటాయట, అలాగ 
పక్షవాతము వచ్చినవారు మొదటి పోటు వచ్చిన మూడురోజులలోనో, మూడు 
నెలల్లోనో లదా మూడు సంవత్సరాల్లోనో మరణిస్తారని నమ్ముతారు. కలలో 
చేవుడి రధముగానీ, దొంగతనము జరుగుటగానీ కనిపిగే సె ఆత్మబంధువు ఎవర 
యినా మరణింపవచ్చునట. గుళిక కాలములకే దహనకర్మలాంటి' కార్యములు 
చేయకు. 


దిశలు 


ఆఫీసులోకాని ఇంట్లోకాని రాసుకునే బల్లతో మామూలుగా ఈశాన్యమూలలో 
కాని నైబుతి మూలలోకాని వేస్తారు. ఇతర చోట్లలోవేస్తె శతువులవల్ల తీరని 
నష్టం సంభవిస్తుందంటారు. అలాగే, ఇళ్లలో బావులు ఈశాన్యము లేదా 
నై. బుతిదిశల్లో మాత్రమే తవ్వుతారు. ఎవరూ ఉత్త రయు.. "వె వైపున తలఉంచు 
క్తుని ని్మదించరు. నటరాజ దేవాలయములు ఎల్లప్పుడూ కరగక 
రక! దానికి ఎదురుగాఉన్న వీధినాశన మవుతుందని భయపడి గుడికి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 76 


ఎదురుగా ఇంకొక్క చిన్నగుడి, బావి లేదా గోడ నిర్మిసారు. పెరట్లోని అరటి 
చెట్టు దక్షిణవైపున పిల్ల మొక్కలు వేస్తే అది రాబోయే విపత్తును సూచినుం 


దట. వేరేదిశల్లో మొలకలెతి తే ఐశ్వర్యాన్ని సూచిసుందట. 
య ద — 
వివాహములు 


తంజావూరు జిల్లాలాని _పజలు పెళ్లి పయత్నాలు చేసేముందు తిరుమన 
చ్చేరిలోని కల్యాణసుందర దేవుని విగ్రహానికి అభిషేకం చేసారు. అలా 
చయ్యడంవల్త తమ [పయత్నం సఫలమవుతుందని నమ్ముతారు. కళ్యాణ 
సుందరుని మెడలో అలంకరింపబడిన పూదండను కన్య మెడలో వేస్తే ఆవిడకి 
ఏడువారాల లోపున కళ్వ్యాణ౦ జరుగుతుందని నమ్ముతారు. అలాగే మధురాం 
తకంలోని కోదండరామునికి అర్బ్చనచేస్తే అతిత్వరలో వివాహం నిశ్చయింప 
బడుతుందట, 


కొన్‌ (పత్యేక తెగలలో అభ్యంగన స్నానముచేసిన తర్వాత పెళ్లిళ్లలో 

ల్లొనడం నిషేధింప బడుతుంది. దహన క్రియల్లో ఉల్లాసంగా శతక 
పెళ్ళిళ్ళలో దిగులుగా వుండటం తగదని చెబుతారు. ఒకేరోజున చావులోనూ, 
వివాహ౦లోనూ పాల్గొనడం ఆచారానికి విరుద్దముగా భావిస్తారు. 


తమ మనస్సుకు నచ్చిన వరుడులేదా వధువు దొరకాలంటే తై లాదులతో 
తయారుచేసిన అలంకరణ వస్తువులను రహస్యంగా తాము కోరుకున్న వారి 
దుస్తుల పెకైలో దాసారు. 


సూర్యాస మయ సమయం తర్వాత నిషెధాలు 


నూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని కార్యక్రమములు మొదలు పెట్టరు, 
(కాపుకత్సిరించు కోవడం, గోచ్లకతిరించడం, చాకలికి మైలగుడ్డలు వేయడం, 
పామునుగురింఛచి లేదా మంగలిని గురించి (పస్తావించడం , “సూదులు ఇవ్వడం 


76 మూడవ అధ్యాయము 


ఉప్పు, మజ్జిగ, తెల్లవస్తువులు మొదలైనవి ఇవ్వడం--చీకటిపడిన తర్వాత 
నిషేధింప బడినవి, అలాగే చీకటి అయిన తర్వాత నిప్పుకాని అగ్గిపెక్లైకాని 
అరువు ఇవ్వరు. 

గ్రామీణ (ప్రాంతాలలో ఉదయం పొయ్యి రాజెయ్యడానికి ఇరుగు పొరుగు 
ఇళ్లలోంచి నిప్పుతెచ్చుకోవడం పరిపాటి. కొందరు తమ ఇళ్లలో ఇరవైనాలుగు 
గంటలూ పొయ్యి రాజుతూనే ఉంటుందని సగర్వంగా చెప్పుకుంటారు. అలా 
'ఎల్లప్పుడూ పొయ్యిమండుతూ ఉండటం వాళ్ల ఐశ్వర్యానికి, అతిథి 
'సేత్కారానికి నిదర్శనంగా భావిసారు. 


సూర్యోదయ దృళ్యాలు 


ఉదయం ని[దలేవడంతోకే అద్దము, నీటికుండ, బావులూ, దీపము. 
చేపలజంట, పసుపు వీటిల్లో దేన్నయినాచూ స్తే శుభం కలుగుతుందట. నిద్ర 
లేచినవ్యకి, మొదలు తామరపువ్వుమగానీ, బంగారు రాజు,దీపము, సూర్యుడు, 
నిప్పు, సముద్రము. గుడిగో పురము వర్గావృతమైన కొండ, ఆవూ--దూడా, 
తనకుడిచేతి అరచెయ్యి, భార్యముఖము వీటిల్లో దేనినయినా ఇంకా పిచ్చి 
వారిని, నల్లకోతిని, ఏనుగును కానీ మృదంగముగాని చూస్తే అదృష్టమని 
అంటారు. 


కలలు 


వేకువ జామున వచ్చే కలలు నిజమవుతాయని నమ్ముతారు. పెళ్ళిగురించి 
కలగనడం శుభసూచకంగా భావిసారు. కన్యాకుమారి జిల్లాలో మాతం 
(పతి కలా ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. 


వ్యాపారములూ, లావాదేవీలు 


ఉధయం మొట్ట మొదటవచ్చిన డబ్బును భక్తి పూర్వకంగా తీసుకుంటారు, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంన్క్య్బృతీ 77 


కొట్టువాడు ఆ డబ్బును కళ్ళకద్దుకొని కాసేపు (ప్రార్థనచేసి తర్వాత గల్లా 
పెట్టిలో వేస్తాడు. పని. వేళల్లో వ్యాపార స్థలములలో నిద్రించడం అపచారముగా 
భావింపబడుతుంది. 

కొట్టులోని వి(కేత ఏ వసువు అడిగినా లేదు అని చెప్పకూడదు. మనం 
ఉవ్పుకావాలని అడిగి అది నిలవలేదనుకోండి, వెంటనే దుకాణదారుడు నిలువ 
ఉన్న వేరొక వస్తువును ఉందని చెబుతాడు. గృహిణులు తమ ఇళ్ళలో ఏవస్తు 
వయినా అయిపోతే ఇరుగు పొరుగు వాళ్ళు అడిగినప్పుడు ఆ వస్తువు మా 
ఇంట్లో “నిండుకుంది” అంటారేగాని లేదు అని చెప్పరు. 

నూనె కొట్లలో రోజువారీ మొదటి వ్యాపారంగా వేరే వస్తువు ఏదయినా 
అమ్మిన తర్వాతగాని నూనె విక్రయించరు. 


మత విశ్వాసాలు 


దేవతలు తమ కోర్కలను ఈ డేరుసారన్న నమ్మకముతో (పజలు మొక్కు 
బడులు మొక్కుకుని వాటిని చెల్లిస్తూ ఉంటారు. పిల్లలు కావాలనుకునే వారు 
తమకు పుట్టబోయే బిడ్డ తలనీలాలు సమర్పిస్తామని లేదా దేవుడి గుడిలో 
ఊయెలచేసి పెడతామని దేవుడికి మొక్కడం కద్దు. 


“33 


పసిపిల్లలకు సుస్తి స్ప వాళ్ళు కోలుకున్నాక దేవుడికి వెండి కాసులు, 
బంగారు కాసులు, కానుకగా ఇస్తామని ఇంట్లోని పెద్ద వాళ్ళు మొక్కు 
కుంటారు. శరీరంలోని ఏ అవయవాలు రోగాలకి గురి అయినవో వాటి 
ఆకృతిలో వెండి బంగారు నగలు చేసి కానుక ఇస్తారు. 


వయోవృద్ధులు గుడిచుట్టా (పదక్షిణములు చేసి, దేవుడికి తమ కృతజ్ఞ 
తను తెలుపుకుంటారు. కొన్ని చోట్ల వాళ్ళు ఎన్నో కిలోమీటర్ల దూరం ఆలా 
(పదషిణం చెయ్యవలసి ఉంటుంది. తిరువ కామ శెలోని గిరివలం (కొండను 
చుట్టి రావడం) దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది. 


చాలా మంది కొత్తగా కారు కొంటే దానిని మొట్టమొదట దేవాలయమునకు 


10 మూడవ అధ్యాయము 

నడుపుకుని పోతారు. ఆవు కొంటే దానిలోంచి తొలిపాలు పిదకగానే 
దేవుని అభిషేకానికి వినియోగిస్తారు. అలాగే తొలుత కాచిన నేతిని గుడి 
దీపంలో పోసారు. 


లి 


(జలు ఏ విషయంలోనయినా నిర్ణయం తీసుకోలేని పక్షంలో దేవు 


క్షములో పువ్వులు పెట్టి అవి ఏ దిశకు రాలుతాయో దానినిబట్టి త 


ల 


£ 


FE 
ర గే 
ర్‌ 


లో 


యాలు తీసుకుంటారు. శస్రచికిత్సలాంటివి చేనుకోవలసి వచ్చినప్పుడు 
డి సమక్షంలో లాటరీ వేసి అందులో ఏ తీర్పు వసే అలాగే నడచు 
టా 


oh 2s 
౦ ఊత ల 


ల్లు 
వ 


దేవుడి సమక్షములో కొబ్బరికాయ కొడితే అది రెండు సమభాగాలుగా 
పగలాలి. అందులో ఏదయినా కొంకర్లు పోతే లేదా కొబ్బరికాయ చెడిపోయి 
గాని, కుళ్ళిపోయిగాని ఉంటే అది ఆ భకుడికి కీడును నూచిసుంది. 
(కొత్తగా వినాయకుని గుడి న్టాపించాలం టే అందులో (పతిషింపటోయే 
అది (0) 
గణేశుని విగహం చేరే డేవాలయంనించి దొంగిలింప బడినదై ఉండాలట.) 


రెండు కుటుందా లమధ్య వైషమ్యాలు వచ్చి చేరుపడిన తర్వాత మళ్ళీ 
పునస్సమా గమము కావాలంటే రెండు కుటుంబాలూ, కలిసికట్టుగా దేవుడి 
హుండీలో కాసులు వేసి డెవుడి ఆశీర్వచనాన్ని పొందుతారు. అలా చెయ్యక 
పోతే వాళ్ళ మధ్య మళ్ళీ తగాదాలు వస్తాయట. 


దేవుడి రధచక్రముళేని ఇరును విరిగితే లేదా జారిపడితే. ఆ [గామానికీ 
అనర్హం వాటిల్లుతుందని జంకుతారు. అలాగే ఎరయినా గుడి గోపురం కంటే 


ఎత్తుగా ఇల్లు కడితే అది ఆ (గామ వాసులందరికీ ఆరిష్టదాయకమట. 


' తుమ్మిన వెంటనే “శివ శివ” “రామా” “కృష్టా” అని చెప్పటం. పరిపాటి, 
ఎవరై నా ఆవులిస్తున్నప్పుడు ఆవ్యకి, స్యయంగానో లెదా (పక్కన ఉన్న 
మనిషో అతని నోటికి ఎదురుగా చిటిక వేస్తారు. అలా చేస్తే ఆ వ్యక్తికి 
దుష్ట శక్తులు సోకవని నమ్ముతారు. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ క సంస్కృతీ 79 


మొదట కాచిన గుమ్మడికాయను, ఇతర కాయగూరలను ' గుడిలో వంట 
కోసరం కానుకగా ఇస్తారు, 

తిరుచ్చి జిల్లాలోని .తెంబరనాడు (గామములో పెళ్ళిచూపుల కోసరం.. వెళ్ళే: 
యుఫవక్లుడ్డికి. వెదురుగాని,. వంట చెరకుగాని, .పాముగాని, .ఎదురు పడినా లేదా: 
జింక అరుపు వినిపించినా అతను వెంటనే ఆ(పయత్నం విరమించుకుంటాడు. 


ఇతర విశ్వానాలు 


ఆడపిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొద్ది, ఇంటిని అలికి చృభంగా ఉంచ 
డానికి, వంట మక పర్తిశుద్దముగా కోపా నేర్చుకుని గృహిణిీకి 


గి 


వలసిన అన్ని లక్షణాలు బాగా అలవరచుకుంటారు. ఇల్లు డఊడ్చినప్పుడు 

చెదారమంతా త్తీసి బయట పారెయ్యమని తల్లి సలహా చెబుతుంది. 
ఇంటిలోపల మూలలో నయినా దుమ్ము చేర్చి పెడితే తల్లి ఆవిడను చివాట్లు 
పెడుతుంది “ఉత్సవం రోజున లేదా తోబుట్టువు వివాహ సమయాన ఆ పిల్ల 


ప అయి ఏ మూలనో ఒదిగి కూర్పోవలసి” వస్తుందట. పైగా ఇంటిలో 
మ్ముచే రితే అది దురదృష్టానికీ, అప్పులకూ మూలకారణం అవుతుందట. 


పగిలిన అద్దాన్ని ఉపయోగింపరాదు. 
6 
కుడి అరచెయ్యి దురద పెడితే ఆదాయానికి సూచన. వై (తమాసంలో 
వాన చినుకులు పడితే రాబోయే ఏడాది హర్షదాయకంగా ఉంటుందట. పౌర్ణమి 
తర్వాత నాలుగో రోజున చం[దుణ్నీ చూస్త జ్ఞాపకశక్తి మందగిస్తుందట. 
'కొత సంవత్సరం పుట్టిన రోజున డబ్బులు వ్యయం చేసినా ఇతరులతో 
మాట్లాడినా ఆ సంవత్సరమంతా అలాగే జరుగుతుందట. 
గోళ్ళు గిల్లడం, కాగితాన్ని చింపివెయ్యడం, కాళ్ళను తరచు కదిలిం 
౧ 
చడం, రాబోయే దారిిద్యాన్ని నూచిస్తుందంటారు. ఇంట్లోకి తాబేలు (పవే 
శిసె అపచారంగా భావిసారు. 


'పీడకాలు వేసుకుని కూర్చోవడం, మోకాళ్ళ పెన భుజాలు ఆనించు 


$0 మూడవ ఆధ్యాయము 
కోవడం= రాబోవు చావుని సూచిస్తుంది. 

కొత దుస్తుల్ని వస్తువుల్ని వాడేముందు చెడ్డ శక్పులనుంచి రక్షణకోనరం 
వాటి మూలల్లో పసుపు పూసారు. కొత్తగా ఆవుగాని, గురముగాని కొంతే 
ఆ ఇంటికి అదృష్టము రావడమో, దురదృష్టం కలగడమో జరిగి తీరుతుందట. 

సూర్యాస్తమయం తర్వాత దీపం పెట్టగనే (విద్యుత్తు దీపాలయినా) (గామీ 
ణులు చేతులు జోడించి వెలుగు (పసాదించిన దేవుడికి నమన్క-రిసారు. 
అలాగే సూర్యోదయ సమయాన సూర్య నమస్కారముతోనే దినచర్య 
ప్రారంభమవుతుంది. 

దస్తావేజులలో ఏవయినా తప్పులు వస్తే వాటిని కొట్టివేయరు. అందుకు 
బదులు దస్తావేజు చివరి భాగంలో సవరణలు (పత్యేకంగా సూచిస్తారు. రాసిన 
దానిని కొట్టివేస్తే అది దురదృష్టమునకు హేతుపు ఆని భావిస్తారు. (ఏదైనా 
దస్తావేజు రాస్తున్నప్పుడు యాధృచ్చికంగా సిరా చిందితే దానిని కుభ శకు 
నంగా తలుసారు. 


ఏ వస్తువు ఆయినా ఎడమ చేతితో ఇవ్వడం ఆగొరవంగా భావింపబడు 
తుంది. అది పుచ్చుకునే వ్యక్షిని కించ పరచినట్టు అవుతుంది. 


తేవాంగు (Sloth) అనే జంతువు ఎముకల లూడిదతోను, చనిపోయిన త్రీ 
పుటరెతోను పచ్చ కర్పూరము కలిపి ఒక అంజనము తయారు చేస్తారు. 
ఏదైనా వస్తువు దొంగతనం అయితే ఈ అంజనమును తమలపాకులో రాసి 
దుర్శిణీ వేసి ఆ దొంగ ఎవరో అతని (పవర్శన ఎలాంటిదో అతను ఏ దిశ 
నుంచి వచ్చాడో కనిపెడతారట. 


మాయలు, మందులు 


మాయాజాలము:_ వీధి మొగసాలుల్లో మాయా జాలురు జనాన్ని (పోగు 
చేసుకుని కొన్ని వింతల్ని చేసి చూపిస్తుంటారు. దీర్చ వ్యాధుల్ని నయం 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ రీ! 


చేస్తామని చెబుతూ వుంటారు. వాళ్ళు కోసిన తాడును యధాతధంగా అతి 
కించడం, ఒకవ్యకికి నాలుక హ్‌కేసీ మాట్లాడించడం, కాగితాన్ని నమిలేసి 
రంగు రంగుల పూవుల్ని బైటికి తీయడం, శూన్యంలోంచి కొబ్బరికాయలు 
తియ్యడంలాంటి మాయా జాలాలు చేసి చూపిస్తారు. 


వెదంము 
oa (జ) 


యూరోపియనులు మన దేశమునకు వచ్చే ముందు శతాబ్దములలోనే వైద్య 
శాస్త్రము భారత దేశంలోసూ తమిళనాడులోనూ బాగా అభివృద్ధిలో ఉండేది. 
ఈ వైద్య పద్దతులలో కొన్ని తాళ ప్యత్రములపై పద్య రూపములో (వాయ 
బడి తంజావూరులోని సరస్వతీ మహలు లై (బరీలో ఇప్పటికీ భ(దపరచబడి 
ఉన్నవి. 

తమిళ దేశంలో రూపొందింపబడి మిక్కిలి (పచారము చెందిన వైద్య 
విధానము సిద్ద వైద్యము. అతి పాచీన కాలంలో నివసించిన [18 మంది 
సిద్దులచేత ఈ పద్ధతి కనుగొనబడిందని చెబుతారు. తమిళ సాహిత్యము 
పరిశీలిల్న ఈ సిద్దులు వైద్యములో ఆరితేరినవారే రాక గొప్ప వేదాంతులనీ 
శరీర శాస్త్రములోను రసాయన ళాస్త్రములోను నిష్టాతులనీ దేశంలో పలు 
(పాంతములలో సంచరించి అపార విజ్ఞానం సముపార్ణించారని వెల్లడవు 
తున్నది. వాళ్ళు రసవాదము తెలిసిన వారనీ (ఇతర లేహములను బంగా 
రుగా మార్చడాన్ని రసవాదము అంటారు) తెలుసోంది. 


సిదులు తమ విజ్ఞానాన్ని రహస్య శాస్త్రములుగా రాసి ఉంచారని చెబు 
డా ళా 

తారు. 64 విధములైన బౌషధములతో వారు దీర్ణాయుస్సును, నిత్య యౌవ 

నమును (పనాదింప గలిగేవారట. వాళ్ళచేత నయముకాని రోగము ఏదీ 

లేదని ఇచ్చటి (పజల నమ్మకం. వీళ్ళు మరణీంచిన వారిని చైత్రము (దితి 

కించి వాళ్ళచేత మాట్లాడగలి గించే సమర్హులట. 


(తికాల జ్ఞానులైన ఈ సిద్దులు తమ అవీషానుసారం జీవించడం, 
జ ్శా్టా థె బ 


§2 మూడవ అధ్యాయము 


మరణించడం జరిగేదట. వాళ్ళు (పజల మధ్య తిరుగుతున్నా వారిని ఎవరూ 
గుర్తు పట్టలేరట. వాళ్ళు ఆకుల పసరును లోగొని తన్మయత్వంలోకి యోగ 
నిద్రలోకి జారిపోయేవారట. _ వాళ్ళ దగ్గర “గమన ఓది” అనే ఒక వైద్య 
సూత్రము ఉండేదట. . దాని సహాయముతో శరీరమునకు తన్మయత్వము 
కలిగించి కోరిన చోటికి తృటిలో వెళ్ళగలి గేవారట. 


కాంచమలై (సేలం జిల్లా) లో నివసించిన సిద్దులు మామూలు లోహాలను 
బంగారంగా మార్చే విశేష శక్తిని కలిగి ఉండేవారని లిఖిత పూర్వకమైన 


ఆధారములున్నాయి. 


ఇప్పటికిని సేలం జిల్లాలో ఉక్కు. కర్మాగారము కోనరం కేటాయింప 
బడిన (పాంతంలో “ఏళుమట్టనూర్‌ ” (ఏడు భాగముల (గ్రామము) అనే 
పేరుతో ఒకగామము వ్యవహరింపబడుతున్నది. ఒకస్థానిక దేవాలయము 
లోని శాసనముల (పకారము సిద్దులు తమ మంత శక్తితో గనుల్లో దొరికే 
బంగారం కన్నా మేలిమి బంగారం తయారు చేసేవారని వెల్లడవుతున్నది. 


ఇప్పటికిని కొందరు సిద్దులు మం(త శక్తుల పట్ట నమ్మకం లేని వాళ్ళ 
దేహములో తేలు విషమును (పవహింపచేసారని, శూన్యములోంచి విబూది, 
కొబ్బరి కాయలు సృష్టిసారని, ఉంగరమును మాయం చేసారని, మూగవారి 
అరచేతిలో పువ్వుఉంచి వారిచే మాట్లాడిస్తారని చెప్పుకుంటారు, అనుభవజ్ఞు 
లైన శిష్యులు చెప్పేదేమిటంటే _ వారి నమ్మకాలను బట్టి ఈ సిద్దులు తమ 
మహత్తును (పదర్శినాడట.. (నంభియవడక్కుు కల్‌ కండు, నంబాబ వరుక్కు 
కల్‌ గుండు అనే సామెత వాడుకలో వున్నది. అంకే నమ్మిన వారికి కండె 
చక్కెర, నమ్మని వారికి గులక రాళ్ళు లభిస్తాయని భావము) 


వేసవి కాలంలో ఉప్పు చిప్పలలో దొరికే లవణంలాంటి పదార్థమును 
వీరు మందుల తయారీలో వినియోగిస్తారట. కాని వారు మూలికల నుంచి, 
లోహముల నుంచి బొషధములు చేయుటలో ను(పసిద్భలు, వారు మూలికల 


తమిళనాడు జానపద సాహిత్యమూ, సంస్కృతీ రక 


మొక్కలతో సంభాషింపగలిగేవారట. వాళ్ళు లోహములను హొషధచూర్షములు 
గను, గొప్పశకి గల మాతలుగను చేసేవారట. 


18 సిద్దులలో (ప్రవములైన నంది దేవర్‌, మరియ అగస్త్యుడు చాలా 
[ప్రయాసపడి మూలికలలోని వెషధగుణములను కనుగొన్నారట. “వేయి 


రకాల చెట్ల మూలికలను తస వడ్డకు చచ్చే రోగుల _పన (ప్రయోగించిన, 
వాడు తప్పక వై ద్యుడవుతాడు” అనే నానుడి వాడుకలో వున్నది. కొన్ని 
మూలికలు మందు తయారీకి పనికి వనాయని కనుగొన్న తర్వాత సిద్దులు ఆ 
మూలికల చెట్లను చాలా ఎత్మయిన (పదేశములలోనూ ఎవరికీ కనబడని 
(పదేశములలోనూ, పెరు చేసేవారట. 


తమిళనాడులో అనేక (పదేశములలో ఈ బౌషధమూలికలు విరివిగా 
ఉన్నాయి. వురాణేతిహాసములను పరిశీలిస్తే ఈ మూలికలలో కొన్ని వయో 
వృద్ధుని సైతం నవయువకుడుగా మార్చగలశక్తి గలిగి ఉండేవని వెల్లడవు 
కండ సలం సమీసంలోని ఇళం పిళ్లై (యువకుడు) అనే (గ్రామములో ఒక 
కధ (పచా రములో ఉన్నది. ఒకసారి ఒక ముసలి సన్యాసీ, అతని ముసలి 
శిష్యుడూ, ఒక అడవిలో విశ్రమించి ఉన్నప్పుడు ఆ ముసలి సన్యాసి తాను 
కి వళ్ళ లోపల చేయమని శష్యుణ్ని ఆదేశించాడట. శిమ్యడు ఒక 
కొయ్య పు ల్లతో అన్నము కలుపుతుంటే అన్నము నల్లగా మాడిపోయిందట. 
ఈ వింతను చూసి ది[గ్భాంతి చెందిన ఆ శిష్యుడు గురువు. ఆ[గవాోనికీ 
భయపడి తను ఆ అన్నమును భక్షించాడట. తక్షణం అతను అందమైన 
దృఢకాయుడయిన యువకుడుగా మారిపోయాడట. తడుపరి ఆ అన్నము 
తిన్న ముసలి సన్యాసి సైతం యువకుడుగా మారిపోయాడట. ఈ కధకు 
దృష్లాంళముగా ఆ ఊరికి ఇళం పిళ్లై అనే పేరు వచ్చింది, ఇప్పటికిని 
కొందరు ధనపంతులు వృద్ధాప్యమును జయించడానికి తంగ భస్మము (స్వర్ష 
భస్మము) తీసుకుంటారని చెబుతారు, 


పె పూతకు ఉపకరించే తైలలేపము తయారు చేయుటలోనూ సిద్దవెద్యులు 
య యూ OI 


$4 మూడవ అధ్యాయము 


ఆరితీరినవారు. ఆ, తైలముతో అభ్యంగన స్నానముచే స్తే చర్మవ్యాధులు 
రాకుండా కాపాడుతుందట. జలుబుచే స్తే ముక్కురం (ధములలో కొని 
చుక్కలు ఆముదము పోసారు. ఉబ్బసవ్యాధిని నయం చెయ్యడానికి మూలికలు 
వాడుతుంటారు. ఆకుల పసరు ఉపయోగించి విరిగిన ఎముకలను కట్టడం 
కొందరు తమ పూర్వీకులనుంచి నేర్చుకుని ఇప్పటికిని పెద్దపెట్టున ఆవృతి, 
చేస్తున్నారు: విరిగిన ఎముకలు కట్టుబలో కారైక్కుడి దగ్గరవున్న తుళవూరు, 
తిరుచ్చిరాపల్లిలోని పాలక్క_రై, కోయంబత్తూరులోని తెలుంగు పాళ్యం, 
మరియు మద్రాసు సమీపములోవున్న పుత్తూరు (ఆం(ధ(పదేశ్‌) (పథ్యాతి 


గాంచాయి. 


రోగములను నయం చేయుటకు తమిళనాడులో యం (తములు(వీజాత్షర చక 
ములు) బాగా _పచారములో వున్నాయి. రాగి మున్నగు లోహపు రేకులపైన 
ఈ చక్రములువేసి వాటితో తాయెత్తుచేసి రోగిభుజమునకో మెడలోని బంగారు 
గొలుసులోనో కడతారు, ఆ తాయెత్తులో _దెవికళక్తి చొప్పించడం కోసరం 
(పత్యేకమైన మం (తాలు వల్లినారు. ఆనక ఆ తాయెత్తు సకల అరిష్టాలను 
తొలగించి ఆయురారోగ్యములు, ఐశ్వర్యమూ కలుగచేస్తుందని నమ్ముతారు. 


సిద్ధవైద్యులు మూలవ్యాధి, తామర మున్నగు వ్యాధులను నయం చేస్తారట. 
భోగర్‌ అను పేరుగల ఒక తమిళ ధన్వంతరి (దేవవైద్యుడు) ఉపయోగించిన 
రసాయనములు రోగనివారణలో చాలా గొప్పగా పనిచేసేవట. ఇప్పటికిని 
మధురై జిల్లాలోని పళని [పాంతములో సిద్దబాషధములు తయారుచేసే _వెద్యులు 
బంగారు భస్మమును, వెండి తదితర లోటాములను, ముత్యములు మణులు 
మున్నగు వాటిలోంచి తీపిన సారమును, మూలికల రసమును తమ మందులలో 
వాడుతున్నారు. మూలికలనుంచి తయారుచేసే మర్మతైలము అనబడే 
మందును నిద్రపోయేముందు ఒంటికి పట్టిస్తారు. మరుసటి ఉదయం వేడి 
నీళ్ళతో స్నానంచేస్తే నొప్పులనుంచి దేహానికి స్వస్థత చేకూరుతుందట. 

అనేకములైన ఒంటినొప్పుల నివారణ కోసరం నువ్వులనూనెలో కొద్దిగా 
మిరపకాయలు, పసుపూవేసి కాచి ఒంటికి మర్దనచేసి వేడినీళ్లతో స్నానం 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 85 


చేస్తారు. అతిసారవ్యాధి (రక్తబేది)ని నిరోధించాలంటే ఉడకబెట్టిన జాజికా 
యను పొడిచేసి అరటిపండుతో కలిపి తీసుకుంటారు. కోరింత దగ్గు తగ్గా 
లంటే నక్కచర్మములో కొంత ముక్కకోసి పొయ్యిలో కాల్చి తేనెతో కలిపి 
ఆలేహ్యాన్ని ఆరగిస్తారు. 

శరీరములో ఏభాగంలోనై నా కురుపులువేస్తే పచ్చిబియ్యపు పిండిని పసుపు 
పొడినీ ఉడుకబెట్టి పట్టీవేసారు. గొంతుక రాసుకునిపోతే మునగాకు రసము 
పిండి సున్నము రసముతో కలిపి గొంతుకపైన లేపనముగ పూసారు. 

బొషధగుణము కలిగిన ళొంరఠి, పసుపు ఉల్లిగడ్డ, ఆవాలు జాజికాయ, 
లవంగము మున్నగు సుగంధ (ద్రవ్యములు ఆహారముతో కలిపి ఆరగిస్తారు. 
అన్నము వార్చిన గంజినీళ్ళను రాతికి ఉండనిచ్చి మరురోజు అందులో 
ఉప్పు, పసుపూ, ఇంగువకలిపి (పతిమూడు గంటలకొకసారి టానిక్కులాగా 
సేవిస్తారు. మూ(త్రవ్యాధులలాంటి రోగముల నివారణకోసరం మజ్టిచెట్టు పాలు 
ఉపకరిస్తుంది. 

మతి భమణము కలిగిన వ్యక్తులను పెద్దపెద్ద జట్లుగా కుట్రాలం సమయ 
పురం దేవాలయములలోకి పిలుచుకుని వెళతారు. నలవై అయిదు రోజులుస్నానం౦ 
చేసి పూజలు జరిపిన తర్వాత చాలామందికి పిచ్చిబాగు పడిందని చెబుతారు. 


శ్రైవదేవాలయములలో పంచిపెళ్లే విబూధికూడా రోగనివారణకు ఉపకరి 
స్తుందట. తిరుక్ఞాన సంబంధర్‌ అనే గొప్పసాధువు విబూధి సహాయంతో 
అలనాటి పాండ్యరాజును విషజ్వరంనించి రక్షించాడట. ఇప్పటికిని నాటుపుర 
ములలో ఒకముఖ్యమైన తేవారం (పాట) పాడి కొన్నిమం|తాల జపించిన 
తర్వాత పంచిపెట్టబడే విబూది ఏరోగాన్నయినా పోగొడుతుందని నమ్ముతారు. 
అలాగే జ్వరముతో బాధపడే పిల్లలకు, గాలిసోకిన పిల్లలకూ ఒంటిమీద 
విబూది పూస్తే వారికి స్వస్థత చేకూరుతుందట. తేలుకుడికే మంత్రాలతో 
నయం చేస్తారు. కొందరు పామువిషమును సెతము విరచగలిన మంత్రశక్తి 
కలిగి వున్నారని చెబుతారు బెస్తవాళ్ళు ముత్యాలసేకరణకు వెళ్లేముందు 
నుం తాలు జపించే దైవభక్కులను సందర్శించి వెళతారు. అలాచేషె వారికి 


86 మూడవ అధ్యాయము 


సముద్రములో ఆపాయము , కలుగదట. ఆ భక్తులకు బెస్తవారు కానుకగా 
కొన్ని ముత్యములు చెల్లిస్తారు. 

ఆవుపేడ ఇళ్ళలో (క్రిమినంహారిణిగా ఉపకరిస్తుంది. ఇది (గామీణ (ప్రజ 
లకు ఫినాయిల్‌ లాంటిది. దానితో ఇల్లు అలుకుతారు. ఇంటిముంగిట కళ్లాపి 
జల్లుతారు. రోజూ అలా చెయ్యడంవల్ల ఇంటిముంగిలి గట్టిపడి సిమెంటు గార 
పూసినట్టు నున్నగా తయారవుతుంది. పసిపాపలకు పాలాదై (గవ్వ) లో 
పంచ గవ్యము అనబడే అయిదు పదార్థముల మి[శమమును (ఆవుమూ తము, 
పేడ, పాలు. పెరుగు మరియు నెయ్యి) కొద్దిగా తాగిస్తారు, అలాచేస్తే పసి 
పాపలకు రోగములు సోకవని. నమ్ముతారు. మతపవక్తలు ఈ పంచగవ్య 
మును కాలుష్యమును తొలగించే పవి(త్రతీర్ణమని భక్తులకు పంచిపెడతారు. 

రోగములపట్ల కొండతెగల వైఖరి - ఎలాఉంటుందో ఇక్కడ (పసావించ 
వలసి ఉంది. వాళ్లల్లో ఎవరికైనా మశూచికము సోకితే ఆవ్యకి,ని అందరూ 
నిర్హక్ష్యముచేసి అతన్ని విధికి వదిలేసారు. తమదేవత ఆ(గహించడం వల్లనే 
మళూచి వ్యాపిస్తుందని వారు దృఢంగా నమ్ముతారు. 

పళియర్‌ అనబడే కొండజాతివారికి అడవులలో దొరికే మూలికలూ, 
దుంపలూ బౌషధములో వాడుతారు. వాళ్ళు ఈ దుంపలను పొడిచేసి పాము 
కాటుకు చేస్తారు. వారు పచ్చి దుంపలను నమిలి అందలి రసమును 
కొద్దిగా పాము కాటువేసినచోట ఉమ్ముతారు. మిగతా రసమును కడుపులోకి 
మింగుతారు. 


ఈ పళియరు తెగవారు మంత్ర తం[త్రములలోను ఘటికులు. వారు తమ 
మం(తళకితో (క్రూర మృగములను సైతము అచేతనముగా చేయగలరు. 
వాటి నోరు మూయించి. గోళంలోను, పంజాలలోను తిమ్మిరి పుట్టిసారు. . 
వారు (గామానికి నాలుగు దిశలలోనూ గుంటనక్క తోకలను పాతిపెట్టి కొన్ని 
మం (తాలు ఉచ్చరిస్తే ఆగామము [కూరమృగముల బారినుంచి రక్షింప బడు 
తుండట, | 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 87 


మంత్రములు, మాయాజాలములు 


(గ్రామస్తులు ఏదయినా వింతలు సంభవిస్తే అది (పకృ్ళరి రీలలని నమ్మరు. 
వవరో మాయలూ, మం (తాలు చెయ్యుడంవల్ల అలా జరిగిందంటారు. 
మంత్రాలు జరిపించిన తర్వాత విది(త్రశకి, పొందిన విబూధిని తమ విరోధి 
ఇంట్లోగాని ఇంటి పైకప్పుమీదగాని చల్లుతారు. ఏడో ఒక నక్షత మండ 
లము కనిపించినరోజు మొదలు కాని మంత్రాలు పనిచెయ్యడం (పారంభ 
మవుతుందట. ఆ గృహస్తుని కార్యకలాపాలలో విఘ్నము కలగటమో, 
లేదా అతని (పయత్నంలో కాలయాపన జరగడ మో సంభవిస్తుందట. నలభై 
ఎనిమిది గంటలళోగా అతనికి తీవమైన సంకోభం సంభవిస్తుందని నమ్ము 
తారు. 


ఎవర్‌ (చెరుపు చెయ్యటం) మూలంగా ఒక వ్యకి,పైన చెడ్డ శక్తులని 
ఉసిగొల్చి అతనిని నిర్రీత కాలము లోపల చంపుతారట. కొందరు మాం [తి 
కులు ఈ దుష్ట శక్తులను తమవైపు తిప్పుకుని వాటిచేత అపాయం కలుగ 
కుండా రక్షిస్తారట. మం (తాలు వల్లించడం ద్వారాను నిష్టతో (ప్రార్థనలు 
చెయ్యడం ద్వారాను దెవుణ్ని (పసన్నం చేసుకుని తమ విరోధి పేరును ఉచ్చ 
రిస అతను మంచం పడతాడని నమ్ముతారు. పాములనుంచి, [కూర 
మృగాలనుంచి తప్పుకోవడానికి మంత్రాలు జరిపిస్తారు. విరోధి పాద 
ము [దలు సేకరించి స్మశానములో కెళ్ళి మం (తాలు వల్లినారు. పోటీ మా౦ త్రి 
కుల చేత ఈ ఎత్తుగడలను కనుగొని _పతిచర్య తీసుకోవడం వల్ల జరుగ 
నున్న హోనినుంచి తప్పుకుంటారట. 


విరోధికి కాళ్ళు చేతులు లేదా నోరు పడి పోవడానికి మాయాశాలం చేసారు. 
ఆ వ్యకి, దిష్టివొమ్మను గుడ్డతోగాని పిండితోగాని తయారుచేసి మంత్రములు 
వల్లించిన తర్వాత ఆ బొమ్మను విరిచసారు. అలా చేస్తె విరోదికి. పక్షపాతం 
శగులుతుందని నమ్ముతారు, | 


88 మూశతవ అధ్యాయము 


ఒక రాగిరేకుపెన మంత్రము (వాసి దానిని విరోధి ఇంటి గుమ్మంవద్ద 
నేలలో పూడ్చిపెడితే అతని కుటుంబం సర్వ నాశనమవుతుందని నమ్ముతారు. 

రోగ నిర్ణయం కోసరం మాం(తికులను రప్పించి (పయోగాలు జరిపి 
స్తారు. వారు సంజెవేళ వీధి చివర్లలో విబూది చల్లి రోగానికి మూలకారణ 
మేమిటో కనిపెడతారట. 

కొన్ని సందర్భాలలో ఈ మాంత్రికులు పెద్ద విస్తరిలో పచ్చిబియ్యము, 
అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, నిమ్మపళ్ళూ సము 
కూర్చమంటారు. వాటిపైన ఒక విల్లుపెట్టి దాని మొనలో అడక తెర ఉంచు 
తారు. తదుపరి ఆపదకు కారణభూతమైన క్షదదేవత పేరు చెబుతారు. 
తర్వాత ఆ దేవతకు కావలసిన వస్తువులను అర్పణ చేస్తారు. రక్షరేకుల 
మూలంగా దుష్ట శక్తులను పాలదోల వచ్చునని అంటారు, అలా దుష్ట 
శక్తులు (పవేశించిన ఇంటిని లేదా వ్యకిని అనుభవముగల మాం తికులు 
చక్కబరుసారట. 


కురలి లేక కుట్రి సాత్రాన్‌ అనబడేది మామూలు కళ్ళకు కనిపించని ఒక 
మహా దుష్టశకి, అని అంటారు. దానిని ఉసిగొల్పితే విరోధి నివాన 
గృహంలో వంటయి౦ట్లో రాళ్ళవాన కురిపిస్తుందనీ, వెంటకుప్పల గాలి 
వీయిస్తుందనీ, కుళ్ళిన (గుడ్తను కురిపిస్తుందనీ భూకంపము కలుగ జేస్తుం 
దని నమ్ముతారు. ఈ తు(దశకి, భయంకరమైన కేకలు ప్పట్టిస్తుందనీ, ఇళ్ళ 
పైకప్పులను కూల్చేస్తుందని అంటారు, దొంగలు, దోపిడిగాళ్ళు రొప్టెలో 
కొన్ని మందులు కలిపి కుక్కలకు వేస్తే అవి మొరగకుండా నిశ్శబ్దంగా 
ఉండిపోతాయట. 

ఆడపిల్లలు దిష్టి తగలకుండా గాలి సోకకుండా ఉండటానికి తమ నొసట్లో 
తిలకము పెట్టుకుంటారు. 

మానవాతీతమైన ఈ మం(త్ర శక్తులను పొందటానికి మాం|తికులు భూతా 


లను (ప్రసన్నం చేసుకుంటారని అంటారు, కొండజాతులలోను కొందరు 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 89 


ఈ శకులు కలిగివున్నారు. వాళ్ళు మంటవేసి, భూతాలను అక్కడకు 
రప్పించి తర్వాత వాటిని అక్క_ణ్నంచి శాశ్వతంగా పాల (దోలేసారట. 

మంచి బౌషధగుణములు కలిగిన వేపాకు ఈ మాయా మం(త్రములలో 
బాగా వినియోగింపబడుతుంది. దుష్టశక్తులను నిరోధించడం కోసరం ఈ 
వేపాకు తోరణాలను ఇంటి గుమ్మాలలోను, ఇళ్ళ పెనను కట్టిస్తారు. 


కొన్ని తైల పదార్థములను విరోధి దేహంలో రహస్యంగా రాయడం లేదా 
ఆతను తీసుకునే నీటిలో, పాలలో, చక్కెరలో, ఉప్పులో లేదా అన్నంలోనో 
కలపడం కూడా జరుగుతుంది. అలా చేసే ముందు మంత్రములు వల్లించి 
విరోధి నామమును పదే పదే ఉచ్ళరిస్తారు. వేరే పద్దతులు కూడా కలవు, ఒక 
వ్యక్తి ఈ తైల పదార్థమును తన నొసట పూసుకుని జనుల మధ్య సంచరి స్తే 
అతని విరోధి తప్పకుండా అతనికి లొంగిపోతాడట. 


పురాణకాలపు కవయి తిగా (పథ్యాతిగాంచిన అవ్వై ఒక రాతి ఒక నత 
ములో నిదకుపక్రమించినదట, అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఒక కన్నె 
పిల్ల (పేతము తీరుగుతుందట. ఆ (పేతము అక్కడ బస చేసిన _పయాణీ 
కులనందరినీ, భయ (భ్రాంతులను చేసిందట. చివరికి అవై్వ్వై కూడా ఆ భూతం 
బారినుంచి తప్పించుకోలేక పోయిందట. ఆ రా(త్రంతా నిదలేక. జాగరణ 
చేస్తూ ఈ [క్రింది విధంగా పాటలు రాస్తూ గడిపిందట. 


రెండు సార్లు విన్నా ఒక 
పద్య పదాన్ని నేర్చుకోలేని దద్దమ్మ ఒకడు 
వాలీ తాళ పతం కనిపించినా 
(వాయడం చేతగాని మూర్దుడె కడు- 
గటిగా బాదు దయ్యమా! 

(=) 
వాళ్ళని గట్టగా బాదు! 


తమిళనాడులోని ఆటవిక జాతులలో నీలగిరి కొండ ప్రాంతములో" న్‌ 


90 మూడవ అధ్యాయము 


స్తున్న కురుంబలు అనబడే తెగవారు ఈ మం(తతం(తాలలో నేర్పరులనీ 
వారు తమ శకి ని కోటాలనబడే మరో తెగపె (పయోగిస్తారని చెబుతారు. 
కోటాతెగల జీవిత విధానంలో ఈ నమ్మకాలు గాఢమైన ము[దవేశాయి. 


దిష్టై:- కొందరు చెడ్డ వ్యక్తులు కొన్ని మృగాలు చూడటం వల్ల దిష్టి 
తగులుతుందంటారు. అలా దిష్టికి గురైన మనిషిని కూర్చో బెట్టి ఉప్పూ, 
మిరపకాయలూ, ఆ వ్యకి ముఖం వద్ద హారతిలా మూడుసార్లు తిప్పుతారు. 
తర్వాత వాటిని మండుతున్న పొయ్యిలో వేస్తారు. పొయ్యినుంచి చెడ్డ వాసన 
వస్తే దిష్టి తొలగిపోతుందని దానికి కారకుడైన వ్యక్తికి తగినశాసి జరుగు 
తుందనీ అంటారు. ఇలాటి దిష్టి బారినుంచి రక్షించడానికి గుమ్మడికాయ పైన 
మనిషి బొమ్మ వేసి కొత్త ఇంటి ముంగిట్లో వేలాడదీయడం, ఒక అలవాటు, 
ఆ గుమ్మడికాయ కుళ్ళిపోతే దిష్టి హరించుకు పోయినశే లెక్క! పంటలు 
పుష్కలంగా పండిన వరి చేలలో రైతులు ఎండి గడ్డిలోనూ, గుడ్డపీలికతోనూ, 
దిష్టి బొమ్మ చేసి చేను మధ్య భాగంలో నాటుతారు. అలాగే వర్తకులు తమ 


విికయశాల ముందర రెండుకళ్ళ చిత్రములో మిరపకాయతో బంధించిన 
నిమ్మకాయనో వేలాడదీయడం కద్దు. 


ఒకవ్యక్తి తింటుంటే ఆ దృశ్యాన్ని ఆకలి కడుపుతో ఉన్న మరో వ్యక్తి 
చూడటం సంభవిస్తే తినినవ్యక్కికి కడుపునొప్పి వస్తుందంటారు. ఈర్జ్యా 
భావం కల రైతు కుటుంబాల వారు ఈ దిష్టి యొక్క చెరుపను గురించి 
ఎక్కువగా పట్టించుకుంటారు. 


శకునము 


శకునము గురించిన మూఢనమ్మకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. 
(పయాణము మొదలె స్పేటప్పుడు కాలు జారితే అది అపళకునము. (ప్రజలు 
సామాన్యంగా బయలుదేరేముందు తమ ఇంటి గుమ్మంలో నిల్చుని మంచి 
శకునంకోసరం ఎదురు చూసారు, 


ఎవి న wm 
కాకి అర్హా బంధువులు వస్తారని అర్థం. భోజనచెళళోన్లూ పెళ్ళి 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 91 


సందర్భములోనూ దీపం ఆరిపోతే అది అశుభ సూచకంగా భావిస్తారు. 
కట్లపాము ఇంట్లో (పవేశించినా, గుంటనక్క, కుందేలు వంటి జంతువులు 
ఊ కో్ళోనికొచ్చినా అది కీడును నూచిస్తుంది. ఇంటిమందర కాకులు ఒక 
దాన్నాకటి పొడుచుకుంటూ గోలచేస్తే చావుకబురు వస్తుందని నమ్ముతారు. 
మరీ పుష్కలంగా పంటలు పండినా ఆ వ్యవసాయదారుడికి మృత్యువు 


సంభవిసుందట. 


కొన్ని నక్షతాలతో మృత్యువు సంభవిస్తే (అశ్వని నుంచి రేవతిదాకా) 
ఆ ఇంటిలోని తతిమ్మా వ్యక్తులకి కీడు జరుగుతుందట. అలా జరిగితే 
ఆ ఇంట్లో కొత్తగా గచ్చు వేయడమో, కొంత భాగాన్ని పునర్నిర్మించడమో 
చేస్త కీడు తొలగిపోతుందట. ఒక వ్యకి, శనివారం గనక మరణిస్తే ఆ 
ఇంట్లో ఇంకో చావు వస్తుందట. 


జోన్యము 


జన్మ రాసులను బట్టి పంచాంగము సహాయముతో జో్యోతిష్కులు 
జోస్యము చెబుతారు. పుట్టిన వేళలో (గ్రహస్థితులు ఎలా ఉన్నాయో లెక్కించి 
జరుగబోయే వాటిని పసిగడుతారు. అందరికీ అనువుగా ఇప్పుడు దిన 
పతికలలోనూ వార పత్రికలలోనూ రాశి ఫలాలు (ప్రచురిస్తున్నారు. (గహోల 
సంచారమునుబట్టి జోన్యము చెప్పే (ప్రత్యేక పత్రికలు కూడా ఉన్నాయి. 
వళ్ళువర్‌ ఆనే జాతివారు ఈ జోస్యము చెప్పుటలో (పాచీన కాలం 
నించీ సిద్ది కెక్కారు. వీసృ తమ జోస్యమును జ్యోతిష గీతాల (నంది 
వాచకంగళ్‌) ద్వారా వెల్లడిసారు. వళ్ళువర్‌ కుటుంబంలోని జ్యేష్ట పుత్రుడు 
తన తం(డివద్దనుంచి ఈ గీతాలను నేర్చుకుంటాడు. తక్కిన కుమారులు 
వేరే వృత్తులు చేబడతారు. ఈ వచ్చువ జోన్యులు చెప్పేవాటిపైన (గామస్టు 
— యా > 
లకు అపార నమ్మకం ఉంది. 


సంగకాలపు సాహిత్యములో పేర్కొనబడిన పూజారి, నిమిత్త కారన్‌ 


92 మూడవ అధ్యాయము 


(గుడి సేవకుడు) మున్నగువారి వంశీయులె న గుడి జోస్యులు ఇప్పటికిని 
గుళ్ళో పూజలు ముగిశాక జోస్యం చెబుతున్నారు. సంగకాలపు సాహి 
త్యంలో పేర్కొనబడిన అగవళ్‌ మగళిల్‌ (జోస్యము చెప్పే స్రీలు) వంశీ 
యులుగా చెప్పబడుతున్న ఎరుకల జాతిస్త్రీలు గురి చెప్పడం వృత్తిగా జీవిస్తు 
న్నారు. వారికి మంచి ఆదాయం వస్తుంది. పీళ్ళను సూదులోళ్ళు అనడం 
కూడా కద్దు. వీళ్ళు ఉఊ౦ డేలుదెబ్బ సహాయంతో పక్షుల్ని కొట్టి తింటారు. 
(గామాలలో తిరుగుతూ మట్టిపూసలూ కుట్టుసూదులూ మున్నగునవి అమ్ము 
తారు. వీళ్ళు రాబోయే వర్షంగురించి అదృష్టము గురించీ జోస్యం 
చెబుతారు. 

తమిళనాడులో వాడుకలో వున్న హస్తసాము దిక శాస్త్రము పాశ్చాత్యుల 
హస్త రేఖా శౌస్త్రమునుంచి వేరుపడినది, అరచేతిలోని రేఖలనూ, గుర్తులనూ 
ఆధారం చేసుకుని ఫలితములు చెప్పబడుతాయి, వీటిని _పజలు నమ్ముతారు. 


ఒక నాసికా రం(ధమును మూసుకుని ఒకే వెపున శ్వాసిస్తూ జోన్యము 
చెప్పడము కూడా కద్దు. 


తన భవిష్యత్తు గురించి భయపడుతున్న ఆడపిల్ల కళ్ళుమూసుకుని నేల 
“పెన వలయాకారంగా రేఖ గీస్తుంది. ఆ రేఖ '0డు కొనలూ కలుసు 
కుంటే ఆవిడ కోరిక నెరవేరుతుందంటారు. తమిళ స్త్రీలకు మిక్కిలి ఇష్ట 
మెన్‌ ఈ క్రీడా వినోదమును కూడల్‌-ఇశైత్తల్‌ (పొందడం లేదా పోగొట్టు 
కోవడం) అంటారు. 


'బల్లిపలుకులకు ఎంతో (ప్రాముఖ్యత ఉన్నది, జ్యోతిష్కులు వీటి పలు 
“కుల ఆధారముగా భవిష్యత్తును గురించి చెబుతారు. ఏ మూలలో పలికిందో 
'ఏ-"సమయంలో పలికిందో దానినిబట్టి ఫలితాలు నిర్ణయిస్తారు. 


గ 


మగవారికి ఉన్నట్టుండి కుడికన్ను అదిరినా కుడి భుజం అదిరినా త్వరలో 
కుభం కలుగుతుందట. ఆడవారికి ఎడమకన్నూ ఎడమ భుజమూ అదిరితే 
శుభం, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 98 
సామియాడిగక్‌ (పూనకం వచ్చే వ్యక్తులు) అనబడే వ్యక్తుల ద్వారా 
దేవుళ్ళు భవిష్యత్తును గురించి చెబుతారని నమ్ముతారు. కొందరు పూనకం. 
దార్లు అడిగిన (పశ్నలకు మా(తమే బదులు చెబుతారు. కొందరు వ్యక్తు 
లను చూస్తూనే జరుగబోయే విషయం చెబుతారు. వీళ్ళు వచ్చిన వ్యక్తుల 
సమస్యలేమిటో, అవి ఎంతకాలం లోపున తీరతాయో. దాని కోసరం 
పమేమి కానుకలు సమర్చించుకోవాలో _ ఏకరువు పెడతారు. (గ్రామస్థులు 
కోడెదూడ, మేకపోతులాంటివి దొంగతనం చేయబోతే వెంటనే ఈ సామి 
యాడి దగ్గరికి పరుగెత్తుతారు. వీళ్ళద్వారా వర్షము గురించి కూడా జోస్యము 
చెప్పించుకుంటారు. 


చిలక జోస్యము కూడా పేర్కొన దగినది. ఈ జోన్యములన్నిటిలోనూ 
అతి ముఖ్యమెనదిగా పుగణింప బడేది లంబాడి జోస్యము. లంబాడి, రాతి 
పూట స్మశానంలో నిదురించి మరుసటి ఉదయం లేచి జరిగిపోయిన దానిని 
గురించి ఖచ్చితంగా చెబుతారట. అందుకే లంబాడీ మాటలు వేదవాక్కు 
లుగా గౌరవింపబడతాయి. అతనంటే |గామస్తులు భయపడతారు. అతని 
కోరికలను తీరుసారు. 


నాడి :_ సామాన్య (పజలకి ఈ నాడి జోస్యముపైన నమ్మకము వుంది- 


ఈ నాడి పరీక్ష అన్నది మనిషిలో దై వచింతనను పెంపొందిస్తుందని 
నమ్ముతారు. 


నాడి అనగా రక, ధమనుల వేగమును పరీక్షించుట. ఆతి పురాతన మైన 
తాళ పృత్రములలోగల రాతలను బట్టి ఈ నాడిని గణిసారు. ఈ తాళ పృతము 
లోని ఒకొక్క పుట, ఒకొ్కం-క్క (పత్యేక వ్యక్తిని గురించి [వాయబడి౦ 
దంటారు. ఒక వ్యక్తికి తన నాడికి సరిపోయే తాళ ప్యతము దొరికితే 
అది అతని అదృషమట. ఒకొక్కప్పుడు కొందరు వ్యక్కులకు కలసి ఒకే 
కోవకు చెందిన నాడిగల తాళ పత్రము ఉంటుంది. ఈ నాడీ పరీక్ష 


§4 మూడవ అధ్యాయము 


చెంగల్పట్టు జిల్లా అచ్చర పాక్కంలోని పళ్ళు పీర్‌ తెగవారిచే చేయబడు 
తుంది. ఇతర చోట్లలోను కొన్ని జాతులు నాడీ పరీక్ష చేస్తున్నారు. అచ్చర 
పాకం వళ్ళువర్‌ జాతిని గురించి ఒక గాథ (పచారములో వున్నది. పురాతన 
కాలంలో ఆకాశంలో వెళుతున్న ఒక పుష్ప విమానం సరిగా అచ్చర పాక్ర౦ 
దగ్గర ఆగి పోయిందట. ఈ వళ్ళువ జాతి వ్యక్తుల సహాయంతో ఆ విమాని 
తిరిగీ ఎగరగలిగిందట. దేవుడు సంతోషించి కృతజ్ఞతా సూచకంగా నాడి 
ప్మతాలను చదివే జ్ఞానాన్ని ఈ వళ్ళువ జాతి వారికి (పనాదించాడట 


_ఈనాడీ చదివే వ్యకులు కొ న్నివారాలవాటు దేవుళ్ల కు పూజలుచేసి తమ 
శకి ని పెంపొందించుకుంటారట. తాళ ప[తగంధములలో రాయబడిన 
నాడి లెక్కలను ఏకాగత గలిగిన ఆరితేరిన జోస్యులు మాత్రమే చదువగల 
రంటారు. వాళ్లు నాడి చదువుతున్నప్పుడు త్వరత్వరగా విరామం లేకుండా 
చదువుతారు. వాళ్లు చదివేటప్పుడు ఆ అక్షర రూపాలలో బుమలు కళ్ల ముందర 
గోచరిస్తారట. నాడి చదువుతున్నప్పుడు (్రద్ధగా, ఓర్పుగా, (తికరణ శుద్దిగా 
వినాలని అంటారు. మధ్యలో (పశ్నలు అడగటంగాని జవాబు చప్పటంగాని 
జరగదు. కాని నాడి చదివించుకుంటున్న వ్యకి, తనలోని సందిహాన్ని 
మనస్సులో ఆనుకుంటే దానికి సమాధానం తనంతట తానే నాడి చదువుతున్న 
ప ae శాం లి అప ని అప > 
ప్పుడు బయల్పడుతుందట. నాడీ పాఠము అన్నివిధాలా పరిపు రమైనదని 
అంటారు. అది చక్కటి సలహాలు ఇస్తుందనీ, పృచ్చకులసు ఒకానొక దేనా 
లయమునకు యాత్రవెళ్లమనో, ఉత్సవంలో పాఠల్లానమనో పరిహారం చెల్లించు 
కోవలసిందనో--ని ర్లైశిస్తుందట. గొప్ప గొప్ప వ్యక్తులు సైతం ఈ లెక్కలని 

0 ౨ — లూ 
నమ్ముతారు. ఈ నాడీ శా స్త్రంలో విదేశవిధానం మొదలుకొని సాంకేతిక 


శాస్రందాకా ఇమిడిఉంటాయట. 
ఓ 


ఈ నాడీ శాస్త్రమును అగస్స్యర్‌ నాడి, వసిష్టర్‌ నాడి, హుజఎగర్‌ నాడి, 
జ్యోతినాడి, కుమారనాడి అని పలురకాలుగా విభజిసారు. 


నాడీ చదవడంలో మొదట పార్ణన ఉంటుంది, తర్వాత అడిగిన వ్యక్తిని 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ గ్టీర్ట 


గురించిన విషయాలు వస్తాయి. చివరగా ఆ వ్యకి, చేయవలసిన పనులను 
గురించి వస్తుంది, 

(పదెశాలు, వ్యక్తులు సం కేతభాషలో పేర్కొన బడుతాయి. ఉదాహరణకు 
అమెకాను 'అి కారనాడు అని అనడం జరుగుతుంది. వ్యకి, పేరు లక్ష్మ 
ణన్‌ అయినప్పుడు నాడీ పఠనంలో రాముని సోదరులలో ముఖ్యుడు అని 
చెప్పబడుతుంది. 

ఒకవ్యక్షి ఒకనాడీ జ్యోతిష్కుని వదిలేసి ఇంకొక జ్యోతిష్కుని దగ్గిర 
కెళితే ఆ రెండో జ్యోతిష్కుడు మొదట జో్యతిష్కుడు ఎక్కడవరకు చద 
వాలో కనిపెట్టి తదుపరి భాగాన్ని చదువుతారట. పౌర్ణమి రోజులేదా కొవ్ని 
ముఖ్యమైన పండగ రోజులలో నాడీ చదివించుకుంకే చక్కటి ఫలితం 


ఉంటుందంటారు నాడీ జోస్యులపట్ల నమ్మకమూ మర్యాదా ఉండాలట, 


విశ్వాసంలేని వ్యక్తులకు నాడీ చదివితే సరైన లెక్కలు రావంటారు. 
అసలు వారికి సంబంధించిన నాడీ పృత్రమే దొరకదట. 


4వ అధ్యాయము 


ఆచార వ్యవహారములు 


రక్త సంబంధము 


స తమిళనాడులో రక సంబంధము చాలా సన్నిహిత మె ఉంటుంది. సాంఘిక 
మ్యవస్థరో అనేక యూనిట్లు (౮౧115) ఉన్నాయి. 

అందులో మొదటిది తల్లిదండులూ, వారి సంతానమూ కలసిన కుటుంబం 
రెండోది రెండు, మూడు తరాలుగా పుత్ర పాతాదులు కలసి ఉండే ఉమ్మడి 
కుటుంబము. వీళ్ళు ఆస్పిపాస్తులు ఉమ్మడిగా కలిగి వుంటారు. ఒకే ఇంట్లో 
నివసిస్తారు. మూడో బంధము పెళ్లిళ్ల వల్ల ఏర్పడుతుంది. పిల్లనిచ్చిన మామ 
గారి కుటుంబముతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మామగారి పెన గె 
వము చూపించటమే కాక కుటుంబ వ్యవహారాల్లో భార్య పుట్టింటి వ్యక్తులు 
(పాముఖ్యము వహిస్తారు. పెళ్ళయిన (ప్రతి స్రీ తన పుట్టింటి పట్ల ఎక్కువ 
మక్కువ కలిగి వున్నా అత్త వారింట్లోనూ ((పేమతో (ప్రవర్తిస్తుంది. తన 
భర్త పట్ల, పిల్లల పట్ల ఎనలేని ఆప్యాయత చూపిస్తుంది. 

(పతి కులంలోనూ, వాడుకలో వున్న (పత్యేక ఆచార వ్యవహారాలు తమ 
తమ బంధుత్వాన్ని మరింత సన్నిహితంగా ఉంచుతాయి, పిల్లల పుట్టుక, 
పెళ్ళిస్ల దహన క్రియ, (శాద్దము మున్నగు కార్యములలో బంధువులందరూ 
కలుసుకుంటారు. మామూలుగా స్వజాతిలోనే వివాహాలు జరుగుతాయి. 

తమిళ (పజల ఆచారమును పరిశీలిస్తే = తల్లి తరఫు బంధువులతోనూ, 
భార్యవైపు బంధువులతోనూ, ఎక్కువగా సంబంధము కల్పించుకుంటారు, 


తమిళనాడు జానపద సాహిత్యమూ; సంస్కృతీ, 97 


ఉమ్మడి వ్యాపారములలో సైతము పాలి వాళ్ళు విడిపోయి తమతమ వియ్యం 
కులతో పొత్తు కుదుర్చుకుని కొత్త వ్యాపారాలు స్థాపించడం జరుగుతుంది. 
ముత్యముల సేకరణలాంటి అపాయకరమైన వృత్తి చేప స్టేవారు తన బావ 
మరిదిని నమ్మినట్లు ఇతరులను నమ్మరు. కొన్ని జాతులలో ముఖ్యమైన 
సాంఘిక కార్య కలాపములలో మామాగారు (భార్య తండి) [పాధాన్యం 
వహిసారు. అలాగే మేనమామ కూడా ఈ తంతుల్లో కొన్ని విధులు నెర 
వేర్చవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మేనమామ తన డబ్బు ఖర్చు 
పెట్టవలసి వస్తుందికూడాను. అనేక కులాల్లో మేనమామకు తన ఆక్క- 
కూతురిని పెళ్ళాడే హక్కు ఉన్నది. అతసు అనుమతి ఇస్తేనే తప్ప వేరే 
వరుణ్ని వెతుక్కోవడం వీలుపడదు. కొన్ని కొన్ని జాతుల్లో మేనమామకు 
ధనరూపంగా కానుకలిచ్చి అతని అంగీకారమును పొందిన తర్వాత తమ 
పిల్లకు వేరేచోట పెళ్ళి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆతనికి తమ రెండో 
కూతు3్న ఇస్తామని వాగానం చేసారు. 
తమ జాతికోని సంప్రదాయములు సక్రమముగా పాటిస్తేనే ఒక వక్తి 
మోక్షమును సాదించగలడని నమ్ముతారు. 
పుట్టుక 
శిశు జననం, ముఖ్యంగా తొలిబిడ్డ పుట్టుక కుటుంబంలో అతి (పాము 
ఖ్యత వహిస్తుంది. సంతానం లేని మహారాజుల ఇంట్లో ఎంతో సంబరం 


కలుగుతుంది. 


ఎండవేడిమివల్ల ఒళ్ళు ఉష్టము చెందకుండా ఉండటానికని తమిళులు 
చాలావరకు వారంలో రెండురోజులు నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం 
చేస్తారు. పురుషులు బుధ శనివారాలలోనూ స్తీ మంగళ శు కవారములలోను 
అభ్యంగ స్నానం చేస్తారు. స్ర్రీలకీ పరుషులకీ వేరు వేరు రోజులు నిస్తే 
శించడంలో ఏదో ముఖ్యమైన కారణం ఉందని ఏరు నమ్ముతారు. తలంటి 


§8 నాలుగవ అధ్యాయము 


పోసుకున్న రోజున శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తారు. ఈ అభ్యంగన 
స్నానమును తమిళుల కుటుంబ నియం[తణా పద్దతిగా పేర్కొనవచ్చును. 


కొందరి వాదన (పకారం చెవులకూ కడుపుకూ నూనె రాయకూడదు. 
కళ్ళకూ పాదములకు మాత్రమే మర్షించాలి. ఒక జానపద గేతం ఈ 
(కింది విధంగా సాగుతుంది. 


విటు కెటదు కాదు 

లు (an) 

విడామల్‌ కెట్టదు కట్‌. 

తొటు కెటదు వయిడు 

లు అ 

తెడామల్‌ కెట్టదు కాల్‌. 

అంట చెవులలో పోస చెవుడు వస్తుందనీ ఆడవాళ్ళు తమ కంటికి 

కాటుక దిద్దడంవల్ల ముఖంలో కొత్త అందం పస్తుందనీ కళ్ళకు రుద్దకపోతే 
చూపు మందగిస్తుందనీ అతిగా భుజిస్తే అజీర్తి వస్తుం ౦దనీ పాదాలను జాగ 
తగా చూసుకోవాలనీ భావము. 


గర్భవతి ఒంటరిగా నిద పోకూడదనీ, చీకటి పడిన తర్వాత బయటకి 
వెళ్ళగూడదసీ, మసాలా ఎక్కువగా వాడకూడదనీ అంటారు. (గబాణాలు 
పట్టినప్పుడు ఆమె కాళ్ళు కదపకుండా పడుకోవాలని అంటారు. గర్భిణీ స్త్రీ 
నదిని దాటడం, పర్వతము పైకి ఎక్కడం మంచిదికాదని అంటారు, 


గర్భిణీ ప్రీకి అయిదో నెలలోనో ఏడో నెలలోనో “వశై కాప్పు (గాజులు 
తొడుగుట) అనే పేరంటము జరుపుతారు. ఆమె చేతులకి కొత్త గాజులు తొడుగు 
తారు. ఆమె అత్తగారు లేదా ఆడపడుచు ఆవిణ్ని దేవాలయములోకి పిలుచు 
కొని పోతారు. తర్వాత గాజుల దుకాణమునకు పిలుచుకొని పోయి ఇష్టమైన 
గాజుల్ని ఎన్నుకుంటారు. కొన్ని కుటుంబాలలో గాజుల చెట్టిని తమ ఇంటికే 
రప్పించి గాజులు తొడిగించడం కూడా కద్దు. గాజులు తొడుగుకున్న తర్వాత 
ఆ చూలాలు పెద్దవాళ్ళకు పాదాభివందనంచేసి ఆశీర్వాదము పొందుతుంది" 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ ్రీగ్టీ 

ఆరో నెలలో లేదా ఎనిమిదో నెలలో నలళో సీమంతము జరుపుతారు. 

హోమము ముటించి భార్యాభర్తలిద్దరూ అగ్ని హోమమును (పదకిణం 

చేసి సుఖ(పసవం జరగాలని (పార్టిసారు. భార్య తన తొలి సంతానం మగ 

బిడ్డ కావాలని కోరుకుంటుంది. అలా జరిగితే తనకి భర్శనించీ అత్సగారి 
నించీ ఆదరణ లభిస్తుందని భావము. 


సనాతనత్వం పాటించే (బాహ్మణుడు తన భార్య చూలాలుగా వున్నప్పుడు 
గడ్డం గీసుకోడు. గడ్డం గీసుకుం టే తల్తికడుపులోని శిశువుకు హోని కలుగు 
తుందని భయపడుతారు. 

చెత మాసంలో (ఎ పిల్‌ _చునెలలు శిశువు జనించడం మంచిది కాదని 
పది నెలలకు ముందే జా(గత్శ, వహించి ఆడి నెలలోనే (జూలై -ఆగస్టు) 
న ౦పతు తుల్ని సుమారు నెల రా జులు వేరుచేసి ఉంచుతారు. దీనిని 


రాత 

ఆడికు me అడి నెలలో అమ్మాయిని పుట్టినింటికి పిలుచుకుని 
ఆ 

లా 


(పసవం జరిగాక పసిపాపను తల్లినీ సుమారు పక్షము రోజులు మైల 
తగలకుండా (ప్రత్యేక గదిలో ఉంచుతారు. సాధారణముగా బిడ్డ పుట్టిన ఏడో 
ఎనిమిదో రోజున బంధువులు పసిపాపకు స్నానం చేయించి వసాలంకరణ 
చేసి ఊయెలలోని పూల సెజ్జపె పరుండబెడతారు. మామూలుగా పసిబిడ్డకు 
తాత పేరుగాని అవ్వ పేరుగాని ఇటీవల మరణించిన దగ్గరబంధువు పేరుగాని 
ఇలవేల్చు పేరుగానీ పెట్టడం జరుగుతు :ది. జిల్లేడు నారతో తయారుచేసిన 
మొలత్రాడు కడుతారు. ఆ మొల్మతాడులో తెల్లగడ్డ పేరుగాని, కుక్క 
బొమ్మ చేసిన రాగి నాణెము కానీ పాప బొడ్డుకోసిన దారము చుట్టిన తాయెత్తు 
గానీ చేలాడదీస్తారు. ఎ(ర్రపూసలూ తెల్లపూసలూ కూర్చిన హారమును పసి 
పాప మెడలో చేసారు 


తమిళనాడులోని 3 9స్తవులు బిడ్డ పుట్టిన ఏడు రోజుల తర్వాత ఆదివారము 
నాడు క్లానన్నానము చేయించుటకై మాదా గుడి (చర్చికి) తీనుకుని పోతారు, 


100 నాలుగవ అధ్యాయము 


ఆక్కడ జరిగే తంతులల్లో ఏవరో ఒక స్త్రీ తల్లిగా వ్యవహరిస్తుంది. ఆవిడని 
జ్ఞానమాత అని పిలుస్తారు. చర్చినుంచి ఇవ్వబడే (ధువ పటములో జ్రానమాత 
పేరూ, తం(డిపేరూ, రాయబడి ఉంటాయి. ఏ న అయితే ఎక్కువసార్లు 
జ్ఞానమాతగా వ్యవహరిస్తుందో, ఆవిడకు సంఘంలో ఉన్నతమైన గౌరవం 
లభిస్తుంది. 

పళని కొండలలోని ముదువలు అనే తెగవారు (పసవం జరిగిన మూడు 
రోజుల పిదప తల్లీబిడ్డలను నదీ జలంలో సాన్నం చేయిస్తారు, 


బిడ్డకు తలనీలాలు తీసి చెవులు కుట్టడం అతి వైభవంగా జరిపిసారు, 


భో 1 
ఈ వైభవంలో బంధు వర్గమంతా కలుసుకుంటారు. ఈ తంతు జరిగిన 
తర్వాత పసివాళ్ళ మర్మావయవములు బయటికి కన్పించకుండా చూసు 


కుంటారు. అండుకని గోచీ కడతారు. ఆడపిల్ల అయితే అరమూడి అనబడే 
బంగారు లేదా వెండితో చేసిన బిళ్ళను మొల (తాడులో తగిలిస్తారు. 


చదువుకునే వయస్సులో ఆడపిల్ల తన శిరోజాలను జడ అల్లి రిబ్బను 
ముడిచి అలంకరించుకుంటుంది. యౌవనంలో అడుగు పెట్టిన తరువాత 
జడబిళ్ళ పెట్టుకుంటుంది. మధ్యవయస్కు_రాలు జడను కొప్పువేసి గుం(డ్ర 
ముగా కట్టుకుంటుంది. వృద్ధాప్యంలో శిరోజాలను ముడి వేసుకొంటారు, 


ఆడ పిల్ల పుష్పవతి అగుట 


ఆడపిల్ల పుష్పవతి కావడమన్నది సంఘంలో ఒక ముఖ్యమైన ఘట్టముగా 
గుర్చి ంపబడుతోంది. (బ్రాహ్మణేతరులు బంధుమి[తులను ఆహ్వానించి ఈ 
తంతును బాగా జరుపుకుని పెళ్ళి సంబంధాలకి అవకాశం కల్పిస్తారు. ఆడ 
పిల్ల పుష్పవతి అయిన రోజున చుట్టపు స్రీలు కలసి ఆవిడకు స్నానం చేయి 
సారు. ఆ తర్వాత ఆ పిల్లను వారం రోజులు (పత్యేక గదిలో ఉంచుతారు. 
పుష్టికరమైన భోజనము సమకూరుస్తారు, ఆవిడ జడలోని పువ్వు తీసి దానికి 
కొంత కుంకుమ పువ్వు కలిపి ఒక శుభముహూర ములో ఇంటిపై కప్పులో 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 10! 


ఒక పెంకు మీద ఉంచుతారు. తొమ్మిదో రోజున ఆ ' పువ్వుల్ని తీసి వాటిలో 
కాస్తంత పాలు చిలకరించి తర్వాత వాటిని నేలలో పూడ్చి పెడతారు. ఆనక 
ఆ కన్యను (ప్రత్యేక గదిలోంచి విడిపిసారు. ఆమెకి స్నానము చేయించి, 
పెళ్ళికూతురిలా అలంకరించి, కర్పూర హారతి పట్టి ఇంటిలోకి ఆహ్వాని 
స్తారు. విందు వినోదములు ముగిశాక ఆ పిల్లకు కానుకలు సమర్పిసారు, 


పుష్పవతి అయినది మొదలు "పెళ్ళి జరిగేదాకా ఆ కన్య నొసట్లో నల్ల 
తిలకం పెట్టుకుని కళ్ళకుకాటుక దిద్దకుంటూ ఉంటుంది. ధనవంతుల ఇళ్ళలో 
అయితే ఆ కన్నె పిల్ల తన వాళ్ళను తప్పించి ఇతరులను చూడటంగాని, ఇత 
రుల కంటబడటంగాని, జరగదు. ఆమె ముడుచుకోదగిన పువ్వు దినుసు లేమిటో, 
ధరించవలసిన నగలేమిటో నిర్ణయిసారు. ఇప్పుడిప్పుడు ఆడ పిల్లలు కాలేజీ 
లకూ, ఉదో్యగాలకూ, వెళ్ళడంవల్ల ఈ కట్టుబాట్లు సడలింపబడినాయి. ఈ 
నాటి ఆడపిల్లల్ని చూస్తే వాళ్ళ కట్టూ, బొట్టూ చూసి వాళ్ళు కన్నెపిల్లలా, 
వివాహితలా కనిపెట్టడం కష్టం. అలాగే వితంతువుల విషయంలోనూ, కట్టు 
బాట్లు, మార్ప్చుచెందుతున్నాయి, ఈ సనాతన ఆచారములపట్ల, సంస్కారులూ, 
విద్యావంతులూ, ఏవగింపు చూపుతున్నారు. సాంఘిక ఆంక్షలూ, నిర్భంధ 
ములూ, లేని స్వేచ్చా జీవితము ఉండాలని అనేకులు కోరుకుంటారు. 


మగపిల్లలు యువకులగుట 


చెట్టినాడు (పాంతమునకు చెందిన చెట్టియార్‌. అనబడే జాతి వారు అబ్బా 
యిలకు కార్తీక ఉత్సవమూ, అమ్మాయిలకు ఆరుద ఉత్సవమూ, జరుపు 
తారు. వౌళ్ళ ఆచారము మేరకు (పతి అబ్బాయి, అమ్మాయీ, వివాహము 
నకు పూర్వము ఈ ఉత్సవము జరిపించుకోవాలి. 


అబ్బాయిల కోనరం కార్షీకమాసంలోనూ, (కార్తీక నక్షత్రం) అమ్మా 

యిల కోసరం, మారళశి (మార్గశిర) నెలలోనూ, (ఆరు[ద) ఈ తంతు 
nN N 

జరుప్పతారు. ఒక అబ్బాయి కాని, అమ్మాయికాని, యౌవనంలో ఆడుగు 


102 నాలుగవవ అధ్యాయము 


పెడుతూనే వారికి ఆనందము అతిశయములతోబాము బాధ్యత కూడా పెరుగు 
తుంది. యూదులు కూగా తమ అబ్బాయిలకు ఇలాంటి తంతు జరిపిసారట. 


తం[డి తరపు బంధువులూ, తల్లి వైపు బంధువులూ, ఈ ఉత్సవములో 
పాల్గొని, అబ్బాయికి శుభాకాంక్షలు తెలియజేసారు. అబ్బాయిని చక్కగా 
ముసాబు చేసి అతని మెడలో అంగవస్రము కప్పి, తలకు తలపాగా లేదా 
టోపీ తగిలించి అతనిని గృురము పైన కూర్చో బెట్టి గుడిలోకి తీసుకుని 
వెళతారు. ఆ వూర్ణోని అదే జాతికి చెందిన అనేక అబ్బాయిలకు ఒకే రోజున 
ఈ వేడుక జరిపిసారు. గుడిలో పూజా పునస్కారాలు ముగిశాక ఆ అబ్బా 
యిలు గురములపై ఊరంతా తిరిగి స్వజాతికి చెందిన ఇళ్ళ వద్ద ఆగి పెద్దలు 
ఇచ్చే హారతి స్వీకరించి ఆశీర్వాదములు పొందుతారు. 


కార్తీక ఉత్సవం జరిగిన తర్వాతనే అచ్చాయికి పెళ్ళి (పయత్నాలు జరుగు 
తాయి. ఇది పెళ్ళి సంబంధములను ఆహ్వానించడానికి ఒక చక్కని సంద 
ర్భము. విషయము తెలుసుకున్న ఆడపిల్లల తం(డులు సం(పతింపులు 
జరుపుతారు. 


ఈ వేడుక జరపడంవల్ల బాలుడు యువకుడుగా గురి ంపబడకతాడు. ఆ 
యువకుడు అకాల మరణం చెందితే అతనికిజరిగే దహన (క్రియల్లో (పత్యే కత 
ఉంటుంది. కార్తీక ఉత్సవం జరుపుకోని అబ్బాయిలు పసిపాపలు (కింద 
లెక్కింప బడతారు. 


ఆడపిల్లలకు జరిగే వేడుకకు తిరునాధిరై (ఆరు[దద్రు అంటారు. ఆధి రె 
అన్నది ఒక గుణవంతురాలై న కన్య పేరు. ఆవిడ పురాణకాలంలో మణిమ్‌ 
ఖలై అనే స్త్రీకి పిడికెడు అన్నము పెట్టి ఇకపెన ఈ (ప్రపంచంలో ఆకలి 
అన్నమాటే ఉండ కూడదని కోరుకున్నదట. అలా పురాతన కాలంలో 
(సారంభమైన ఈ నినాదము తిరువాధిరై ఉత్సవము రూపంలో ఇంకా వా 
కలో వున్నది. ఈ ఉత్సవం జరుపుకున్న కన్నెపిల్లలు ఆ (గామములోని తమ 
కులంవాళ్ళ ఇళ్ళలోకి గుంపుగావెళ్ళి ఈ (కింది పాటను గొబ్బెమ్మ పాటలా 
' పాడుతారు, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 1083 


ఆడుతున్నాం, కదులుతు న్నాం 
అన్నం పెట్టండి చిక్కుడుకూరతో 
పాడుతున్నాం, నడుస్తున్నాం 
వడ్డించండి పొట్లకూర 
గుంపులుగుంపుగా వచ్చాము 
గోరుచిక్కుడు కూర పెట్టండి. 


విళక్కిడు కల్యాణం (దీపకల్యాణం) 


తిరునెల్వేతి జిల్లాలోని వెళ్ళాళర్‌ అనేజాతి ఉపశాఖ అయిన కర్కర్కర్‌ 
అనే తెగలో ఈ ఆచారం వాడుకలో వుంది. ఇది తె నేల (జనవరి మధ్య) 
ఒకటో తారీఖున 'మాదిరి పెళ్ళి”గా జరుపబడుకుంది. ఈ జాతికి చెందిన 
ఏడేళ్ళు, కొమ్మిదేళ్ళు వయస్సుగల ఆడపిల్లలకు ఈ తంతు జరుపుకారు. ఈ 
వేడుకను పురస్కరించుకుని ఆడపిల్ల మెడలో బంగారు గొలుసు లేదా నవ 
మాల (పది ఎ[రవూసలూ తొమ్మిది బంగారు పూసలూ పొదిగినది) అలంక 
రిస్తారు. ఈ హారమును పిల్లతాత, అమమ్మ, మేనమామ లేదా మేనత్త _ 
ఎవరో ఒకరు ఆమె మెడలో ధరింపదేసారు. ఈశుభ కార్యములో (బ్రాహ్మణ 
పురోహితుడు పాల్గొంటాడు. ఆ పిల్లకు కుత్తు విళక్కు. (ఇత్తడి దీప సెమ్మె) 
బహూకరిసారు. దానిని ఆపిల్ల వెలిగిస్తుంది. ఆమె మెడలో కట్టిన హారము 
“అసలు పెళ్ళి” జరిగే వరకూ ఆలాగే ఉంచుతారు. పెళ్ళి అయినాక ఈ 
నవమాల జ్ఞాపకచిహ్నాంగా అందులోని ఒక పూసను తాళబొట్టు (పక్కన 
(గుచ్చి ధరిసారు. 


ళా 
రా 


బళ్ళ 


మామూలుగా పెళ్ళిళ్లు న్వజాతుల మధ్యనే జరుగుతాయి. స్వజాతిలో 
సోము యువతీయువకులకు పూర్తి స్వెచ్చ వుండదు. స్వాతం (త్యానంతరం 


104 నాలుగవ అధ్యాయము 


'పాంఘికంగా కొన్ని మార్చులు వచ్చాయి. కొన్ని కులాంతర మతాంతర 
వివాహాలు జరిగాయి, దంపతులు తమ తమ మతమును అవలంబిస్తూ తమ 
పిల్లలకు మా(త్రం రెండిట్లో ఒక దానిని ఎన్నుకొనే స్వేచ్చ ఇచ్చారు. ఇటీవలి 
కాలంవరకూ కులాంతర వివాహాలపట్ల (పజలకి ఏహ్యభావం ఉంటూవచ్చింది. 
కులం వదిలి పెళ్ళి చేసుకున్న యువతీ యువకులు అనుభవించే యాతనలను 
గురించి అనేక కథలు (పచారములో వున్నాయి. ముత్తు పట్టన్‌ అనే కథ జాతి 
యువకుడు ఉ న్నతజాతి అమ్మాయిని (పేమించడంవల్ల ఆ జాతి వ్యక్తుల 
ఆ(గహానికి గురి కావలసి వచ్చిందట. ష్‌ జాతి మగవారు (కింద జాతి 
యువతులను ఉంపుడు క_త్రెలుగా ఉంచుకునే ఆచారము ఉండేది. ఆ పుంపుడు 
గతెకు పు సంతానానికి తన తండి సాత్తుపైన చాక్కు ఉండదు. 

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్సయింపబడతాయని నమ్ముతారు. అమ్మాయికీ 
అబ్బాయికీ జాతకాలు కలి పైనే ఆ పెళ్ళి నిశ్చయినారు. అన్ని తతంగాలు 
అయా్యాక కట్నం కానుకల విషయంలో ఒడంబడిక కుదిరితే నిశ్చృయతాం బూ 
లానికి, పెళ్ళికి తేదీలు నిర్ణయిసారు. ఇరువై పులా వున్న (శేయోభిలాషులూ, 
పెళ్ళి దళారీలూ చొరవతీసుకుని పెళ్ళి సంబంధం కుడిరేందుకు సహకరిస్తారు, 


“వేయి అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్ళి జరిపించాలి” అనే ఒక లోకోక్తి 
ఉంది. 


తమిళనాడులో మేనరికాలు ఎక్కువగా ఆచారములో వున్నాయి. కొన్ని 
జాతులలో మేన మామకు తన అక్కకూతుర్ని పెళ్ళి చేసుకునే వాడుకఉన్నది. 
మరికొన్ని జాతుల్లో ఈ పద్ధతి పూర్తిగా నిషిద్ధము. ఒకే గోతములో పెళ్ళిళ్లు 
జరగవు. మరవర్‌, యాదవర్‌ మరియు నాడార్‌ లాటి జాతులలో "పెక్కు 


శాఖలున్నాయి. ఈ శాఖలు స్త్రీల పరంగా వసుంది. 


పైన పేర్కొన్న జాతుల్లో ఒకే శాఖలో పెళ్ళి జరగదు. మేనత్త 
కూతుర్ని. మేనమామ కూతుర్ని పెళ్ళాడమన్నది ఆచారములో వున్నది, 
అలాగే పతి జాతిలోనూ, పెళ్ళి నం|వదింపులు ఏ తరఫున మొదలెట్టాలో 
నియమ నిబంధనలు ఉన్నాయి, 





Plate VI పిన్నల్‌ కోలాటం 





తమిళనాడు; జానపద సాహిత్యమూ. సంస్కృతీ 105 


శ్లకు తైనెల (పంటలు కోతకు వచ్చే సమయము) చాలాముఖ్య మైనది. 


నది. "తై పిరందుల్‌ వళిపిరక్కు” (త్రైనెల పుడితే పరిష్కారం దొరుకు 
తుంది) అడే సామెతను "పెళ్ళీడు కొచ్చిన (బహ్మాచారులు చెప్పుకుంటూ 


పెళి 
య 


ఉంటారు. 
సామాన్యంగా పెళ్ళి వధువు గృహములో జరుగుతుంది. కానీ, ముక్కూ 


లతార్‌, నాడార్‌, చక్కి-లియాన్‌ , మున్నగు డాతులలో పెళ్ళి వరుని గృహ 
ములో జరుగుతున్నది. ఈ జాతులు కూడా ఇప్పుడు తమ ఆచారాన్ని మార్చు 
కుంటున్నాయి. 
పెళ్ళికొడుకు తరపువారు పసుపూ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమల 
పాకులు పువ్వులు పళ్ళూ, పెళ్ళిచీర, తాళిబొట్టు, పసుషతాడు, తీసుకుని 
వధువు ఇంటికి చేరుకుంటారు. పెళ్ళి పందిరి నిర్మింపబడుతుంది. (చెట్టి 
నాడులో ఉత్తర (క్రియల కోసరం కట్టిన దానిని “పందల్‌” అనీ పెళ్ళికి 
నిర్మించే దానిని “కొట్టగై* అనీ వ్యవహరిస్తారు.) పెళ్ళి పందిరి కొబ్బరి 
కీతులతో నిర్మింపబడుతుంది. పందిరిలో ఒకచోట పెళ్ళిపీట ఏర్పాటు చేసారు. 
మంగళ సూత్రధారణ అయ్యేదాకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కుడి (పక్కున 
కూర్చుంటుంది తాళి కట్టన తర్వాత ఆమె ఎడమ వె పుకు మారి కూర్చుం 
టుంది, ఇద్దరూ తూర్పు దిక్కుగా తిరిగి ఉంటారు. కొబ్బరి కాయలు కొట్టి 
(పార్ధనలు జరిపిసారు. ముహూర్తమునకు ముందు తాళిబొట్టును ఒక పశ్ళె 
ములో ఉంది పందిట్లోని అందరి చెంతకూ తీసికెళతారు. వాళ్ళ ఆశీర్వచనము 
పొంది, తాళిబొట్టు పెళ్ళిపీట దగ్గరకి తిరిగి వస్తుంది. తాళి క క్రేటప్పుడు పెళ్ళి 
కుమారునికి అతని సోదరి సహాయపడుతుంది. తాళి కట్టినప్పుడు మూడు 
ముళ్ళు వేస్తారు, ఈ సమయంలో శంఖము పూరించి ఉచ్చస్థాయి మంగళ 
వాద్యము (మోగిసారు. 
దేవర్‌ మరియు అగముడియర్‌ అనే జాతుల్లో “కులవై ఇడల్‌” అనే 
ఒక విచితమైన ఆచారము అమలులో ఉన్నది. ముహూర్త సమయంలో 


అథే 


స్త్రీలు గుమిగూడి కీచుగొంతుతో శబం చేసారు, దీనినే కులవె అంటారు 
(జ కాత ధా శక క్‌ 


106 నాలుగవ అధ్యాయము 


అలా చేయడం వల్ల మంగళ సూ[తధారణ జరుగుతున్నప్పుడు ఎవరై నా 
ఏడ్చినా, తుమ్మినా, తెలియదట. 


వధూవరుల పెన పువ్వులూ, అక్షింతలూ, చల్లుతారు. వధూవరులు మాలలు 
మార్చుకుంటారు. వరుడు వధువు యొక్క కుడిచేతిని పుచ్చుకుని పెళ్ళి 
మంటపమును మూడుసార్లు చుట్టివసారు. ఆనక వధూవరులు తమ తల్లిదం(డు 
లకు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు శుభాకాంక్షలు పొందుతారు. ఇతర 
పెద్దలకు కూడా నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. అక్కడ గుమి 
గూడిన జనులంతా వధూవకులను సత్సంతానమును పొంది దీర్ణాయువుగా 
వర్దిల్వమని దీవిస్తారు. 


అనేక కులాలవారు పెళ్ళిళ్ళలో (బాహ్మణ పురోహితులను నియమిసారు. 
నాడార్‌ జాతివారు, కొంగు వెళ్ళాళ జాతివారు తమ కుల పెద్దను పురోహితు 
డుగా నియమిస్తారు. ఆత్మ గౌరవము (సుయ మరియాదై) అనే పేరుతో 
లేచిన ఉద్యమం కొద్దిగా బలపడి పెళ్ళిళ్ళలో (చాహ్మణులను బహిష్కం 
రించడం కూడా జరుగుతున్నది, ఆ పెళ్ళిళ్ళని సంస్కరణ వివాహాలు 
అంటారు. అందులో రాజకీయ వేత్తలూ, పండితులూ ముందు నిలిచి పెళ్ళి 
జరిపిస్తారు. ఇలాటి పెళ్ళిళ్ళకు 1968 లో చట్టబద్దమైన రక్షణ కల్పింప 
బడినది, 


వింత ఆచారములు 


పెళ్ళిళ్ళలో జరిగే కొన్ని వింత ఆచారములను ఇక్కడ పేర్కొ_నవలసి 
వుంది. పెళ్ళి భోజనములో పప్పు తప్పని సరిగా ఉండాలి, “పరుప్పిల్లాద 
కల్యాణమి ల్ల” (పప్పులెని పెళ్ళి జరగదు) అనే లోకోకి, ఇందుకు నిద 
ర్భనం. ఒక (పత్యేకమైన భక్షణం (పాయసం లాంటిది) భోజనం ముగిసిం 
దనటానికి సంకేతంగా ఉంటుంది. ఒకొం క్క జాతిలో భోజనం పద్ధతులు 


ఒక్కా కారకంగా ఉంటాయి, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 107 

కొన్ని జాతులలో పెళ్ళి జరిగిన తర్వాత వావి వరుసలు గల బావామరదళ్ళు 

ఒకరిపై ఒకరు పసుపునీరు చల్లుకోవడం ఆచారము. పెళ్ళిలో ఏదో చిన్న 

తగాదా వచ్చి అందరూ గట్టిగా మాట్లాడుకోవడం వల్ల గొంతు రాచుకుపోతే 
ఈ వపసుపునీరు మందులా వనిచె సెదటి. కాల్మకమేణ అది ఆచారమైనది. 


కొన్ని జాతులలో నలుగు పెట్టడం ఆనవాయితీగా పెళ్ళికూతురు సందర్భో 
చితంగా గానం చేస్తూ పెళ్ళికొడుకును ఆహ్వానిస్తుంది, తరువాత ఆవిడ వరుని 
పాదాలకు పసుపూ, కుంకుమా పూస్తుంది. పెళ్ళి కొడుకూ, వధువు పాదాలకు 
అలాగే పూసాడు. తరువాత పెళ్ళి పడుచు వరుని శరీరానికి గంధం పూస్తుంది, 
అతను ఆమెపై పువ్వులు రువ్వుతాడు. ఆమె అతనికి అద్దం చూపుతుంది. 
ఇద్దరూ కాస్సేపు పూల బంతులతో ఆడుకుంటారు. ఇద్దరూ కలిసి కొన్ని తీపి 
వస్తువులు తింటారు. ఈ కార్యక్రమములో (పతి ఘట్టములోనూ తగినట్లుగా 
పాటలు పాడటం జరుగుతుంది. 


ద్రాహ్మణేతర డాతులలోని వైష్ణవులు అడవిలోకి వెళ్ళి అడవి దేవుడికి పూజ 
చేసి రావడమన్నది పెళ్ళితంతులలో ఒకవిధిగా పాటిసారు. పులిని చంపిన వాడే 
పెళ్ళికి అర్హడుఅనే సామెతకూడాఉ౦ది. పెళ్ళికూతురుని మేనమామ ఎత్తుకుని 
పోయిన తర్వాత పెళ్ళి కొడుకు కోసరం వదలి పెట్టడం ఒక ఆచారము. 

ఇలాగే తూత్తుకుడి ప్రాంతములోని 3౨స్తృవ బెస్త వాళ్ళలో వాసల్‌ పడి 
మజిత్సల్‌ (గుమ్మంలో అడ్డు పడటం) అనే ఆచారము పాటిస్తారు. వధువు 
తన బావకు డబ్బు లేదా నగలు కానుకగా సమర్పించి అతని ఆనుమతి తీసు 
కున్న తర్వాత గానీ శోభనం గదిలోకి (పవేశించదు. 


కొన్ని జాతులలో ఈ (కింది విధంగా పాటలు పాడి వియ్యాల వారు ఒక 
ర్నొకరు పెళ్ళికి ఆహ్వానిసారు. 


పరుప్పుం, అన్నముం, పాయసముం, 
పలవగ కరిగళుం వందరుళి 
వేణుమట్టుం విధవిధమాగవే 


108 నాలుగవవ అధ్యాయము 


తేంగాయ్‌ పచ్చడి కిచ్చడి తాంగ 

పరంగికాయు కూట్టుదన్‌ పలపలకరిగళ్‌ 

మాంగాయ్‌ ఊరుగాయ, మణమిగుసాంచార్‌ 

రసముం, దివ్య భక్షణ౦గళుడనే--- 
అంకే 

పప్పూ, కూడూ, పాయసమూ, 

పలురకాల కూరలూ, వండాము, రండి 

సుష్టుగా భోం చేయండి, 

కొబ్బరి పచ్చడి, కిచ్చడి తిండి 

గుమ్మడి కాయకూటుతో ఎన్నో పదార్ధములు 

ఆవకాయ, ఊరగాయ, చవులూరించే సాండారు 

రసమూ, దివ్య భక్షణాలు ఆరగించండి” 
ఆని తాత్చర్యము. 


కొండ జాతి వివాహము 


పళియర్‌ తెగ :_ పియర్‌ తెగలలో పెళ్ళిళ్లు నిరాడంబరంగా జరుగు 
తాయి. వియ్యాలవారు పెద్దల ఎదుట పెళ్ళికి సమ్మతం తెలియ జేయంగానే 
గొప్ప విందు భోజనం పెడతారు, తరువాత వివాహం జరిపిసారు. వీళ్ళ 
పెళ్ళికిగల నిబంధన ఏమిటం కే కాబోయే పెళ్ళికొడుకు అడవికి వెళ్ళి కొన్ని 
దుంవలూ, గెడ్డ దినుసులూ, (తవ్వుకుని ఏదైనా జంతువును వేటాడి తీసుకు 
రావాలి. కాబోయే పెళ్ళి కూతురు పెద్దలకు చక్కగా వండి పెట్టాలి. 

తోడాలు :_ తోడా జాతి వాళ్ళు ఏ రోజైనా సరే (అమావాస్య రోజు 
కూడా) పెళ్ళి జరిపిసారు. ఏళ్ళు ఒక స్రావరమునుం చి ఇంకో స్థావరము 
లోని వ్యక్కుల్ని ఒక విధమైన కే కలద్వారా ఆహ్వానిస్తారు, ఆలా దాదాపు రెండు 
వందల స్థావరాలు ఒకరికొకరు కబురు అందించుకుని ఈ తెగ (ప్రజలందరూ 
(పతి 'పెళ్ళిలోనూ కలుస్తుకుంటార్లు, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 109 


పెళ్ళికి ముందు రోజున తోటలోనో ఆరుబయటనో పూజలు జరుపుతారు, 
పెళ్ళి కూడ చెట్ల కిందనే జరుగుతుంది. ఆ రాత్రికి ఆ స్థలం శుభం చెయ్య 
బడుతుంది. పెళ్ళికొడుకుకూ, పెళ్ళి కూతురికీ సంకేతంగా రెండు కొయ్యలు 
నాటి వాటిని నల్లగుడ్డలతో అలంకరించి దె వపార్థన చేస్తారు. పెళ్ళికూతురు 
కొత్క కుండలో వండిన అన్నమును విస్తళ్ళలో పెట్టి ఈ కొయ్యల ముందు 
ఉంచుతారు. పెళ్ళి కూతురు చేతిని నాలుగు చోట్లలో కొద్దిగా కాలుస్తారు, పెళ్ళి 
కూతురి తరపున ఒక పసిపిల్లవాడు కుండలో నీళ్ళు తెచ్చి ఆ కొయ్యలపైనా 
తమ జాతి సౌభాగ్యానికి చిహ్నమైన గేదెపెన కుమ్మరిస్తారు. తరువాత మిగి 
లిన నీళ్ళను పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు తల పెన పోస్తుంది. తదనంతరం 
విందుచేసారు. 


మరుసటి రోజున తోడాలు తమ సాంపదాయక దుస్తులతో మళ్ళీ గుమి 
గూడుతారు. స్తీ పెద్దలనుంచి దీవెనలు పొందుతారు. ఆ తరువాత అందరూ 
మద్యము సేవించి కొండ శఖరముళో చెట్లకింద ఏర్పాటయిన పెళ్ళి జరిగే 
చోటికి చేరుకుంటారు. నేతి దీపం ముట్టించి ఒక చెట్టుకు వేలాడదీస్తారు. 

వధూవరులు పెద్దలకు మొక్కుతారు. పెళ్ళి కొడుకు తం|డి అనుమతి 
పొందాక తాళిబొట్టు పెళ్ళి కొడుకు చేతికి ఇవ్వబడుతుంది. అక్కడ చేరిన 
గుంపంతా బృందగానం చస్తూతాళిబొట్లు కట్టినారు. తదుపరి ఫలహారం తీసు 
కుని అందరూ శలవు తీసుకుంటారు. అంతటితో వివాహం ముగి స్తుంది, 


క్స్‌ 


పెళ్ళి రోజున సైతము వారు ఏలాటి సంకోచము లేకుండా ఒళ్ళు వంచి 
పని చేసారు. 


పెళ్ళి పనులలో పెళ్ళి కొడుకూ, పెళ్ళి కూతురూ పాలు పంచుకుంటారు 


కున్నవర్‌ తెగ :_ కున్నవర్‌ తెగవారు పెళ్ళికి ఎంత (పాముఖ్యత 
ఇసారో తాంబూలానికి కూడా అంతే (పాముఖ్యత ఇనారు. పెళ్ళి సుఖ 
(పదంగా ముగియాలని (ప్రార్థనలు చేస్తారు. దేవుడికి పువ్వులూ, గంధమూ, 
సమర్చించి ఈ (కింది పాటను గానం చెస్తారు. 


110 నాలుగవ అధ్యాయము 


కోత్తేన్‌ మాలయుం 

కుశై చ్చుకేన్‌ చందనముం 
Ge. అ 

ఆరుక్కు ఉగందదు? 

కల్లు వినాయగం అవరు క్క ఉగందదు 

తలోచోలం౦........ 
య 

(కట్టాను పూమాల 

కలిపాను గంధమూ 

ఎవరికి: .నితదన? 

రాతి వినాయకుడికే నివేదన 


q 
అ 


ముక్కు_ లతా ర్‌ జాతిలో విడాకులు ఇచ్చుకోవడం సర్వసాధారణ విషయము. 
ఏ దంపతులై నా తాము వన్దనుకున్నప్పుడు తమ వివాహాబంధమును ముగించు 
కొనవచ్చును. 


భార్యాభర్తల మధ్య తగాదా వస్త తమకుల పెద్దలైన పంచాయతీదాల్లి దగ్గరికి 
పరిష్కారం కోసరం వెళతారు. వాళ్ళు ఉభయ పక్షముల నుంచి ఫివ్యాదులసు 
విని తమ తీర్పును (పకటినారు, వారి తీర్పుతో న్యాయం కంట మానవత్వా 
వికి ఎక్కు-వ (పాముఖ్యత ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ కుల పెద్దలు 
తీర్పు చెప్పేముందు కాస్త వ్యవధి తీసుకుంటారు. ఆలోగా భార్యాభర్తల 
మధ్య సామరస్యం కుదరటానికి ఏవయినా ఏలు ఉంటుండేమోనని అలా 
చేసారు. అహాటికీ భార్యాభర్తలు విడిహోవాలని పటుబటితే పంచాయతీదారు 
కూ లం ఎం ట ఐ ౧౫ 
తమ తీర్చును తాము (పకటినాారు. 

ఈ విడాకులు ఇచ్చే పద్దతి అతి విచిత్రంగా జరుగుతుంది. భర్హ తరపు 
వాళ్ళు తమ ఇంటి చూరులోంచి కొంచెం గడ్డి తీసి పెళ్ళి కూతురి తరపు 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 111 


వాళ్ళకి తాంబూలంలో పెట్టి ఇసారు. తమ ఇంటి చూరు చీలి పోయిన శ్రే ఆ 
జంటకూడా చీలిపోయిందని దాని భావము. పిలల విషయంలో తం(డిదే 


౧౧ 


పూరి, బాధ్యత. 


భర విడాకులు కోరుకుం కే పెద్దల తీర్పుమేరకు అతను ధనరూపంలో 
తన భార్యకు భృతి చెల్లించుకుంటాడు. భార్య విడాకులు కోరుకుం జే భర్హకు 
కన్యాశుల్క_మును (తిప్పి ఇచ్చి వేయటమేకాక తన చేతుల్లోని గాజులను తీసి 
తన భర్త యింటి గుమ్మం దగ్గర వదిలి పెటి శలవు పుచ్చుకుంటుంది, తరు 
వాత వాళ్ళు తమ తమ ఇష్టానుసారం నచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చును 
విడాకులు పుచ్చుకున్న తర్వాత వారు ఒకరిపట్ల ఒకరు ఎలాటి వ్‌రోథ 
భావమునూ (పకటించుకోరు. తన మునుపటి పెళ్లాము (ప్రక్క ఇంట్లో కాపురము 

చేస్తునా న మొదటి భర్త పట్టించుకోడు. నిమ్నుజాతులలోని ఒక విచితమైన 
ఆచారమేమిటం పే ఒక ఇల్లాలు వకమార్గము పట్రి అక్రమ గర్భము దాల్చినా 
ఆమెను వెలివేయడం జరగదు (ఉన్నత జాతులని చెప్పబడే వారి ఇళ్ళల్లో ఏది 


జరిగినా గుప్తంగా జరుగుతుంది.) 


బాగా భూవసతులు కలిగిన రైతులు వ్యవసాయంలో బాగా పనికివస్తారని 
చిన్న వయస్సు ఆడపిల్లల్ని న కోసరం తమ భార్యలను వదిలేస్తూ 
ఉంటారు. బహు భార్యాత్వము చట్టములో ఉక వం ఉన్నా వీళ్ళపైన 
దాని [పభావము అంతగా ఉండదు. ముక్కులకార్‌ జాతిలోనూ ఇంకాకొన్ని 
జాతులలోనూ బాల్యవితంతువులకు పునర్వివాహములు జరుగుతాయి, 


మరణము 


అంత్యక్రియలు మున్నగు సమయములలో బంధువులందరూ తప్పక 
కలుసుకుంటారు. ఒక ఇల్లాలు భర్తను పోగొట్టుకున్నప్పుడు ఆమెకు 
కావలసిన తెల్ల దుస్తులను పుట్టి నింటి నించి ఇసారు. దహన కియలకు 
అయ్యే ఖర్చులో కొంత 'పైకమును కూడా పుట్టింటి వాళ్ళు భరిస్తారు, 


మైనా 


112 నాలుగవ అధ్యాయము 
నామకరణోత్సవములోనూ పెళ్ళి సందర్భములలోనూ మేనమామ ఆ పసిపాపకు 
లేదా వధువుకు కొన్ని బంగారు నగలు బహూకరించవలసి ఉంటుంది. లేదా 
డబ్బులయినా చదివించాలి. అతను తోడు పెళ్ళి కొడుకుగా వ్యవహరించి తన 
సోదరి బిడ్డల (వధువు లేక పరుడు పెళ్ళిళ్ళవో పాలు పంచుకుంటాడు. శుభ 
కార్యమైనా, అశుభకార్యమైనా బంథువర్గాలను సమకూర్చి తీసుకుని వచ్చే 
బాధ్యత అతనిపైెన ఉంటుంది. 


ఒకరు మరణిస్తే తమిళుల ఆచారం (పరకారము ఆవ్యక్తి “శివలోక పదవి” 
(శివుని సాన్నిధ్యము) “రము కదముో (విష్ణు సాన్నిధ్యము) లదా “వళ్ళి 
పదై ఎయ్‌ుదినాన్‌ " (అలోక చేరాడు) అని అంటారు. 

డిశంబరు--జనవరి నెలలో చ్చే మారళితిరు వాధింర (మార్గశిరము -ఆరు ద్ర 

(aa) (a రా ౧ 

రోజున మరణించినా ఏరాదకినాడు మరణించినా ఆవ్యకి, అదృష్టవం తుడని 
అంటారు. పండుగలనాడు మరణం సంభవిస్తే ఆవ్యకి ని దురదృష్టవంతు 
డంటారు. 


ఎవరైనా శనిపారం మరణిస్తే అది ఇంట్లో ఇంకొక చావు సంభవిస్తుందని 
అంటారు. “శనిప్పిణం తనియో పోగాదు” (శనిరోజు వెళ్ళే పీనుగు ఇంకో 
పీనుగను తీసు కెడుతుంది అనే లోకోకి, వాడుకలో వున్నది. శనివారం 
మరణం సంభవిస్త ఆకీడును తొలగించడానికి ఇంట్లో ఒక భాగాన్ని పడగొట్ట 
డమో, లెదా ఆ పీనుగను తీసి కెళ్ళడానికి మఠ ద్వారము నిర్మించడమో 
జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు పాడెకు కోడిపుంజును కట్టి పీనుగతో బాటు 
ఆ కోడిపుంజును పూడ్చి పెట్టడమో దహనం చెయ్యడమో జరుగుతుంది. 


ఒక పురుషుడు మరణి సె ఎక్కువగా దుఃఖించేది అతని భార్య, తన 
గాజుల్ని పగులగొట్టుకుని జుట్టువిరబోసుకుని భోరున ఏడుస్తుంది. సంపన్న 
జాతి గృహములలో 12నుంచి 16 రోజులవరకు సంతాప దినములు (పకటినారు. 
(శామిల్‌ జాతుల వారు తక్కువ రోజులు పాటినారు. ఈ పాత ఆచారములన్నీ 
(గ్రామీణ (పాంతములలోని సంపన్న కుటుంబాలలో మాతమే ఖ చ్చితముగా 


తమిళనాడు జానపద సాహిత్యమూ; సంస్కృతీ, 118 


పాటింప బడుతాయి. కాలం కోసరం పోటీపడే నగర (ప్రాంతాల (పజలు 
వారం రోజులు ఇంకా తక్కువ రోజులు సంతాపదినాలుగా పాటిస్తారు. 

ఆ కుబుంబానికి కావలసిన ముఖ్య స్నేహితులు, స్వజాతి వ్యక్సులు, వెళ్ళి 
తమ సంతాపాన్ని తెలియ జేసారు. చావుకు విడిగా హాజరవుతారు. చావు 
జరిగిన ఇంటికి వెళ్ళి సంతాపము [పకటించకపోతే అదినేరము [కింద పరి 
గణీింపబడుతుంది. ఎవరైనా ఆలస్యముగా వచ్చి సంతాపము వెలిబుచ్చితే 
శోకనాదము పె-ప్రే స్రీలు వాళ్ళను ఎక్కి పొడుస్తూ తమ విలాపమును కొన 
సాగిస్తారు. 

సంతాపదినములలో చావు జరిగిన ఇంటికి వచ్చే (పతివ్యకీ, మెలపడతారని 
అంటారు. ఆవ్యకి, తన ఇంట్ల నకి (పవేశించేముందు స్నానంచేసి మై మెల 
తొలగించుకోవాలి. తర్వాతనే అతను మంచినీళ్ళయినా ముట్టుకోవాలి. 

బంధుమితులంతా వచ్చి చూశాక కళేబరాన్ని కడిగి సువాసన (దవ్యములు 
చల్లి కొత్త గుడ్రతో కప్పుతారు. వితంతువును శవం దగ్గరికి తీసుకొచి 
ఆమెకి తెల్ల te ధరింపజేసారు. బంధువు లందరూ మూడునార్లు శవం 
తీసి పాడెలో పెడతారు. ఆచారము (పకారము 
ఆ పాడెను మోనారు. స్రీలు సృశానంలోకి 


చుద్ర వచ్చిన తర్వాత అనుగను 
అతి దగ్గర బం౦ంఘవులు మాతు 
ఎళ్ళగూడదు. “పడువరై మనైవి వీధి వరై ఉరవు, రాడువరై పిశై" అనే 
సామెత ఉన్నది. (భర్త మరణి వ్వ భార్య బంధము ఇంటిలోనే తీరి పోతుందనీ. 
బంధు వర్గాలు వీఢిదారా వస్తారనీ కన్నకొడుకు కాటిదాకా వస్తాడని అర్థము) 


భవం సాగిపోతున్నంతవర “కూ దారి పొడువునా చావు మేళం వాయింప 
బడుతుంది, రోడ్త కూడలి దగ్గిర పాడెమూ సవాళ్ళు క తిరుగుతారు. 
అలా చెయ్యడం వల్ల దుష్టశళక్తులకు దిక్కు తెలియదనీ (గామం వాటి బారి 
నుంచి తప్పించుకుంటుందనీ నమ్ముతారు. దేవాలయము సమీపించినప్పుడు 
చావు మేళము ఆపుచేసారు, చచ్చిన వ్యకి, ఇల్లు గనక గుడి సమీపములో 
ఉంటె ఛవం ఎ త్రేవర “కూ గుడిలో పూజలు ఆవు చేసారు, 


అనో 


114 నాలుగవ అధ్యాయము 


శవాన్ని దహనం చెయ్యవలసిఉంటే చెరువు గట్టునగానీ నదీ తీరమునగానీ 
చితిపేర్చి అందుతో దహనం చేస్తారు. ఆభస్మము తీసుకొనివెళ్లి రెండో 
రోజున నదిలోనో చెరువులోనో కలుపుతారు. శవాన్ని పూడ్చిపెట్ట వలసి 
ఉన్నట్లయితే గ్రామానికి దూరముగావున్న స్మళానములోకి తీసు కెళ్ళి పాతి పెడ 
తారు. పెళ్లి కానివ్యకి, మరణిస్త అతని పాడెకు చెట్టు మొలకలను కట్టి 
తీసుకెడతారు శిశువులు మరణిస్తే వాళ్ళను పసువు గుడ్డతో కట్టివ ఉఊయెలలో 
తీనుకెడతారు. శిశువులూ పసిపిల్లలూ మరణిస్తే పాతిపెడతారు. యుక్త 
వయస్సు దాటిన వారు మరణిస్తే దహనం చేస్తాడు. 

మరణించిన వ్య క్రి నోట్లో బంధు మతులందరూ ఆఖరిముద్ద అన్నము 
'పెట్టన తర్వాత కొరివి పెట్టబడుతుంది, శవముపైన పిడకలూ, ఎండుక క్రైలూ 
పేర్చిన తర్వాత జ్యేష్ట పుత్రుడు శిరోముండనము చేసుకుని చితికి నిప్పు పెడ 
తాడు. అతనొక నీటి కుండను భుజంమీద మోసుకుని చితిచుట్టూ మూడు 
సార్లు తిరిగి వచ్చి తలవైపున ఆ కుండను పగులగొడతాడు. తరువాత 
అందరూ నదిలో పవిత్రస్నానము చేసి చావు జరిగిన ఇంటికి వనారు. 


సంతాప దినములలో కొందరు స్త్రీలు సోకనాదముల ద్వారా తమ 
సంతాపాన్ని వెలి బుచ్చుతారు. కొన్ని జాతులలో భర్తను కోల్పోయిన త్రీ 
తనని ఓదార్చటానికి బంధులు వచ్చినపుడల్లా ళోకనార,ము పెడుతూ 
ఉంటుంది. ఆ శోకగీతములో తన భర్య గుణగణాలను బ్లాఘించడం జరుగు 
తుంది. 

ఒక గర్భిణీ స్త్రీ మరణిస్తే ఆవిడ శ్రాపకచిహ్నంగా రహదారి (పక్కన 
“సుమైతాంగి”(మోపుబండ) అనే బండను స్టాపిసారు. ఆమె కడుపులోని 
బిడ్డను ఆబండ మోస్తుందని నమ్మకము. వాస్తవానికి ఆ బండ బాటసారులు 
వి|శాంతి తీసుకోవడానికీ, బరువు దించుకోవానికీ పనికొస్తుంది. [కింద 
చెరోవై పున రెండు రాతి చెక్కలు నాటి వాటిపైన మర్‌ పెద్దరాతి చెక్కను 
బల్ల చెక్కలా పరుసారు, అంటే బెంచీలాగా ఉంటుంది. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 115 


(పమాదము వల్లనో ఆత్మహత్య వల్లనో మరణం సంభవిస్తే ఆ ఇంటికి 
కీడు కలుగుతుందని నమ్ముతారు. అలా మరణించిన వ్యకి, _పేతము ఇంటి 
గోడల చుట్టూ, చెట్ల పైనా లేదా మరణ౨ సంభవించిన పరిసరములలో సంచ 
రిస్తూ ఉంటుందంటారు. 

(బాహ్మణులు ముష్టిములు దహన (క్రియలు చాలా నిరాడంబరముగా జరుపు 
తారు. వారు జరిపే కర్మ కాండములలో మేళతాళాలు లేకుండా మౌనంగా 
జరిపిస్తారు. (గామ (పొంతములలో మామూలుగా ఒక్కొక్క జాతికీ మతం 


వారికి వేర్వేరుగా స్మశానములు ఉంటాయి. 


చావు సంభవిందిన ఇల్లు మైలపడిసదని అంటారు. ఆ ఇంట్లో కొద్ది 
రోజుల వరకూ వంటా వార్పూ చెయ్యడం జరగదు. ఇరుగు పొరుగు వారు 
ఆ ఇంట్లోని వ్యక్తులకు భోజసం సమకూరుస్తారు. శవాన్ని ఎత్తిన రోజున 
పెద్ద కర్మ జరిగే రోజునా ఇంటిని పరిసరములసు పరిశుభము చేసి ఇర్నవె 
నాలుగు గంటలూ దీపం వెలిగించి ఉంచుతారు. చచ్చిపోయిన వ్యకి ఆత్మకు 
శాంతి చేకూర్చడం కోసరం ఒక పాతలో నీళ్ళు ఉంచుతారు. అలాగే పెద్ద 
కర్మ రోజున బీదలకు అన్నదానము చేస్తారు. 
తమిళులలో కొన్ని తెగలు పునరన్మ పట్ల విశ్వాసం కలిగిఉన్నారు. ఆత్మ 
క రాయము విడిచి, మరొక కాయమును పొందుతుందని నమ్ముతారు. పాపా 
గడు మరోజన్మలో ఏ పక్షిగానో, జంతువుగానో పుడతాడనీ, పుణ్యము 


£ 


గ్ర 


సంపాయించిన మనిషి స్వర్షం పొందుతాడనీ, అందాకా మళ్ళీ మళ్ళీ జన్మి 

స్తూనే ఉంటాడనీ అంటారు. ఈ భూ(పపంచంలో చేసిన పాపాలకు (పాయ 

శ్చిత్స౦గా నరకంలో యమధర్మరాజు వివిధములైన శిక్షలు విధిసాడని కవులు 

చిబుతుంటారు. 
మ 


© 


(బాహ్మణేతరజాతులలో మరణించిన పదహారో రోజుదాకా (పతివారమూ 


116 నాలుగవ అధ్యాయము 


కిళమై అనబడే కర్ము జరుపుతారు. వారంలో ఏ రోజు మరణం సంభవించి 
నదో అదే రోజున కిళమై జరుగుతుంది. ఆ రోజున మరణించిన వ్యకి, 
దుస్తుల్ని పూజించి అతనికి పియమైన ఆహార పదార్థములను నివేదిసారు. 
(ప్రతి సంవత్సరమూ జరిగే తద్దినము రోజున బంధువులందరూ కలుసు 
కుంటారు. (బాహ్మణులకు కానుకలు ఇవ్వటమేకాక సజ్జనులకూ, బీద సాద 
లకూ, భోజనము పెడతారు. 


సుమంగళి ప్రార్థనలు (పేరంటాలు) 


ఒక చ్‌ ముత యిదువుగా మరణి స్తే ఆవిడ పుణ్యాత్మురాలిగా భావింపబడి, 
పూజలూ, (పార్థనలూ, అందుకుంటుంది. చెట్టినాడులో చెట్టియార్‌ జాతిలో 
ఈ (కింది ఆచారము వాడుకలో నున్నది. 

పడైప్పు (నై వేద్యం) అనే (శాద్దము రోజున బంధువర్గమంతా కలుసు 
కుంటారు. మరణించిన వ్యక్‌, కోసరం పిండి వంటలు చేసి నివేదించి 
పూజలు జరుపుతారు. కొన్ని కుషుంచాలలోనయితే తమ పూర్వీకులు కట్టిన 
ఇళ్ళలో ఒక గదిని ఈ (శాద్దము కోనరము (ప్రత్యేకించి ఉంచుతారు. ఆ గది 
పవి(త మైనదిగా భావింపబడుతుంది. 


మరణించిన స్రీ ఆత్మకు సంతుష్టి కలిగించడం కోసరమూ, దుష్ట శక్తుల 
నుంచి కుటుంబమును కాపాడడం కోసరమూ, ఈ నివేదన చేస్తారట. ఆవిడ 
మరణానంతరం. భర్త పిల్లల్ని చూసుకోవలసి ఉంటుంది. అతను రెండో 
పెళ్ళి చేసుకుంటాడు. మొదటి భార్య పిల్లల పట్ల సవతితల్లి సరిగా ఆదరణ 
చూపక పోవచ్చును. అలాంటి విపరీతములు జరగకుండా ఉండటం కోసరమే 
హెచ్చరికవలె ఈ సుమంగళి (పార్టనలు (పేరంటాలు) నిర్ణయింపబడి వుండ 

Gb (3) 

వచ్చును. 


ఈ (శ్రాద్ధము జరుపుకొనుటకు నిర్తీతమైన తేదీ ఏదీ ఉండదు. ఏడాదిలో 
తమకు అనువైన రోజున ఈ పేరంటము జరుపుకుంటారు. జేస్టపు తుడు తన 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 117 


కుటుంబంలో సెళ్ళివంటి శుభకార్యము జరిపేటప్పుడూ, కొత, వ్యాపారము 
మొదలె'పేటహ్పుడూ, విదేశ యా(తకు బయలుదేరేముందూ, ఈ సుమంగళి 
(ప్రార్దన విధిగా జరుపుతాడు. 


బంధువగ్గమంతా ఆహ్వానింపబడతారు. అందరూ ఇలా చాలా రోజుల 
తర్వాత కలుసుకోవడం జడుగుతుంది. మరణించిన స్త్రీ యొక్క దుస్తుల్ని 
పరిశుభ్రము చేసి ఆమె ఫోటో ముందుగానీ, తైలవర్ణ చిత్రము ముందుగానీ 
ఉంచుతారు. ఆమెకు ఇష్టమైన పిండి వంటలు వండి పెద్ద పెద్ద విస్తళ్ళలో 
వడ్డించి నివేదన చేసారు. 


వీటితో చాటు ఆమె నగల్ని కూడా పెట్టి పూబిసారు. ఈ పేరంటములో 
పాల్గొనే (పతి ఇల్లాలూ, తనకూ ముత్తయిదువుగా మరణించే అదృష్టం కల 
గాలనీ విధవకు జరిగే చిన్నచూపు రాకుండా ఉంచాలనీ తనకూ తన సంతతి 
వారు ఇలా (ప్రార్దనలు జరిపే భాగ్యం కలగాలనీ పార్టి స్తుంది. ఒక త్రీ తన 
(పియమైన భర్సనుంచి, పిలలనుంచీ కోరుకునే “తాజ్‌మభాల్‌” ఇది! 


౧ 


కొండ జాతులలో దహన(క్రియలు 


నీలగిరి కోటాలు :_ వీచ్ళ శవాన్ని కుడిగట్‌ (తేరులా కట్టిన పాడె) 


అనబడే పాడెలో తీసుకుని వెళతారు. చావు రోజున ఈ తెగవారు చావు సంభ 
వించిన కుటుందానికి ఆన్ని విధాలా సహాయం అందిసారు. (పతి ఒక్కరూ 
మరణించిన వ్యకి పాదాలను తమ నొసటితో స్పృశిస్తూ అతని ఆత్మళాంతి 
కోసరం (ప్రార్టిస్తారు. ఈ పద్దతిని 'ధవయూతమూ” అని వ్యవహరిసారు. 
అతని భస్మముకాని అస్థికలు సేకరించి వారవ స్టలము అని పిలవబడే ఒక 
(దేశంలో భద్రపరుస్తారు. ఆ చోట సంవత్సరంలో ఒక రోజున స్వర్గస్థులెన 
వారందరికిని ఒక్కుమ్మడిగా తద్దినము చేసారు. ఈ తద్దినములు ముగిశాక 
వితంతువులు తమ వై ధవ్యాన్ని వదిలిపెట్టి మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చును. 


తోడాలు *_ తోడాల సంస్కృతిలో ఆత్యంత (ప్రాధాన్యత వహించేది, 


118 " నాలుగవ అధ్యాయము 


ఈ అంత్య (క్రియలే. వీరి నియమనిబంధనలు చాలా సంక్ష్తిష్టముగా ఉంటాయి. 
మరణించిన వ్యకి, పరలోక యా(తలో అతనికి తోడు వెళతాయని వీళ్ళు 
దున్నల్ని బలి యినారు. ఈ సందర్భంలో పురుషులు దున్నల్ని తరిమి పట్టు 
కుని తమ పరాక్రమమును (పదర్శిసారు. అంత్య కియల సందర్భములో ఈ 
జాతి (ప్రజలు రంగు రంగుల దుస్తులు ధరించి మద్యము సేవిరచి నృత్యము 
చేస్తూ ఆనందిస్తారు. 


5 ప ఈ అధ్యా ర 


పండగలు-పబ్బాలు 


తమిళనాడు రేవాలయములకు పుట్టినిల్లు. ఆ రాష్ట్ర (ప్రభుత్వము దీనికి 
తార్మా-ణముగా గుడి గోపురమును త 

హిందూదేశములో గుడి గోపురమును _పభుత్వదిహ్నంగా కలిగిన రాష్ట్రము 
ఒక్క తమిళనాడు మాతమే. 


ము (పభుత్వచిహ్నూంగా కలిగి వున్నది. 


దేవాలయములకును తిరనాళ్ళకును అవినాభావ సంబంధము కలదు. 
తిరునాళ్ళు జరుగని కోవెలకానీ కోవెలతో నంబంధముకాని ఉత్సవము 
కానీ అరుదు. ఈ ఉత్సవాలు మత పరంగానే కాక సాంస్కృృతికంగానూ 
వ్యాపారరీత్యానూ [ప్రాముఖ్యము వహాసాయి. అవి (పజాజీవన విధానంలో 
అంతర్భాగంగా కలిసి పోయాయి. ఈ పండగ పబ్బాలలో బంధు మికు 
లందరూ ఒకటవుతారు. చిన్న తగాదాలవల్ల ఎడమొచాం పెడమొహాంగా 
ఉన్నవాళ్ళు సైతం ఈ ఉత్సవాల సమయంలో కలిసి ఆనందిస్తారు. 

ఏకాదశి, స్కంధ షష్టి మున్నగు పర్వ దినములలో భక్తులు ఉపవాసము 
ఉంటారు. తక్కిన హిందూ పర్వదినములను విందు వినోదములతో 
ఘనంగా జరుపుకుంటారు. 


బుతువులలో వచ్చే పర్వదినములు 
తమిళుల బుతువులకు కార్‌ (మబ్బుల తాలం) కుదిర్‌ (వానాకాలం) 


మున్‌ పని (తొలి మంచు) పిన్‌ పని (మలిమంచు) ఇళవెనిక్‌ (లత ఎండ) 
ముదు వెనిల్‌ (ముదు రెండ) అని పేర్లు, 


120 నాలుగవ అధ్యాయము 


అలాగే సంవత్సరాన్ని రెండు అర్ధ సంవత్సరాలుగా విభజించారు. 
(1) ఉత్తరాయణము :-ఇడి జనవరి మధ్యలో (ప్రారంభమై జూలై మధ్యలో 
ముగిస్తుంది. ఈ కాలంచో పగలు ఎక్కువ, రాతి తక్కువ. (2) దక్షిణా 
యణం;- జూాలె ఉత్తరార్థంలో (సారంభమై జనవరి పూర్వార్ణంలో ముగి 
స్తుంది. ఈ కాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. ఉత్తరాయణంలోనే 
పండుగలూ, పబ్బాలు విరివిగా జరుగుతవి. దకిణాయణంలో సాధారణముగా 
ఎక్కువ వేడుకలు జరుగవు. దక్షిణాయణం (ప్రారంభం కాగానే మత గురు 
వులూ, సన్యాసులూ, చాతుర్మాస్యము అనే విఫసి పాటిస్తూ ఒకో (పదేశంలో 


బనచేసి అక్కడ భకి మార్గమును చూపించే ఉపన్యాసములు ఇసూ ఉంటారు. 


0) 


మత సంబంధ మెన సరండినములు 
QQ 


బహుశా తమిళనాడులో ఉన్నన్ని మత సంబంధమైన పర్వదినాలు వం 
రాష్ట్రంలోనూ ఉండవేమో. ఇక్కడి (ప్రజల్లో తొంభై శాతం హిందువులు 
కావడం వల్ల కై” స్తవులు, మహమ్మదీయులు జరుపుకునే ఉక్సవాలలో సైతం 
హిందూ ఆచారముల (ప్రభావం ఎంతయినా కనబడుతుంది. పండుగలను 
పర్వములను పురస్కరించుకొని కొత్త వస్తువులు కొనడం, భారీ ఎత్తున అతి 
ధులను సత్కరించడం, దేవాలయములకు మెండుగా విరాళములు ఇవ్వడం 
జరుగుతుంది, 

దేవాలయములలో జరిగే ఉత్సవాలు చాలావరకు సెపైంబర్‌ = అకోబర్‌ 
నెలల్లోనూ, పంటలు ఊర్చిడి జరిగే మార్చి - జూన్‌ నెలల్లోనూ వస్తాయి. ఆ 
సమయాల్లో (పజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆడంబరముగా ఖర్చు 
పెటి వినోదిసారు. 


లు వాట 


(పతి తిరనాళ్ళూ మూడు రొజులనుంచీ పదిరోజులదాకా కొనసాగుతుంది. 
ఈ ఉత్సవములళో దేవుని విగహోన్ని రంగు రంగుల వస్తములతోనూ, 
నిలువైన ఆభరణములతోనూ, అలంకరించి వాహనములలో అమరి, 

ఫ్య 


తమిళనాడు; డానపద సాహిత్యమూ, సంస్కృతీ 121 


దేవాలయము చుట్టూ మెరివిణి చేస్తారు. మధురై, శ్రీరంగము, ఇంకా 
కొన్ని పట్టణాలు ఈ తిరునాళ్ళకు (_పసిద్దిగాంచా . అక్కడ (పతి వీధికీ 
ఒక ఉత్సవం పేరుపెట్టారు. దేవుని విగహమును ఊరేగింపుగా తీసుకు 
పోవడంలోగల అంతరార్లం ఏమిటం పే చేవాలయమునకు వెళ్ళి దెవుణ్ని 
పూజించలేని వ్యాకి(గస్తులూ, వయోదృద్దులూ, దేవాలయ (ప్రవేశమునకు 
నోచుకోని కడజాతివారూ (స్వాతం (త్యానంతరం ఆన్ని జాతులకూ దేవాలయ 
(పవేళం కల్చింప బడినది) దేవుణ్ని దర్శించే భాగ్యము పొందుతారట. 
అంబారీలతో అలంకరింపబడిన గుడిఏనుగులు ఈ ఊరేగింపుకు ముందు 
వెళతాయి. సూర్యుడి వేడిమినుంచి దేవుణ్ని కాపాడటం కోనరం పట్టు గుడ్డ 
లతో తయారు చేసిన ఛ(త్రములు కడతారు. ఉత్సవము జరిగే ముఖ్య దినము 
లలో ర్మాతిపూట దేవుడు ఊరేగింపు వస్తున్నప్పుడు గృహస్టులు దేవుడికి 
నారి కేళము, పుష్పఫలాదులు, నివేదించి కర్పూర హారతితో అర్చన చేస్తారు, 
ఈ ఉత్సవాలు జరుగుతున్న రోజులలో మత బోఢలు భోజనాలు, పాటకచేరీలు, 
(గ్రామీణ నృత్య నాటికలూ (పరి రాతి జరుగుతుంది. దేవుడు గుడికి తిరిగి 
చేరే దాకా (సూర్యోదయము) ఈ వినోద కాల షపాల్లో పాల్గొంటూ 


ఉంటారు. 


దేవుడి దీవెనలు పొందటం కోసరం నాటుపురములలో హరిశ్చం దోపా 
థ్యానము వంటి వీధినాటకాలు జరుపుతారు. హరిశ్చం(దుడు తన భార్య 
చం(దమతితోనూ, మరణించిన తనయుడు లోహితాస్యుడితోనూ దర్శనమిచ్చే 
శ్యశానకాండం అనబడే అంకమును (పదర్శించడంవల్ల వానలు పడతాయని 
(పజలు నమ్ముతారు. 

రధోత్సవాలలో దేవుడి విగహమును చక్కగా చెక్కబడిన దేవాలయ 
రధములో (పతిష్టించి ఊరేగిసారు. ఈ రధములు కళానై పుణ్యానికి నిదర్శనం. 
దేవుడి విగహమునకు అమర్చే విధానము ఎంతో పొందికగా ఉండి వేత 
రంజకంగా వుంటుంది. కొన్ని రధాలు బంగారు లేదా వెండి రేకులతో కష బడీ 


122 ఐదవ అధ్యాయము 


ఉంటాయి. ఈ రధమునకు బలిష్టమైన కొయ్య చ[కాలు ఉంటాయి. ఈ 
రధము తిన్నగా కదులుతుంది. అన్ని జాతులవారూ కలిసి ఈ తేరును లాగు 
తారు. మంటపముల దగ్గర ఈ ఊరేగింపు ఆగి ముందుకి వెళుతుంది. 
అక్కడ పూజానై వేద్యాలు జరుగుతాయి. 


తిరువారూరు దేవాలయములోని రధము దేశములోనే మిక్కిలి పెద్దది. 
దానిని లాగటానికి పదివేలమంది మనుషులు కావలసి వచ్చేది. శః రోజుల్లో 
అంతమంది పోగవడం కష్టం. కావున ఆ రధమునకు ఉక్కు ఇరుసులు 
చక్రాలు బిగించి ఆవిరి యం(తాలు అమర్చి ఇప్పుడు రెండువేల మందితో లాగ 
బడుతోంది. 

ఈ తిరనాళ్ళు పెళ్ళీడుకొచ్చిన యువతీ యువకుల్ని చూడటానికి, తదుపరి 
పెళ్ళి (పయత్నాలు చెయ్యడానికి ఉపకరిసాయి. ఇది బంధుమి[తుల పున 
సృృమాగమమునకు రూడా అనువైన సమయము. లోగడ ఏవయినా చిన్న 
తగాదాలు ఉన్నా ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అవన్నీ పరిష్కనింపబడి 


సత్సంబంధాలు ఏర్పడతాయి. 


గ్రామీణ (పాంతపు (ప్రజలు ఈ తిరనాళ్ళలో పాలుపంచుకోవడం కోసరం 
దూరదూరముల నుంచి చలి అన్నము కట్టుకుని ఎడ్తబండ్తలో వెళతారు. పూర్వ 
కాలపు రాజుల చేతనూ, ధనవంతుల చేతనూ, తమిళనాడులో ఆన్ని చోట్లా 
నెలకొల్పబడి వున్న స్మతములు (ప్రజలు బసచేయడానికి అనువుగా వున్నాయి. 
కొన్ని సత్రములకు ధర్మసంస్థలు నెలకొల్పబడి యాత్రికులకు ఉచిత భోజన 
సౌకర్యములు కూడా కలిగింపబడుతున్నాయి. వారణాసి, రామేశ్వరము రహాదాం 
పెన నెలకొల్పబడిన సత్రములు అమెరికాలోని ఎక్సెస్‌ రహదారిలోని 
మోటల్సులాగా యాత్రికులకు సహకరిసాయి. 


ఉత్సవాల రోజున వాన రావడం లేదా వాతావరణం చల్లబడటం జరుగు 
తుందని (పజల నమ్మకం. కీడు కలుగకుండా ఉండాలనీ, (పజలు సాధ్యమై 
నంత వీతిగా నిజాయితీగా నడుచుకుంటారు. బహిస్టు అయిన స్త్రీలు మైల 
సడటం వలన ఈ ఉత్సవాలలో పాల్గొనుటకు అనర్హులు, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 126 


మత సంబంధమైన ఉత్సవాలలో పాల్గొనడంలో తమిళులు విశాల దృక్ప 
థము కలిగి వున్నారు. వారు ఆం(ధ్రదేశములోని తిరుపతి కొండకూ కేరళ 
లోని గురువాయూర్‌ గుడికి తండోపతండాలుగా వెళతారు. 


కేరళ రాష్ట్రములోని శబరిమలై అయ్యప్ప ఉత్సవాలలో (జనవరిలో 
జరుగుతుంది) వేలాది తమిళులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం 
కోసరం వారు ([బహ్మచర్యంలాంటి కఠోరనియమాలను నాలుగు వారాలపాటు 
సక్రమముగా పాటిసారు. కొండల్లో మైళ్ళ కొలది దూరము పాదయాశ్రతో నే 
(పయాణం చేస్తారు. ఇలాంటి యా(తలవల్ల రాష్ట్రముల మధ్య సుహృద్భా 
వము పెంపొండుతుంది. 


తమిళనెల్మలెన ఆడి, పురట్టాని, మార్గళి, పంగుణి మున్నగునెౌల ల్లో తమి 
శులు వివాహములు జరుపరు. వారు ఆ నెలల్లో ఆడిపూరం, ఆడితపస్సు నవ 
రాతి, తిరువాధిరై , మహోశివర్మాతి మున్నగు ఉత్సవములలో ఏకాగ్రతతో 
పాల్గొనవలసి ఉండటమే దీనికి ముఖ్యకారణము. ఇప్పుడిప్పుడు ఆది, మార్గళి 
నెలలు తప్పించి తతిమ్మా నెలల్లో వివాహాలు జరిపిస్తున్నారు. 

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేవాలయములలో కొన్ని (పత్యేకమెన 
పాటలు గానం చేస్తారు. మషదాస్‌లోని కపాలీశ్వరాలయము, మరియు పార్ధ 
సారధి ఆలయములోనూ, కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయములోనూ, 
తిరునెల్వేలోని నెల్లియప్పర్‌ గుడిలోనూ ఇలాంటి ఆచారములు వాడుకలో 
వున్నాయి. 

తిరువాన్మియూర్‌ లోని త్యాగేశర్‌ కోవెలలో పంగుణి నెలలో జరిగే తెప్పో 
తృవములో ఈ (కింది పాట పాడటం ఆనవాయితీ. 


ఇవ్వాయిల్‌ సూయ్‌ సప్పణి నూడ వందదర్కు 
రీ వెం (డ్రు అశ తార్కు ఓం౦ంకారవట్ట తారు 

పితనెం(డ్రు అశ? త్తార్యూ పిరంబడి పట్టదార్కు 
పేయగళ్‌ ఉడల్లై కుడలై కూత్తాడిన వర్కు.... 


124 ఐదవ అధ్యాయము 


ఈ పాట కొన్ని శివలీలల్ని ఉటంకిస్తుంది. 


అదే గుడిలో పాడే మరోపాట ఆ దేవాలయము ఉనికిని గురించి, దాని 
గోపురము సోబగును గురించి, రాతి విగహముల గురించి విశదముగా తెలియ 
చేస్తుంది. దేవుళ్ళని పూజించే అవకాశం మాకు సదా కలగాలనే కోరికలతో 
ఆ పాట ముగిస్తుంది. 


ఆ పాట ఇలా సాగుతుంది :.- 
“తెన్నం శోలై యిల్‌ సూయ 
తిరు వాన్మియూర్‌ సలతి ల 
ఆ —0 
తిరు వానియూర్‌ త్యాగేశర్‌ 
తిగట్లాన కనిప్పోల్‌ 
తెన్‌ పాండీ తెన్‌ సోలై నా ట్లానే 


సభి గోప్పంరి న్‌ అళపం 


వందు పణిందిడ కొంది అళగుం 
ఎన్నేరముం ఉనదు సన్నిధి తనిలుశ్ళే 
రుక్క_ చేండుం అయ్యనే” 


కోయంబత్తూరుకు నలభై. కిలోమీటర్ల దూరముతోవున్న చిత్తూర్‌ అనే 


(గ్రామములో జరిగే చితూ అమ్మాళ్‌ ఉత్సవాలలో పూర్వం చేరరాజును 
కొంగు దేశపు రాజు జయించిన ఘట్టమును (పదర్శిస్తారు. యుద్ద దృశ్యాలు 


(పదర్శింపబడుటయగాక విద్యారులు కొంగుపడె (కొంగు దశ న న్యము) 
థి హా 
అనే (గంధము నించి పాటలు పాడుతారు, 


తమిళనాడులో లెక్కలేనన్ని ఉత్సవాలు జరగడంవల్త ముఖ్యమైన కొన్ని 
టిని మాత్రము ఈ (కింద వివరించడం జరిగింది. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 125 

చిత్తి రై (చ (తొత్సవము 
తమిళులకు చితిరై తొలినెల ఈ నెలలో వసంతకాలమునకు స్వాగతం 
పలుకుతూ ఈ ఉత్సవం జరుపుతారు. ఈ ఉత్సవం మధురైలో ఆడంబరంగా 
జరుగుతుంది. అక్కడి దేవాలయములలోని — చై త్రపౌర్ణమి 
నాడు ఇగ నదీ తీరానికి చేలాది (పజలు ఊరేగింపుగా చుళతాళ సమేతంగా 
తీసుకుని పోతారు. ఆ వాతావరణం ఉల్లాసం లోనూ, ఆనందంతోనూ, నిండి 
ఉంబుంది, ఈ ఉత్పవాలలో దుధుర్రై మీనాడికి శివునితో వివాహాం జరుప 


బడుతుంది. 


ఈ తిరు కల్యాణముసు కన్నులార గాంచి అరించుటకుగాను ఆ చుట్టుపట్ల 
వంద కిళోముటరనుంచి జనం తరలి వసారు. ఆ (పాంతంలో ఆ రోజున 
౧౧ 
ఇలు (పకటిసారు. మరయు 
ద 


© 
ఆర్టిక్‌ సంవత్సరం ప్రారంభమవుతున్నట్లు లెక్క. పాఠ 
ను 


తమిళుల సంవత్సరంలో వై కాసి రెండోనెల. _శవనందనుడయిన os 
మణ్యునికి (మురుగన్‌) ఉత్సవం జరపడానికి 
మైన దినము ఈ రోజున సుబమణ్య దేవాలయములలో వై శాఖ ఉత్సవం 
జరుగుతుంది. తిరుచ్చెందూర్‌ లోనూ తిరుప్పరం కుం|డంలోనూ భక్తులు 
పాలకుండలతో వచ్చి దేవుని అధిషేకిసారు అది పవిత్రమైన రోజుగా 
గురి ంపబడుతుంది 

ఇంకో విశేషమేమిటంటే ఈ వైశాఖ పొక్షమినాడే గౌతమబుద్దుడు జన్మిం 
చడం, టోధివృక్షము[కింద జ్ఞానము పొందడం నిర్వాణము పొందడం 


జంగాయం౦ంటారు. ఇది ఉత్త ర భారత దెశంలో బుద్ద పూర్ణిమ అన్న పర్వ 
దినముగా (పసిర్ధిగాంచినది. 


126 ఐదవ అధ్యాయము 
BE ఉత్సవాలు 
౬ క 


కాంచీపురములోని వరదరాజస్వామి కోవెలలో జరిగే గరుడోత్సవం కడు 
నేత రంజకంగా ఉ.టుంది. కొందరు భక్తులు తరతరాలనుంచి ఈ 
గరుడ సేవను తిలకిస్తుంటారు. వైకాసి వైశాఖం రోజున నమ్మాళ్వార్‌ 
జన్మించడంవల్ల ఆరోజున నమ్మాళ్వార్‌ సన్నిధిలోకి వచ్చి దీవించి వెళతాడని 
(పతీతి. 

ఆని నెలలో పౌర్తమి జ్యేష్టా ( కట్టయ్‌) నక్షత్రంలో వస్తుంది. ఆ రోజున 
(శ్రీరంగంలో అభిషేకం, మన్నార్‌ గుడిలో తెప్పోత్సవమూ, మధురై దగ్గర 
ఆళగర్‌ కోవెలలో పడి ఉత్సవమూ జరుగుతాయి. 


పది నెట్లాం పెరుక్కు._ (పద్రెనిమిది" వెల్లువ) 


ఈ పదినెట్టాం పెరుక్కు అనే పద్దెనిమిదో వెల్లువ ఉత్సవం తమి ళనెల 
అయిన ఆడి పద్దెనిమిదో తారీఖున (ఆగష్టు మొదటివారంలో) కావేరి డెల్టా 
(పాంతములో కొనియాడబడుతుంది. (పతి ఏడాదీ ఈ ఉత్సవం జరిగే 
మయంలో కావేరీనది తిరుచ్చి తంజావూరు జిల్లాలో పూర్తిగా నిండి ఇరు 
పుల వున్న స్నాన ఘట్టముల మెట్లు నన్నిటినీ తనలో కలుపుకుని (పవహి 
౦ది. తమిళనాడులో కావేరకోసరం జరిగే (పత్యేకమైెన పండుగ ఇది. 


ర 


[ల్ల pel 


ఈ ఉత్సవానికి ర0డు మూడు రోజులనుంచి కా వేరినదీతీరానికి వె 
దోవలలో చప్పరము అని పిలవబడే చిన్న చిన్న చెక్కరధములు ఆమ్ముతారు. 
అవి గోపురాకారముగా ఉంటాయి. లోపల చిన్న దేవుడిబొమ్మ ఉంటుంది. 
ఈ రధమును కాకి బంగారుతోను రంగు కాగితములతోను అలంకరించి 
ఉంటారు. వడ్రంగులు మెత్తటి కొయ్య చెక్కలతో ఈ చప్పరములు 
తయారు చేస్తారు. పదినెట్టాం పెరుక్కు_ రోజు ఉదయంనించి పసిపిల్లలు 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 127 


ఈ రధాలను కంకర రోడ్డుపైన లాక్కుని వెళుతుంటే చూడ ముచ్చటగా 
ఉంటుంది. సాయం (తంపూట పిల్లలు ఆ రథములలో కొవ్వొత్తులు వెలిగించి 
మళ్ళీ లాగుతుంటారు. 


పిందూమతములోని వివిధ జాతులవారు తమ తమ ఆచారముల చేరకు 
సేవలు జరుపుతారు కొన్ని జాతులవారు మట్టితో బొమ్మచేసి దానికి కుంకుమ, 
గంధము, సాం(బాణి మరియు గంధంపొడి కలిపిన వియ్యమూ, కొబ్బరి 
ముక్కలూ (కాప్పరిసి అంటారు) నివేదిసారు. ఈ ఉత్సవాన్ని పురస్క- 
రించుకుని రకాబంధనములా౦టి ఎరటి [తాడు కట్టుకుంటారు. భార్యా 
భర్హలు ఒకరికొకరు కడతారు. మట్టిగాజులూ నల్లపూసలూ నదీ దేవతకు 
కానుకగా అర్చించిన తర్వాత తాంబూలం సేవించి స్త్రీలూ పసిపిల్లలూ ఇంటికి 
తిరుగుముఖం పడతారు. కొందరు నూతన దంపతులు తమ పెళ్ళి దండ 
లను భదపరచివుంచి ఈ ఉత్సవం సమయంలో కావేరిలో వదులుతారు. 


(దాహ్మణులు ఉదయంపూట కావేరిలో స్నానంచేసి ఆ నదీమతల్లికి 
పువ్వులూ, పాలూ ని వేదిసారు. ఈ పండుగను పురస్కరించుకుని వాళ్ళు 
తమ ఇళ్ళలో పాయసము తయారుచేసి అందరూ సేవిసారు. ఆ రోజు 
సాయం(తము చితాన్నము వండుకుని చక్కగా ముస్తాబై నదీతీరానికి వెళ 
తారు. కొంత చి(తాన్నమును నదికి సమర్పించిన తర్వాత అక్కడ కా సేపు 
ఉల్లాసంగా విహరించి చితాన్నమును ఆరగించి ఇంటికి తిరిగి వస్తారు. ఈ 
ఈ పద్ధెనిమి వో వెల్లువ అన్నడి పసిపిల్లలకూ, ప్రలకూ, చాలా ముఖ్యమైన 
పండుగ. 


అలాగే ఈ పవిత్ర దినమున పాతబడిన తాళప(త్రములను నదిలో చేరు. 
సారు. ఇవి పొయ్యిలో వెయ్యడం అపచారంగా భావింపబడుతుంది. ఈ 
పర్వదినమున మధ్యాహ్న సమయంలో పరిసర|పాంత దేవాలయములలోని 
దేవుళ్ళ దేవతల విగహములను కావేరితీరములలోని మంటపములకు తీసు 


కుని వెళ్ళడం ఆనవాయితీ, 


128 ఐదవ అధ్యాయము 


ఆవణి మేలము 


ఆవశి నెలలో మూలానక్ష(తము పునేరోజున మధురైలో ఈ పండుగ 
జరుగుతుంది. శివుడు మదురై నగరంలో మామూలు కూలీవాడుగా పని చోసి 
నాడనే ఇతిహాసానికి ఇది నిదర్శనంగా జరుగుతుంది. స్థానిక (ప్రాముఖ్యత 
కలిగిన ఈ ఉత్సవం చాలా కనువిందుగా జరుగుతుంది. భక్తులు ఆ రోజు 
పిట్టుచేసి ఆరగిస్తారు. 


నవరా।రి 


పురటాసి ( సెపైంబర్‌ _- అకోబర్‌)లో నవరా(తి ఉత్సవాలు జరగడం 
6 న్‌ లు 

వల్ల ఆ నెలకు (పాముఖ్యత వచ్చింది. కొన్ని శతాబ్దముల (క్రితము తమిళ 
నాడులోని కొన్ని ప్రాంతాలు మైసూరు రాజుల ఆధీనములో ఉండేవి. బహుశా 
అప్పుడే ఈ దసరా పండుగ తమిళనాడులో (ప్రవేశ పెట్టబడి ఉంటుంది. 
ఇప్పటికి ఈ ఉత్సవాలు పట్టణ (పా౭తాలలోనూ, పూర్వకాలపు రాజ వంశ 
ములతో, దళవాయిలతో సంబంధం కలిగిన (పాంతములవోనూ జరుగుతాయి. 
నవర్శాతికి బొమ్మల కొలువు పెట్టడమన్నది ధనవంతుల ఇంట్లో బాగా అట్ట 
హాసంగా జరుగుతుంది. నామాన్య (పజలు వేసవికాలంలో అయ్యనార్‌ 
గుడిలో జరిగే పురవి ఎడుప్పు (గు|రపు బొమ్మల ఉత్సవం)లో పాల్గొంటారు. 
ఈ ఉత్సవం వాడుకలో వున్నందున తమిళనాడులో బంకమట్రితో బొమ్మలు 
సె (గామీణకళ బాగా అభివృద్ది చెందినది. ఈ మట్టిబొమ్మలు చెయ్య 
డానికి బంకమట్టి, కాగితపు అట్ట. రంగులు ఉపయోగిసారు. ఈ వృత్తి 
సేవారు ఇంకా పాత మోస్తరులోనే బొమ్మలు చేస్తున్నా వీరు పురాణ కధ 

లను తెలిపే బొమ్మలు కూడా చెయ్యగలరు. 


దీపావళి 


ముఖ్యముగా పేర్కొానవలసిన మరో పండుగ దీపావళి, ఆ రోజున 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 129 


తలంటి స్నానము న కొత్త దుస్తులు ధరిసారు. పిండివంటబిు వండు 
కుంటారు. టపాకాయలు కాలుసారు. సాధారణముగా ఈ పండుగ 
అక్టోబర్‌ నెలలో రావడంవల్ల రైతులు దీనిపట్ల అంతగా ఆసకి, చూపరు. 
వారిక్‌ ఆ నెలలో ఈ పండుగకోనరం దుబారా ఖర్చు చేసేందుకు డబ్బులు 
కాని, విరాదుం కాని ఉండవు. ధనికవరాలు మ్నాతమే దీపావళిని ఘనంగా 
జరుపుకుంటారు. కొన్ని సంపన్న కుటుంబాలు వారణాసికి వెళ్ళి గంగా 
స్నానము చేసి అక్కడ దీపావళి జరుపుకుంటారు. 


కారీ క దీపం 


తమిళనాడులో కార్తీక దీపం దీపాల పండుగగా జరుపుకుంటారు. ఈ 
పర్యము తొల్‌ కాప్పియం కాలము నించీ వాడుకలోవున్నది. (పతి ఇల్లూ మట్ట 
దీపాలతో అలంకరింపబడుతుంది. ఈ పండుగ చాలా ఉత్సాహంగా జరుప 
బడుతుంది. పిల్లలు టపాకాయలూ, కాకరొత్తులూ కాలుస్తారు. తమిళనాడులో 
కొన్ని (పాంతాలలోని వై ప్పవులు “పొరినాణం” అనే దీపాల్ని తయారుచేసి 
తమ ఇళ్ళలో వెలిగిస్తారు. ఇది కొయ్య రెమ్మలో గుడ్డపీలిక, దారము రంపపు 
పొడి మరుత్తుకాయ మున్నగు వాటితో తయారు చేస్తారు. ఈ మి(శమమును 
వెలిగి స్ట నిప్పు రవ్వలు వస్తాయి. మట్టితో చేసిన ఏనుగు ఆకారముగల దీపా 
లను పుట్టినింటినించి తమ కూతుళ్ళకు కానుకగా పంపిసారు. 


ఈ పర్వదినము నవంబర్‌ - అక్సోబర్‌ నెలల మధ్య కారక నక్షత్రంలో 
వస్తుంది, ఇది తిరువణ్ణామలై లో అత్యంత [పాముఖ్యత వహిస్తుంది. తిరువా 
రూరులో పుట్టినా, వశ టి! గిట్టినా, చిదంబరంలో పూజించినా, తిరువక్ణా 

మలై దేవాలయమును స్మరించినా ఒకవ్యక్తి తప్పక ముక్తిని సారిసాడని 
అంటారు. తిరువణ్ణామలై లో కారీ కం రోజున శివుడు పంచభూతములలో 
ఒకటిన అగ్నిస్తంభముగా దర్శనమిచ్చాడని |పతీతి. ఇక్కడి పర్వతము 
శివుడిచేత నిర్మింపబడినదనీ కార్తీ కం రోజున ఆ క్‌ కొండపై వెలుగు కని 

పిస్తుందనీ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు అరుణాచలేశ్వరర్‌ అనే పేరుతో 
సిలన బడత్తార్గు, 


130 ఐదవ అధ్యాయము 


కారీ కదీపం మామూలుగా పౌర్ణమినాడు వస్తుంది. (పజలు “అజ్జామలై క్కు 
.అరోహూారా” అనే నినాదములు చేస్తారు. ఒక పెద్దరాగిపా(త్రలో పచ్చ కర్పూ 
రమూ, నేయీ కలిపి అందులో వతి వేసి కొండపైన ఆ రోజు సాయం(తం 
అయిదు గంటలకి వెలిగిసారు. ఈ దీపాల్ని దర్శిస్తే అజ్ఞానము తొలగిపోయి 
జ్ఞానోదయం కలుగుతుందంటారు. 


ఈ ఉత్సవమును పురస్కరించుకుని తిరువజ్తామలై లో పది రోజులపాటు 
పశువుల సంత జరుగుతుంది. ముఖ్యమైన రోజులలో వి(గహములను అలంక 
రింపబడిన వాహనములపై ఊరేగింపు తీసుకెళతారు. ఈ ఊరేగింపులు 


తప్పక చూడదగినవి. 
తిరుప్పళ్ళి ఎళుచ్చి ( మేలుకొల్పు) 


మారళినల ముప్ఫయి రోజులూ (పజలు ఉదయాత్స్ఫూర్యము స్నానము 

౧ 
పొద్దు పొడిచేలోగా (ప్రార్షనలూ డైవదర్శనమూ జరుపుతారు. గజగజ 
లాడించే చలిని లెక్కపెట్టరు. తిరుప్పావై, తిరుజెంబాలై లోని పాటలు 
గాన చేసారు. 
తిరువాధి౮ 
Q__ 


తిరువాధిరై (ఆరు.ద (పదర్శనం) మార్గళి నెలలోని పొర్దమినాడు వస్తుంది. 
ఇది నటరాజును పూజించడానికి అనువైన పర్వదినము. తమిళ తె వులలో 
మిక్కిలి గొప్ప దేవాలయముగా భాఘింప బడిన చిదంబరం నటరాజ గుడికి 
[పజలు తండోపతండాలుగా తరలి వెళతారు. తిరుబవెంచాబై ని ఆశువుగౌ 
పాడిన మాణిక్య వాచగర్‌ అనే గురువునకు ఇక్కడ శివుడు తిరువాధిర 
రోజున (పత్యక్ష మైనాడట,. ఇదేరోజున పేరూరు (మలై చిదంబరం) లో 
శివుడు కామధేనువుకు దర్శనమిచ్చాడట. ఉషోదయంనించి సాయంత్రం 
దాకా శివుని విగహాన్ని నూనె, పాలు, తేనె, కొబ్బరినిళ్ళు మరియు 
"పెరుగు మున్నగు పవి(త (ద్రవాలతో అభిషేకిస్తారు. 


తమిళనాడు జానపద సాహిత్యమూ; సంస్కృతీ, 131 


వెకుంఠ ఏకాదశి 


యా 


ఇదే మార్షశి నెలలో వైష్ణవులు అత్యున్నతమని భావించే (శ్రీరంగం 
దేవాలయములో శుక్ల పక్షములో [పారంభమయ్యే ఈ ఉత్సవాలు ఇరవై ఒక్క 
రోజులు జరుగుతాయి. పదోరోజున జరిగే మోపాని అవతారం (నాచ్చియార్‌ 
కోలం) అనే ఉత్సవానికీ పదకొండో రోజున జరిగే ఏకాదశికీ (పజలు వేల 
సంఖ్యల్లో పాల్గొంటారు. ఆళ్వార్లు పాడిన నాలుగువేల పాటలనూ గానం 
చస్తారు. వరైనిమిదో రోజున దేవుడికి తిరుమంగై ఆళ్వారుతో వాగ్వివాదము 
జరిగిందట. ఆళ్వార్‌ విరచించిన గంధము జ్రాపకార్లము ఇరవయ్యో 

= (వ) 

రోజున “తిరువాయ్‌ మొ” ఉత్సవం జరుగుతుంది. పదకొండోరోజు 
నుంచీ (ప్రతి దినమూ శ్రీరంగనాధుని విగ్రహము పరమ పదవాసల్‌ (న్వర్గ 
ద్వారము) లోకి తీసుకు రాబడుతుంది. నై వేద్యములను స్వీకరించి భక్తు 
లను దీవించిన తర్వాత డేవుని ఊరేగింపుగా గర్భగుడిలోకి తీనుకొవి 
పోతారు. 


తెపూసం 
౬... 
తైనెలలో పళని, తిరుత్తణి మున్నగు చోట్లలోని మురుగన్‌ దేవాలయ 
ములలో తై పూసం అనే ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం తై నెల 
పార్ణమిరోజున జరుగుతుంది. భక్తులు నెత్తిన కరగం ఆనబడే కుంభము 
తోనూ భుజాలపైన కావడులతోనూ దూర దూరాలనించీ కావడి పాటలు 
పాడుకుంటూ నడచివస్తారు. 


ఆదేరోజున మధురైలో తెప్పోత్సవం జరుగుతుంది. గుడిలోని దేవుళ్ళను 


పెద్ద వూరేగింపుగా మధురై కి తూర్పు దిక్కున వున్న మారియమ్మన్‌ తెప్ప 
కళం అనే పెద్ద కొలను దగ్గరికి తీసుకుని వెళతారు, దీపములు వెలిగించిన 


132 ఐదవ అధ్యాయము 


తెప్పతో దేవుళ్ళ విగ్రహాలను ఉంచి కొలనులో తిప్పుతారు. మంగళ 
వాద్యములు (మోగిస్తారు. ఇలాటి ఉత్సవమే మదాస్‌లోని మైలాపూర్‌ 
కపారీశ్వర ఆలయములోనూ జరుగుతుంది. మార్చి ఏపిల్‌ నెలలమధ్య 
జరిగే వార్షికోత్సవంలో ఈ కపాలీశ్వర ఆలయంలోని [8 మంది శైవనాయన్‌ 
మార్గ విగ్రహాలను ఊరేగిసారు. ఇది మదాస్‌ పురజనుల ఉత్సవము 
లన్నిటిలోనూ చాలా ముఖ్యమైనది. 


(పొంగల్‌) సంక్రాంతి 


పంటల నూర్చిడిని కొనియాడే పొంగల్‌ (మకర సంక్రాంతి) 
పండుగ తమిళ దేశంలో పెద్ద పండుగ. దీనిని మత విచక్షణ పాటించకుండా 
అందరూ జరుపకుంటారు. 


కొత్త బియ్యమును పొంగలి చేసి అందరూ. పంచుకుని తినడమే 
పొంగల్‌ పండుగ. రెండో రోజున మాట్టుపొంగల్‌ (వకువుల పొంగలి) 
అనే పండుగ జరుపుతారు. 


(పతి తల్లి అత్తవారింటి కెళ్ళిన తన కూతురికి పొంగల్‌ పండుగలలో 
మట్టిపా(తలు, బియ్యము, వళ్ళు, కాయకూరలు, కుంకుమపువ్వు. చెరకు 
గడలు మున్నగు వాటీని కానుకగా ఇస్తుంది. ఇవన్నీ గౌరన మర్యాదలతో 
ఇచ్చి పుచ్చుకుంటారు. ఏ తల్లి అయినా అలా కానుకలివ్వకపోతే ఆమె 
వియ్యపురాలు తను మకణించేదాకా కోడల్ని ఎత్తి పొడుస్తూనే ఉంటుంది, 

ఈ పొంగల్‌ సూర్యుడు కర్కటరాశి నుంచి మకరరాశిలోనికి వెళ్ళేట 
ప్పుడు జరగడంవల్ల దీనికి మకర సం(కాంతి అని పేరు వచ్చింది. వండిన 
పొంగలిని సూర్య దేవుడికి నివేదిసారు. పసుపు కుంకుమలతో కొత్తకుండను 
ఆలంకరిసారు. చెరకుగడ, గుమ్మడికాయ, గెనుసుగెడ్డ మున్నగు వాటిని 
సెకరిసారు, ఆనకకొత్త కుండను ఇంటిముంగిల్లో నిర్మించిన పొయ్యిమీద 
&్రంచి ప్లాలతోను, నీళ్ళతోను నింపుతార్లు, | 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ LE 


పాలు పొంగగానే ఇంట్లోని జ్యేష్ట సంతానముగాని కనిష్ట సంతానము 
గాని కుండలో భక్తి పురస్సరముగా కొత బియ్యము వేసారు. బియ్యము బాగా 
ఉడికిన తర్వాత అందులో సుగంధ (దవ్యాలు కలుపుతారు. పొంగలి 
వండటం పూర్తయ్యాక “పొంగలో పొంగల్‌” అంటూ కేకలు వేస్తారు, 
తర్వాత ఈ అన్నమును మూడు వినృళ్ళలో పెట్టి సూర్యునికి నివేదిస్తారు 
కర్పూర హారతిఇచ్చి వచ్చే పొంగల్‌ దాకా తమని సుభిక్షంగా దీవించమని 
దేవుళ్ళను ఫప్రార్డిసారు. ఈ పండుగకు బంధు మితులందరూ ఆహ్వానింప 
బడతారు. 


స్వాతంత్ర్యానంతరం పొంగల్‌ పండుగకు (గీటింగ్‌ కార్డులు (శుభా 
కాంక్షలు) పంపడం వ్యాషనుగా తయారైనది. ఇంటి పరిచారకులకు, 
పనివాళ్ళకు కొతృగుడ్డలు బహూకరింపబడతాయి. తమిళ రైతుల ఇళ్ళలో 
ధాన్యాలూ, డబ్బులూ పుష్కలంగా ఉండే రోజులు కావడంవల్ల తమిళులు ఈ 
పండుగను చాలా ఆనందంగా జరుపుతారు. ఇది (పతి ఏడాది తై నెల మొదటి 
తారీఖున వస్తుంది. ఈ పండుగకు ముందు ఇళ్ళకు సున్నముకొట్టి బాగా 
పరిళు[భము చేసారు. 

ఇప్పుడిప్పుడు పొంగల్‌ రోజునుంచి మూడు రోజులదాకా సాంస్కృు 
తిక కార్య్యకమములు జరుగుతాయి. సాహిత్య సదస్సులూ, కవితా గోష్టులూ, 
జరిపి సామాన్య (పజలకు విజ్ఞానం పెంపొందించి ఈ పండగ యొక్క 
బాన్నత్యాన్ని వెలడిచేసారు. 

పొంగల్‌ మరుసటి రోజున మాట్టుప్పొంగల్‌ అనే పండుగ జరుగు 
తుంది. ఆ రోజు ఆవులను ఎడ్తనూ కడిగి వాటికి రంగులుపూసి మెడలో పూల 
మాలలు వేసి కొత్త గుడ్డలు తొడిగి గంటలు కట్టి వాటిని సన్యానిస్తారు. 


కోడె పందెములు 


సాయం (త్రం పూట ఎడ్ల నన్నింటినీ ఒక చోట (పోగుచేసి ఒక దాని 


184 ఐదవ అధ్యాయము 


వెసుక ఒకటి వదులుతూ గట్టిగా తాళాలూ, తప్పెటలూ వాయిసారు. దీనిని 
చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు. ఎడ్లు మోరలెత్తుకుని అన్ని 
దిక్కుల వైపు పరుగులు తీసాయి. (గామీణ (ప్రాంతములలో “ జల్లి కట్టు” 
పోటీలు జరుగుతాయి. మొరటు కోడెదూడ కొమ్యులో గుడ్డకట్టి వదులుతారు. 
ఆ కోడె దూడను పట్టి అదుపులోకి తెచ్చి కొమ్ములోని గుడ్డను తీయాలి. 
దీనికి జాగరూకత, వేగము, మరియు గుండె ధైర్యమూ కావాలి. ఎవరై తే 
ఈ పోటీలో నెగ్గుతారో వారు వీరులుగా గుర్చింపబడుతారు. పోటీలో నెగ్గేవారు 
తరచు గాయపడటం జరుగుతుంది. 


పండుగ లేకపోయినా, మామూలుగా (గామాల్లో ఈ పందెములు జరుగు 


(శ) 
తాయి. ఈ వేడుక మధురై రామనాధపురం, పుదుక్కో మై మున్నగు పట్టణ ముల 
పరిసర (గామములలో జరుగుతాయి. అరలిప్పాలరై, సిరవాయిల్‌, ఉరంగన్‌ 
పట్ట విరాళిమలై : పుడుక కాకా (పాంతములలో డిని కోసరం విశేషంగా ధన 
వ్యయం చసి (బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తారు, ఇక్కడ జరిగే కోడె పందాలు 
తప్పక చూడదగినవి. 


తమిళనాడులో జంగే ఈ కోడె పందాలు స్పెయిన్‌ దేశములో జరిగే కోడె 
పరర నుర సడ పడి ఉన్నాయి. ఇక్కడ కోడెదూడకు (పాధాన్యత 

వ. ఈ పందెములు “మరవర్‌” అనే జాతిలో బహుళ (పచారములో 
నున్నవి. ౭ తులూ గోకులము వారూ ఈ పందెములలో ఎక్కువ (దధ 
ప “స © 
చూపుతారు. 


గ 


ఈ పండెములలో ఎవరికీ లొంగని కోడెదూడలు చాలా గొప్పవిగా 
గుర్చి ౦:పబడి అధిక ధరలు పలుకుతాయి. వాటిని పెద్ద భూకామందులు కొని 
తమ (వత్యేక పకువుల మందలో పెంచుతారు. వానిని చూసుకోవడానికి పళు 
కాపరుల్ని నియమిసారు. 

ఒకొక్కప్పుడు ఈ కోడె పందెములవల్ల అపాయము సంభవిస్తుంది. 
ఒక వ్యకి పౌరుషాన్ని (ప్రదర్శించడానికి ఈ పందెము ఒక పరీక్షలాంటిది. 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 180 


పూర్వకాలంలో రామనావపురం రాజకుటుంబములోని ఆడ పిల్లలూ, సేనా 
నాయకుల కూతుళ్ళూ ఈ పోటీల్లో గెలుపొందే యువకుల నుంచి తమకు 
నచ్చిన వారిని (స్వయంవరం) భర్తలుగా ఎన్నుకొనేవారట. 

ఈ పందెములు పంటలలో అధిక ఫలసాయము వచ్చినందుకు గుర్తుగా 
జరుగుతాయి. ఇలాటి పందెములు పూర్వకాలములో (బిటనులు అనే విదేశీ 
యులు కూడా జరుపుకునే వారనీ పూర్వకాలంలో తమిళులు మధ్యధరా దేశపు 
నాగరికతలను (ప్రభావితం చేశారనీ దానికి ఇది నిదర్శనమని శ్రీ ఎ. ఎల్‌, 
భాషం తన అభి పాయం వెల్లడిం చియున్నారు. 


మహం :_ మహం పండుగ మాని నెలలో వస్తుంది. దేవుళ్ళు విగ్రహా 


ఆగ్‌ 


్ట్‌. 


లను తీసి ౭? 


రములో 


ళా 


శి Meas స్నానం చయిసారు. సము(దతీరానికి సుదూ 
న్నచో ట్‌లో నదులలో ఆదా కొలనుల్లో తెప్పోత్సవం జరుపుతారు * 


షో 


మహం సంవత్సరమున కొకసారిజ5గే పండుగే అయినా పన్నెండేళ్ళ కొక 


సాం క. తం ఇది చాలా ఘనంగా జరుగుతుంది. గుర్నుగహం 
సింహరాశిలో కి (పచేశించి నప్పుడు దక్షిణ భారతదేశంలో (పథ్యాతి గాంచిన 


కుంభచుళ అనే ఉత్సవం కుంభకోణము వద్ద మహామహం౦ అనే చెరువులో 
లో దీదసాదలూ, మతగురువులూ, వేదాంతులూ, 
ధనికవర్గాలూ. పండితులూ, అందరూ పాలుపంచుకుని చెరువులో మునకలు 


జరుగుతుంది. ఈ ఉత్సవాలలి 


చేస్తారు. హిందూదేశంలోని నదులన్నీ ఆ రోజున మహామహా౦ చెరువులో 
కలుసుకుంటాయట. అందుకని ఆ రోజున ఈ చెరువులో స్నానం చేసే దేశం 
లోని అన్ని నదులలోనూ, స్నానం చేసినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. 


మహా శివరాతి 
మాసి నెలలో వచ్చే అమావాస్య రాతిని మహాశివరా.తిగా జరుపు 


కుంటారు. ఇది శై వులకు చాలా పవి[త పర్వదినము. ఈ రోజున పురాణ 
కాలములో దేవతలూ, రాక్షసులూ, కలిసి తీరసాగరమును మధించినప్పుడు 


136 ఐదవ అధ్యాయము 


వుట్టిన హాలాహలము అనే విషమును శివుడు తనలోకి తీసుకుని విశ్వమును 
రక్షించాడట. 


ఆ రోజు ర్యాతి శివుడికి జరుపబడిన పూజ (పతి ఏడాది జరగడం ఆనవా 
యితీగా వస్తున్నదట. ఇంకో కధనము (ప్రకారం పూర్వం గొప్ప (పళయము 
సంభవించి (ప్రపంచం చీకటిమయం అయినప్పుడు ఆ రా(తికి పార్వతి శివుని 
(పార్టించి ప్రపంచానికి వెలుగు (పసాదించినదట. ఆనాడు పార్వతి ఎలా 
పూజించిందో అలాగే ఇప్పుడు సామాన్యజనం పూజలు జరుస్పతారని 


అంటారు. 


ఈ మహాశివరా(త్రి పతి శివాలయములోనూ (పతి వ్రైవుని ఇంట్టోనూ 
జరగుతుంది. భక్తులు ఈ రాత్రంతా పూర్తిగా జాగరణ చస్తారు. ఓం 
నమశ్శివాయ అనే తారక మం(తమును వల్లిస్తూ రాత్రంతా గడుపుతారు. 
మరుసటి ఉదయం స్నానంచేసి, శనివపూజలు జరిపిన తర్వాత ఉపాహారం తీసు 
కుంటారు. శవ డేవాలయములన్నీ దీపాలతో అలంకరింపబడుతాయి. రాతి 
నాలుగు శాములలోనూ నాలుగు పూజలు జరుస్పతారు. శివలింగము, పాలు, 
పెరుగూ, నెయ్యి మున్నగు పూజా [దవ్యములతో అభిషేకింప బడుతుంది. 


పంగుణి ఉతి రం 
అవాలి 
తమిళ సంవత్సరంలో చివరినెల అయిన పంగుణీలో తమిళనాడులోని 
(పతి దేవాలయములోనూ, దెవుళ్ళకు పెళ్లిళ్లు చెసారు. (తిరుక్కల్యాణం) 


ఈ నెలలో సుబమణ్యస్వామికి (మురుగ) పదిరోజుల పాటు జరిగే 
ఉత్సవాలకు “ఉత్సిరం” అంటారు. (గ్రామీణ (ప్రజలకు ఇది చాలా ముఖ్య 
మైన పండుగ. ఈ సమయంలో వాళ్ళు తీరికగా ఉండటం వలన ఈ ఉత్స 
వాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. గుడికి వడ్డు సమర్పిస్తారు. 


చివరిరోజు ఉదయం మురుగన్‌ ముఖ్య ఆయుధమైన వేల్‌ (ఈశః) 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 13? 


ఊరేగింపుగా నదీ తీరానికి కొనిరాబడి అక్కడ పూజింపబడుతుంది, 

దానితోబాటు ఒక జత కొయ్య చెప్పులూ, కావడీ “ఇడుంబన్‌ తడి” అనబడే 

అధికార దంతమూ, అభి షేకింపబడుతాయి. పంగుణి ఉత్హిరం మరునాడు 

ఇడుంబన్‌ పూజలు జరుగుతాయి. ఇడుంబన్‌ సు[బమణ్యస్వామికి నమ్మిన 

బంటు. పూజా సమయ.లో ఇడుంబన్‌ ఆత్మ ఎవరిలోనయినా (పవేశించి 
వస్తు 


పూనకం ౦ది. ఆ వ్యకి ఇడుంబన్‌ తడి తీసి తన్నుతానే కొట్టుకుంటూ 
అర్థంకాని కో ఏ వెపో జోస్యములు చెబుతాడు. జరుగబోయే వాటికి ఇది 
ఒక హెచ్చరికగా తీసుకొనడడేకాక ఇడుంబన్‌ మూలముగనే అవన్నీ 


జరుగుతాయని (పజలు నమ్ముతారు. 


శ్రీకృష్ణ జయంతి 


అది 
5 ఉలానకరమెన ఎవడుక 
(aa) QQ 


వ్‌ స. ఎతున వేలాడదీస్తారు. సీతతో) ఆ కుండకు 
దారముకట్టి ఒక వ్యక్తి అవతలి నుంచి పైకీ, కిందికీ లాగుతుంటాడు. చిన్న 
పిల్లల చెతికి క్యరలిచ్చి ఆ కుండను పగులగొట్రమని చెబుతారు. పిలలు 
౧ లు (ne) 

కుండను అందుకో బో యేటప్పుడు అవతలి వ్యక్తి కుండను ఎపెకి లాగేన్తుం 
టాడు, అక్కడ గుమికూడిన జనం గెలుపొందిన పిల్లలకు దాల కృష్ణుడి వేషం 
వెసి వాళ్ళ పెన రంగు నీళ్ళు చల్లి (హోలిలాగ) ఆనందిసారు. ఇందులో 
గాలుపొందే పిల్లవాడు చాలా ఎత్తుకు ఎగరగలిగి ఉండాలి. లేదా ఆదను చూసు 


కుని కుండ క్రిందికి దిగినప్పుడు కొట్టాలి. 


కంబం పండుగ (స ంభోత్సవము) 


శః _స్పంభోత్సవము అన్ని (గామాలలోనూ జరుగుతుంది. ఒక మంగళ 
వారము రోజున (గామ దేవుడయిన ఆయ్యనార్‌ విగహానికి గన్నేరు 


158 ఐదవ అధ్యాయము 


పువ్వులతో పూజచేసి ఈ ఉత్సవాన్ని (పారంభినారు. మరుసటి వారం అదే 
రోజున మూడు లెమ్మలు కలిగిన ఒక వేప కొమ్మను గుడి ముందర శాస్టో 
కృముగా నాటిస్తారు. ఇది ధ్వశోత్సవములాగ జరుగుతుంది. ఇలా చేసిన 
వెంటనే ఈ కింబం పండుగ (పారంభమెనదని భావము. దాని తర్వాత పండుగ 
ముగిసే వరకూ (గామ స్తులెవ్య్వరూ ఊరొదలి బయటకు వెళ్ళరు. ఒక వారం 
రోజుల పాటు (పతి రోజూ సాయంత్రం (పజలు ఈ కంబం (వేపకొమ్మ) 
చుట్టూ ఆడుతూ పాటలు పాడుతారు. 


మరుసటి మంగళవారం దేవాలయ (పాంగణ౦తో (గ్రామస్తులు పొంగలి 
వండుతారు. బువవారము రోజున డేవుడి రధమును ఊరిలోని ముఖ్య వీధులలో 
ఊరెగింవుగా లాగుతారు. ఒక చిన్న మేకపిల్లను రధ చక్రము [కింద ఉంచి 
పాణ బలి ఇస్తారు. పతి వీధి చివల్లోనూ మేక పిల్లల్ని బలియివ్వడం జరుగు 
తుంది. అలా చంపబడిన మెక పిల్లలను రజకులకు ఇచ్చేసారు. అది రధ 
మును జోడించినందుకు గాను రజకులకు ముహు _పతిఫలమన్నమాట. గురు 
వారమునాడు కొందరు పురుషులు తమ శరీరమంతా నూదులూ, ఇనుప కొక్క 
ములూ, (గుచ్చుకుని ఊరేగింపుగా జళతారు. జులు "మా విళక్కు” (పిండితో 
జనన దీపం) చస పళ్ళిములో ఉంచి గన్నేరు పువ్వుతో అలంకరించి, గుడికి 
తీసుకొని పోతారు. ఆ రోజు రాతి అయ్యనార్‌ విగ్రహమును పల్లకీలో 
ఉంచి (గామంలో మెరవిణి తెనారు. టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని 
వల్లడినారు. శుక్రవారం నాటికి ఈ ఉత్సవాలు ముగునాయి. గుడి ఎదుట 
నాటిన వేపకొమ్మ (కంబ౦) ను పెకిలించి ముఖ్య వీధులగుండా ఊరే 
గింపుగా తీసుకెళ్ళి బావిలో పడసారు. ఈ ఉత్సవాలలో ఊ ళో వ్యక్తులు 
ఒకరిపె ఒకరు పసుపు నీరు చల్లుకుంటారు. దీనిని “మంజానర్‌” ఆడటం 
అంటారు. 


ఎనిమిదో రోజున గుడిలోని పందొరం ఉపవాసం ప్రారంభిసొడు. అతను 
ఉపవాసం మొదలె కే ముందు బావి దగ్గరికి ఊరేగింపుగా తీసు కెళ్ళబడతాడు, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 139 


అతని తలపైన - పువ్వులతోనూ, వపాకులతోనూ. కుంభముగా తయారై న 
కొత కుండ ఉంటుంది. ఆతని స స్నానం ముగిశాక అతని భుజానికి (చాహ్మణ 
పురోహితుడు ఒక రక్షరేకు కడతాడు. తరువాత పందారం గుడిలోకి వచ్చి 
అక్కడే మూడు రోజులు గడుపుతాడు, 


మ్మిదో రోజున మూక ఉమ్మడిగా అందరూ దేవుడికి పొంగలి నివే 
దినారు. దీనికోసం (గామస్టులందరికిని తండోరా ద్వారా పొంగలి నైవ 
ద్యము ఎప్పుడు జ 5గేది ముందుగా తెలియజేసారు. పొంగలి చేసే వాళ్ళంతా 
(గామ చౌకులోకి గుంపుగా వెళ్ళి అక్కడ విడివిడిగా వండి గుడికి వెళ్ళి నివే 
దిసారు. పూజ ముగిసీన తర్వాత ఆ పొంగలిని అందరూ (పసాదముగా 
స్వీకరిసారు. 
పదో రోజున మళ్ళీ మావిళక్కు_ 
బావిలో విడుస్తారు. పండారం తన భు 
పడేసాడు. ఆ రాత్రికి ఊళ్ళో వీధి నాట 
ఏర్పాటు చస్తారు. ఇలాంటిదే మధురై 
లోనూ, జంతుబలి ఇవ్యడం జరుగుతుంది. 


సతరరితున. పరత 


మధురై సమీపములో వున్న తిరువల వయనల్లూరులో ఈ ఉత్సవం ఆడి 
నెలలో జరుగుతుంది. దాని (పత్యేకతలు ఈః [కింద పీశదికరంప బడ్డాయి. 


ఈ పండుగ జరపడానికి దేవుడు బల్లి పలుకుల ద్వారా ఆజ్ఞ ఇవ్వాలట. 
దేవుడి అసుమతి కోసరం పూజలు జరుపుతారు. బల్లి పలకంగానే ఒక 
భక్తుడికి పూనకం వచ్చి ఉత్సవం ఎలా జరపాలో (పా్యక్రుచ్చుతాడు. వీధి 
వీధంతా వేపాకు తోరణాలు కడతారు. ఆ రోజు అయ్యనార్‌ గుడిలోని 
పూజారి గుర్రపు బొమ్మలు చెయ్యడంకోనరం గుడి చెరువులోంది ఒకబండి 
బంకమట్టి తీసుకొస్తాడు. ఈ మట్టిబొమ్మలు చేసినందుకు (ప్రతిఫలంగా 
అతనికి కొంత డబ్బు ముట్టజెబుతారు. 


140 ఐదవ అధ్యాయము 


ఈ మట్టిగురములను ఊరేగింపుగా దేవుని గుడిలోకి తీసుకెళతారు. 
అక్కడ (పార్ధనలు ముగిశాక ఆ మట్టి బొమ్మలను రధము పై (పతిష్టిస్తారు. 
రంగు రంగుల దుస్తులు ధరించిన చక్కలియన్‌ జాతి (పజలు సొనచ్చామి 
గుడినుంచి తాటాకు బుట్టలో నూర్చిడి చెయ్యని వరికంకి, ఒక చురకత్తి, 
కొయ్య తీసుకుని మొలిదియన్‌ గుడిలోనికి ఊరేగింపుగా వస్తారు. అక్కడకు 
వచ్చిన తర్వాత చక్కిలియన్‌ పూజారి వరికంకిలను గురపు బొమ్మ పాదాల 
దగ్గర ఉంచి కోడిషంజును బలియిచ్చి దానినెత్తుకుని గురపు బొమ్మ కను 
గుడ్డకు పూస్తాడు. ఆలా చేస్తున్నప్పుడు పూజారి తన కళ్ళకు తెల్ల గుడ్డతో 
గంతలు కట్టుకుంటాడు. తరువాత ఈ మట్ట గురాలు ఊరేగింపుగా అయ్య 
నార్‌ గుడిలోకి తీసుకొని వెళతారు. కొత, కుండలు మోస్తూ కణకర్‌ (కర 
ణము) జాతి స్రీలు ఈ ఊరేగింపుకు ముందు నడుసారు. అయ్యనార్‌ 
గుడిలో పూజలు చేసి అతనికి పొంగలితోబాటు జంతుబలి యిసారు. 

చివిరోజున నాలుగో దినమున (గామస్తులు ఆంబోతు ఆట జరుపుతారు. 
ఈ ఆంబోతును కట్టడానికి పల్లన్‌ జాతివారు (ప్రత్యేకమైన నారతో మోకు 
వడుకుతారు. ఆ మోకు కనియాళన్‌ అనే పల్లవన్‌ జాతి దేవుడి ముందర 
ఉంచి పూజలు జరిపిన తర్వాత దానిని మొండియన్‌ గుడికి తీసుకెళ్ళి అక్కడ 
పూజిస్తారు. తర్వాత ఆ మోకులోని ఒక కొనను గూటమునకు కట్టివేస్తారు. 
ఈ వైపున నలుగురు వ్యక్తులు మోకును జాగత్తగా చూసుకుంటారు. 
రెండోకొసను కోడె మెడకు బంధిసారు. ఆ కోడె మెడలో పూలమాలలతో 
బాబు రూపాయ నోట్లుకూడా వేలాడదీసారు. తరువాత గుంపులోని జనం 
కోడె దూడను తరుముతారు. ఆది మోరలెత్తుకుని గూటమును చుట్టి పరుగు 
తీస్తూ ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ముస్టిమ్‌ జాతివారు తెచ్చే 
కోడె దూడకు మొదటి అవకాశం ఇసారు. ఈ ఆట ముగిశాక (గామ 
దేవుడికి జంతుబలి యిచ్చి ఈ ఉత్సవమును పూర్తి చేస్తారు. 


నడ దావి (దిగుడుదావి) పండుగ 


కాంచీ పరముతో జరిగే ఈ ఉత్సవములో పాల్గొని తమ మొక్కుబడులు 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 141 


తీర్చుకోవడానికీ, బీద సాదలకు అన్నదానములు చెయ్యడానికి మ[దాస్‌లోని 
వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు ఇది చిత్తిరై నెలలో పౌర్లమి రోజున జరిగే 
ఒక స్థానిక ఉత్సవము. ఈ ఉత్సవము వరదరాజ పెరుమాళ కోచెల కోసరం 
నిధులు సేకరించిన కోడి కన్నికాదానం తాతాదారియర్‌ కాలంనించీ వాడుకలో 
వున్నదట. తాతాచారి ఒక కొలను (తవ్వించి తన్ను బందిపోట్లనుంచి రక్షీం 
చిన ఆంజనేయుని జ్ఞాపకార్లం ఆంజనేయ ఆలయము స్థాపించాడు. అతను 
వరదరాజ స్వామి గుడికిగాను సేకరించిన విరాళమును ఆంజనేయుని గుడి 
కోసరం ఖర్చు పెట్టడం వల్ల వరదరాజస్వామి భక్తు లందరూ స్వామి విగ 
హాన్ని అతని జన్మదినమున అయ్యంగార్‌ కుళము (తాతాచారి తవ్వించిన 
కొలను) లోకి తీసుకొని పోవడం అలవాటు అయినది. వరదరాజస్వామి ఒక 
హస్తములోని అగ్ని హోమమునుంచి పుట్టాడని (వతీతి. ఈ ఉత్సవాల 
సందర్భంగా ఆయన వ్నిగహము నడబావి మధ్యవున్న మంటపములోనికి 
కొనిరాబడుతుంది. ఆ బావి రాతి శిల్పములోనూ, వాస్తు శిల్పములోనూ, 
(పసిద్ది కెక్కినది. ఈ బావి సంజీవరాయర్‌ గుడికి అతి సమీపములో నిర్మింప 
బడి వున్నది. ఆ గుడి ద్వారము నుంచి వెళ్ళే కాలిబాటలో వెళితే ఈ బావి 
వస్తుంది. ఉత్సవ సమయంలో ఈ బావిలో నిండుగా నీచ ఉంటాయి. దేవుడి 
వ్మిగహమును ఈ బావి మెట్లపైకి తీసుకొచ్చి నీటిలో ముంచుతారు. 


కోడ ఉత్సవము 


కన్యాకుమారి సము[ద తీరములోని మండక్కా_డ్‌ అనే (గామములో వున్న 
భగవతి అమ్మన్‌ గుడిలో జరిగే ఉత్సవము పేరే కోడ ఉత్సవము. భక్తులు 
తమ కష్టాలు తీరకపోతే ఆఖరికి ఈ దేవతను ఆశ్రయిస్తారు ఏ వైద్యమూ, 
నయం చెయ్యని వ్యాధులు సైతం ఇక్కడి కొస్తే నయమవుతాయని 
అంటారు. ఈ కోడ ఉత్సవం మలయాళ మాసమైన కుంభం (ఫి(బవరి = 
మార్చి) మాసములో [ప్రారంభమైన ఆ నెలలో వచ్చే చివరి మంగళవారం 
రోజున సమాప మవుతుంది, కేరళ రాష్ట్రము నుంచి _పజలు కాలినడకన 


142 ofa bm అధ్యాయము 


పయాణము చేసి ఈ దేవతను కొలుస్తారు. ఈ దేవతకు బియ్యము, మిరి 
యాలు, బెల్లము, పసుపు, బొమ్మలు ఇంకా కొయ్యతోనూ, వెండితోనూ. 
చేసిన అవయవముల [పతి రూపాలూ కానుకగా నమర్పిస్తారు. చివరిరోజు 
అర్ధరాతివేళ ఆ గుడిలోని పూజారి ఒడుక్కపూజ అనే (ప్రత్యేక (ప్రార్థనలు 
జరుపుతారు. అప్పుడే అందరూ భయవిన ములై నిశ్శబ్దముగా ఉంటారు. 
పు మున్నగు పూజా [దవ్యములతో చేసిన పవిత (ద్రవ 
పారు 


కొత్తగా కట్రైన దేవాలయమున కానీ, పునర్నిర్మింపబడిన దేవాలయమున 
కాని గర్భగుడి పైని కుంభమును లేక రాజగోపురము పైనున్న కుంభమును 
గాని పవి(త్ర తీరములో అభిషేకించడచు కుంభాధిషేకము. ఈ ఉత్సవమును 
చాలా వవితమైన సుదినముగా జరుపుతారు. దీనికి ఆయత్తము కావడానికి 
మునుపు యాగశాలలు దుండలాభిషేకము మున్నగు తంతులెన్నో జరుపుతారు. 


తమిళనాడులోని దేవాలయములు పరిమాణములో చాలా పెద్దవి. ఎక 
కాలంలో ఒక దేవాలయం పూరి స్వరూపమును చూడటం మాట అటుంచి, 
ఊహించడం కూడా కష్టమే. దూరము నుంచి చూ స్తే దేవాలయము గోపుర 
ముల సమూహమువలె కన్పిస్తుంది. కాని దగ్గరి కెళ్ళే కొద్ది దాని వాస్తవ పరి 
మాణం తెలుస్తుంది. ఈ కుంభాభి షేకము సమయములో (పజలందరూ 
మూక ఉమ్మడిగా ఈ గుడి గోపురములను చూడటం జరుగుతుంది. చాలా 


కోలాహాలముగా జరిగే ఈ ఉత్సవాలపట్ల (వజలు ఎంతో ఆసక్తి చూపుతారు" 


తమిళుల విశ్వాసము మేరకు ఈ విశాల విశ్వము పంచభూతములయిన, 
భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షములతో నిర్మింపబడియున్నది* 
వీటిలో ఒక్కొ క్కటి ఒక్కాక్క శాశ్వత (పమాణమునకు (పతీకగా పేర్కొన 
బడుతుంది. భూమి ఐశ్వర్యమునకూ, సీరు జీవనాధారాని కీ, అగ్ని మేధన్సుకూ, 


తమిళనాడు; జానపద సాహిత్యమూ, సంస్కృతీ 143 


గాలి ఆత్మ విచారమునకూ, అంతరిక్షము ఆధ్యాత్మిక చింతనకూ, [పాతినిధ్యం 
వహిస్తాయి. పూజా తం(తములలో ఈ పంచభూతములు ఒకో రంగుతో 
అన్వయింపబడతాయి. భూమికి పసుపు రంగూ, నీటికి తెలుపు, అగ్నికి 
ఎరుపూ, గాలికి నలుపూ, అంతరిక్షమునకు నీలమూ, ఆపాదింపబడతౌాయి. 
గారీ నీరూ లేకుం టే భూమి పెన జీవించడము ఆసాధ్యము, కాబట్టి పూజా 
పునస్కారములలో గాలికీ, నీటికీ అత్యంత (ప్రాముఖ్యత ఇవ్వటమయింది. 


ఈ కుంభాభిషెకము నీటికి సమున్నత స్తానం ఇస్తుంది. భక్తుల చేత 
వివిధ పవి(త నదులలో నుంచి సేకరింపబడిన జలములు సువ్వులతో అలంక 
రింపబడిన కుంభములలో ఉంచబడతాయి. (పత్యేకముగా నిర్మింపదిడిన 
పందిళ్ళలోని యాగళాలల్లో ఈ కుంభములకు పూజలు జరుగుతాయి. ఈ 
పవిత్ర జలములను ఉద్దేశించి మం (తాలు వల్లిన్తారు. 

ఈ పవి(త జలములను గుడి గో పరము పై (గుద్మురించుకే కుంభాభి 
'షేకము. ఈ (క్రతువు దేవాలయ నిర్మాణముతో (పజలకున్న పవితభక్తిని 
వెల్లడిస్తుంది. దీని మూలంగా (ప్రజలలో తమ తమ జదయాలలో పవిత్రత 
సాధించాలనే ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. 

ఈ కుంభాభిషేకము గర్భగుడిని అప్పుడప్పుడు సరి చూసుకోవడానికి 
కూడా ఉపకరిస్తుంది. విగ్రహములు పటిష్టముగా ఉండటానికి వాటిని కీఠముల 
యన అష్ష బందనం౦ చేసారు. ఈ అష్టబంధనంలో తకః సున్నము, 
ఎ(రత్కి, కొవ్వు, గేదెవన్న మున్నగు ఎనిమిది రరాలయిన వస్తువులను 
వినియోగిస్తారు. ఈ మి(శ్రమమును తయారుచెస పనివారు పవ్నిత స్నానము 
ఆచరించి భకి గీతములు ఆలపించిన తర్వాత ఈక పనిని మొదలు పెడతారు. 

కుంభాభి షేకములకు బహుళ (పచాదరణ గలదు. (ప్రజలు ఈ ఉత్సవ 
ములను చూసేందుకు తండోపతండములుగా గుమికూడుతారు. నిరక్షరాస్యులు 
ఒక గుడిలో జరిగిన కుంభాభిషేరమును ఆధారముగా జనాభా లెక్క_లవారికి 
పుట్టిన తేదీలు ఇవ్వడమూ, తను ఇంట్లో జరిగినపెళ్ళి ఎప్పుడు జకగిందో 


144 ఐదవ అధ్యాయము 


నిర్ణయించి చెబుతుంటారు. కోర్టులలో సాక్ష్యములు చెప్పేటప్పుడు కూడా ఈ 
కుంభాభి షేకములను ఉటంకిసారు. 


కుంభాభి షేకముళో అందరూ కలుసుకు టారు. పరిసర (పాంతములలో 
(పజలు బావా భజం(తీలతోనూ, ఆళవట్టము అనే రంగురంగుల పృరాణ 
చిత్రములతోనూ పెద్ద పెద్ద దేవాలయ ఛత్రములతోనూ ఈ ఉత్సవములో 
పాల్గొంటారు. 

(పజలు దూరదూరములనుంచి కాలినడకనూ ఎడ్డబండ్లలోనూ, తదితర 
వాహనములలోనూ తరలి వస్తారు.వారిలో కొందరు చద్దన్నము తెచ్చుకుంటారు. 
కొందరు వంట సామ్మగి తెచ్చుకుని మార్లమధ్యములో నదీ తీరాలలోగాని 
స|తములలోగాని వండుకుతింటారు. కుంభాభిషేకమును దర్శించడం వల్ల 
దేవుని ఆశీర్వాదము తప్పక లభిస్తుందని నమ్ముతారు. 


ఈ కుంభాభిషేకము గురించి ఒక చిన్నకథ వాడుకలో నున్నది. 


కుంభాభిషేకమునకు వెళ్ళివచ్చిన వ్యకి, రానివ్య కిని చూసి “నువ్వు చాలా 
అరుదైన దైవకార్యమును చూడక పోవడం దురదృష్టం”? అన్నాడట. 


అందుకు రెండోవ్యకి, “నా శరీరము మా(తడు ఇక్కడ ఉంది. నా 
మనస్సంతా కుంభాఖి షేకము పైననే లగ్నమై ఉంది. దేవుడి ఆశీర్వాదములు 
నాకు తప్పక దొరుకుతాయి. కానీ నీ దేహం మాత్రమే కుంభాభిషేకములో 
నున్నది. సీ మనస్సంతా ఇంట్లోని పిల్లల పైనా సామ(గుల పెనా లగ్నమై 
ఉ౦ది. నువ్వు వెళ్ళినా వెళ్ళనక్షే లెక్క" అన్నాడట, 


చ్‌ స్తవ పండుగలు 


తమిళనాడులో అనేక క9స్తృవ పండుగలు వాడుకలో వున్నాయి. వాటిలో 
మేరీకన్య పేరిట జరిగే వేళాంగన్ని పండుగ అతిముఖ్య మైనది. ఈ ఉత్సవ 
ములు (పతి ఏడాది ఆగష్టు 28నుంచి సెపైంబర్‌ 10దాకా జరుగుతాయి, 
లో శే స 
ఇందులో కేధలిక్కులు, ఇతర శై9స్మవులు పాల్గొనడమే కాశ ధభారథ 


తమిళనాడు; జానపదసొహిత్యమూ సంస్కృతీ 145 


దేశములో నలుమూలలనుంచీ ఇతర మతస్తులూ, మలేషియానుంచి వచ్చే 
యా (తికులూ పాలొంటారు. 


చురీకన్యను కొలిస్తే అనుకున్న పనులు నె వేరుతాయట. ఇలా అనేక 
కట్టుకధలు (_పచారమువలో వున్నాయి. ఈ దేవాలయమునకు వివిధ జాతుల 
వారు రోజూ వేలసంఖ్యలో వస్తుంటారు. కొన్ని సందర్భాలలో కాను 
కలు సీబుచేసిన సీహెల ద్వారానూ, వెదురు బొంగులలోనూ పంప బడు 
తాయి. వాటిపైన మేరీకన్య చిరునామా రాసి సముద్రములో పడచేస్తారు. 
ఆ వస్తువులు ఏ తీరములో దొరికినా సమీపములోని చర్చిళోకి తీసుకొని 


కొ 


వెళ్ళి (పతిష్టింప బడుతాయట, 
© 
ముస్లిమ్‌ పండగలు 


తిరునెల్వేలి జిల్లాలోని పొట్టల్‌ పుదూర్‌ లోని (ప్రాచీన మశీదుళ! ముస్లిమ్‌ 
నెలమైన రబి-ఉస్‌-సానిలో కండూరి ఉత్సవం జరుగుతుంది. ఈ మశీదు 
తంజావూర్‌ జిల్లాలోని నాగూర్‌ మశీదు నరిసమముగా భావింపబడుతుంది. 
పొట్టల్‌ పుదూర్‌ మసిదు మొహిద్దీన్‌ ఆండవర్‌ ఆనే మహమ్మదు (పవక 
యొక్క అనుయాయుని సంస్కరణార్థము నిర్మింపబడింది, దీనిని ఒళివిల్లా 
కాదరి అనబడే శిష్యుడు నిర్మించినట్టు చెప్పబడుతుంది. పొట్టల్‌ పుదూర్‌లో 
పదకొండు రోజులు కొనసాగే ఈ ఉత్సవాలలో మసీదులో దినవారి (పార్థనలు 
జరుగుతాయి. తిరునెల్వేలి జిల్లాలోని పలు (పాంతములనుంచి (పజలు 
తండోపతండాలుగా వస్తారు. ఈ ఉత్సవాలలో జరిగే తంతులన్నీ ఇంచు 
మించు హిందూ ఆచారములను పోలి ఉంటాయి, పసుపూ, నెయ్యి, చంద 
నమూ, కలిపి తయారుచేసిన పవిిత భస్మమును భక్తులకి (_పసాదముగా 
ఇస్తారు. (ప్రజలు తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ. డబ్బులూ, వెండి 
నాశములూ, కానుకలు చెల్లిసారు. ఇక్కడి కొచ్చే భక్సులు తమ శరీర బాధలు 
నివృత్తి కోసరం ఆండవర్‌ను మొక్కుకుంటారు. ఇక్కడ పొ సేలూ, కోడ్తి 
పుంజులూ బలి అవుతాయి, చందన [ద్రవ్యమును దేవుడికి నివేదించిన 


146 జదవ అధ్యాయము 


తర్వాత ఆసకి,తో ఎదురుచూస్తున్న హిందూ ముస్లిమ్‌ భ కులకు (పనాద 
రూపంలో పంచి పెడతారు. నాగూర్‌లో “హజరత్‌ సయ్యద్‌ షాకు హమీద్‌ 
కాదర్‌ వలి” అనే మత గురువుకు గర్భగుడి వుంది, అతను మత విచక్షణ 
పాటించకుండా తన అను[గహమును ఆందరికీ అందిసాడని (పతీతి. ఇత 
నిని గురించి ఏన్నో అద్భుతాలు చెప్పుకుంటారు. ఒకసారి మునిగిపోతున్న 
ఓడను రక్షించాడట. 


ఇక్కడ నివేదింపబడే పూజా (దవ్యములలో పువ్వులు, చందనము, 
గోధుమరంగు చక్కెర సాంబ్రాణి మున్నగునవి చోటు చేసుకుంటాయి. 
డబ్బులు కూడా కానుకగా ఇసారు. ఈ ఉత్సవాలలో ఒకరోజున మతగురువు 
శిష్యులలో ఒకరిని పీర్‌గా గుర్తించి పీర్ణపండుగ జరుపుతారు. 


పదో రోజున మత గురువు గోరిని గంధముతో అభిషేకిసారు. చంద 
నమును ఒక వెండి పళ్ళెములో నుంచి చందనక్కూడు (చందనపు గూడు)తో 
"పెడతారు. ఖలీఫా అనే పూజారి ఈ అధి షేకమునును జరుపుతాడు. ఆ తర్వాత 
అతను మూర్చ చెందడమూ ఆతనిని పోలీను బందోబస్తులతో ఇంటికి కొని 
పోవడమూ జరుగుతుంది, అతనికి తిరిగి సృహవచ్చిన తర్వాత అతను నిరీ 
&స్తన్న జనులకు చందనము (పసాదముగా పంచుతారు. 


సంతలు 


పూర్వంనించి జరుగుతున్న ఈ సంతలు ఉత్సవాలను అంటి పెట్టుకుని 
జరుగుతాయి. (పజలు తమ వస్తువులను అమ్మడాని కీ, కావలసినవి కొన 
డానికీ, ఈ సంతలు బాగా ఉపకరిస్తాయి. (పస్తుతము ఈ నంతలు టోకు 
వ్యాపారస్తులకు, బాగా పనికి వస్తున్నాయి. తమిళనాడులో జరగే సంతలలో 
(పతి బేస్తవారం జరిగే పొళ్ళాచ్చి సంత అతి (పాముఖ్యత వహిస్తుంది. 
జ రోజున పొళ్ళాచ్చి (ప్రజలతో (కిక్కిరిసి వుంటుంది. ఆనమలై కొండలు, 
సాల్‌ఘాట్‌ పొళ్ళాచ్చి లోయలు మున్నగు చోట్ల ఉత్సత్తి అయ్యే వస్తువుల 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 14? 


(కయ విక్రయాలకు ఇది అతి ముఖ్యమైన వ్యాపార కేం దము, ఇక్కడ 
అమ్మకానికొ చ్చే వాటిల్లో వడ్డు, దుస్తులు, పప్పు దినుసులూ, కొబ్బరికాయలు 
వేరు సెనగలు, నూనె దినుసులు పళ్ళు, కాయగూరలు, మృగ చర్మములు 
మరియు కోళ్ళు మున్నగునవి [ప్రాముఖ్యం వహిసాయి. ఇక్కడ పరిసరప్పు 
అడవులలో పట్టుబడిన ఏనుగులూ, కలప కూడా అమ్మకా “నికొస్తాయి. తమి 
ళల లోకోక్తి ఏమిటం కే వాళ్లొచ్చి సంతలో తల్లిదం.డుల్ని మినహాయించి 
అన్ని కొనవచ్చుసట. 


ల్యూ 
ఇ 
యం 
ల్లో 
| 
] 
ర్మ 
ల 
రని 
మ 
tJ 
ల 
అ) 
ల 
Ox 
లగి 
Ux 
G 
0 
౮ 
ub 
2 
O 
(6 
x 
౮ 
గ్రా 


te 


రుగుతుంది. ఇక్కడ కొనే కాయకూరలు కరివేపాకులు 
తమిళనాడు, కేరళలోని వివి (పాంతము 


ఏగ్స్‌ 


లకు రవాణా అవుతాయి. అదే 


తిక వణ్డామలై లో దీపర ఉత్సవము పురస్కరించుకుని జరిగే 
పుల పరష నాలుగు రోజులపాటు చాలా కోలాహలంగా జరుగుతుంది, 
ఇక్కడికి సుమారు 20,000 పశువులు వస్తాయి, ఆవులు, గేదెలు, ఎడ్లు 
గొద్హైలూ మేకలూ , గుణ్టాలూ మొన్నగు అన్నిరకాల జంతువులు వస్తాయి. 


చిర్తిరె ఉత్సవమును పురస్కరిచుకుని మధురైలో జరిగే సంత అక్కడి 
ఆ తలకు అతి ముఖ్యమైనది. (గ్రామిణ్యపజలకు సంతలు లేకపోతే జీవితమే 


pe 


సాగదు స్రీలు తకు యాత్రల జాపకార్ధం ఈ సంతలలో తప్పనిసరిగా ఏవో 


6వ అధ్యాయనుం 


జానపద సాహిత్యము 


తమిళంలో (గ్రంధ స్తమైన సాహిత్యము అక పురాతనమైనది. కానీ తమిళ 

జానపద సాహిత్యము ఇంకా (పాచినమైనది. సూర్వకాలపు పురాణములను 

పరిశీలిస్తే అవి ఒకో[తరం నుంచి మరో తరంవారికి నోటిపాళంగా నం|క 

మిస్తూ వచ్చేవని తేలుతుంది. తట్టుత్తాగ్లై పదినెణ్‌ కీశ్‌ కణక్కు లాటి 

(పాచీన (గంధములన్నీ తరువాతి కాలంలో (గ్రంధస్థలము చేయబడిన వే. 
ఆశుక వులు 


' ఆకాలంలో ఆకువుగా కవిత్వం చె ప్పేవారిని పాణర్‌, కూత్తర్‌ పొరునర్‌, 
వారాళియార్‌, పులవర్‌ , అగవనర్‌, అని పెక్కు పేర్లలో వ్యవహలిం చెవారు. 
వారు తమ కవిత్వాన్ని వెల్లడించడానికి నోరూ, నాలుక మ్మాతమే (ప్రచార 
సాధనాలుగా వాడుకున్నారు. కవిత్వ రచన, (పనారము. పఠనము అన్నీ 
వ్యావహా ఎకంగానే సాగేవి. తర్వాత కాలంలో సాహిత్యం (గ్రంధస్థం 
కావడం మొద౬ణయింది. ఈ ఆశుకవులు స్థానిక చరి[తద్వారానో, జన 
(పచారముగల కథలను౦ చో (పభావితులై తమ భావాలను పఎపొెం౦ందించుకునే 
వారు. చక్కగా గానం చెయ్యడంలో పాణర్‌ కవులు సుపసిద్దులు. వారు 
పిల్లన గోఎకి అనువుగా కవితలు చెప్పేవారు. మామూలుగా చిన్న పిల్లన 
(గోవి వాయించేవారు. ఒక్కొక్కప్పుడు పెద్దవి కూడా ఉపయోగింపబడేవి: 
పారునర్‌ కవులు డోలు వాయిస్తూ తమ కవితలు పాడేవారు. వాళ్లకవిత్వము 
లలో వ్యవసాయము మొదలుకొని రణర-గములదాకా అన్నివిషయాలు చోటు 
చేసుకునేవి. 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 149 
గంధస్థ సాహిత్య (ప్రభావము 


వ్యవహారిక సాహిత్యము, (గం ధస్థనాహిత్యము పరస్పరము ఒకదాని 
నొకటి ఆశ్రయించుకుని పురోగమించాయి. [గాంధిక సాహిత్యములోని భావ 
ములు, కధలు తదుపరికాలంలో వ్యావహారిక సాహిత్యంలోనూ చోటు చేసు 
కునాయి. అలాగే శిల్పము లలోనూ శె ళిలోనూ వ్యావహారిక సాహిత్యపు 
పోకడలు (గా ౦ధిక సాహిత్యమును (పభావితంచేశాయి. 


తొక్‌ కాప్పియర్‌ సైతం జానపద గీతముల (పాముఖ్యమును గుర్తించి 
వున్నారు. అతను చంధస్సు గూర్చి !చాసిన అధ్యాయములో జానపద గీత 
ములను గురించి (ప్రసావించి పున్నాడు వానిని వాయమొళిగశ్‌ (నోటి 
పాటలు) అని పేర్కొన్నాడు. . 

ఇళంగో అదిగళ్‌ విరచితమైన సిలప్పదికారం కావ్యంలో ఆకాలప్పు 
సము దతీర్మపజ ౫, వేబగాళ్ళు, పశుకాపర్లు కొండ(పాంతప్ప పడుచుపిల్లలూ 
పాకుకునే పాటలు ఉటకింపబడివున్నాయి. కణ్ణగి కథ తమిళ జావపద 
సాహిత్యం భో ఇప్పటికిని బహుళ(పచారములో వున్నది. కేరళ జానపద 
గాధల్లో ఆవిడ భద్రకాళి అని పేర్కొనబడినది, మలయాళ సాహిత్యములో 
కల్జుగిని కీర్తించే అనేక తందాన పాటలు వాడుకలోవున్నాయి. కాదుంగ 
నల్లూరులో జరిగే పరశి పండుగలు సిలప్పదికారమును గుర్తు చేస్తాయిట. 
తమిళనాడులో కోవలన్‌. కలగి "పేరుతో (ప్రచారములో వున్న కథ సైతము 
ఈ సిలప్పదికారం కావ్యముసుంది అనూదితమైనదె. సిలప్పదికారం చదువని 
సామాన్యజను లకు కోవలన్‌ కణ్బగి కథ జానపద సాహిత్యము మూలంగానే 


జ్‌ 


తెలుసు. 


. ఈ జానపద గీతములు జాతీయకవి అయిన సుబమణ్య భారతిని ఎంత 
గానో (ప్రభావితం చేసాయి. కర్షకులు పాడుకునే పచ్ళుప్పాట్టు అనే జానపద 
గీతం చంధస్సులో ఆయన స్వతం(త పళ్ళు అనే కవితలు రచించారు. కుమ్మి 


150 ఆరవ అధ్యాయము 

అనే మరో జానపదపు మెట్టు (బాణి) ఆయన త్రీ జనోద్దరణకోసరం రాసిన 
కవితలలో చోటు చేసుకుండి. అతని పాట పుడియకోణంగి (కొ త్తవిదూష 
కుడు) నిజానికి జానపదములలో విమాషకులు పాడే చంధస్సులోనే సాగింది. 
కణ్ణన్‌ ఎన్‌ కాదలి (కృష్ణయ్య నా (పెయసి) అనే ఆతని తావ్యము లోని 
తంగమే తంగమ పాట, ఇంకా ఉలగత్తు నాయకియు ఎంగళ్‌ ముతుమారి 
అనే పాట పల్లెపడాలు ఆధారముగా వివచితమైన వే. ఇలా సామాన్య పజల 
గీతములను తన రచనలలో అనుకరించడం వల్లనే సుుబమణ్యి భాంతి జన 
బాహుళ్యంలో ఎంతో సుపరిచితుడయ్యాాడు. 

వ్యావహారిక సాహిత్యాం తీరుతెన్నులు 


ల 

(గాంవ్‌క భాషలో 'వరుగిరదు? 'పోగిరాదు? అనే వర్తమాన |కియాపద 
ములు వ్యావహారిక సొహిత్యములో "వరుడు? “పోగుడు అని వాడుకలో 
వున్నాయి ఇలాగే (గ్రాంధిక భాషలో అడితృల్‌, పిడిత్తల్‌, _వెత్తల్‌ లాంటి 
[కియా పదములు వ్యావహారిక- లో “అడిచ్చల్‌, పిడిచ్చల్‌, వచ్చల్‌” అని 
వ్యవహరింపబడతాయి. 

వ్యావహారిక భాషలో వ్యక్తులకు పెర్లువుండవు. మారు పేర్లు ఉంటాయి. 
కొన్ని మారుపేరు ఒ 


ర్ల ౦టిరంగువో ఇతర అంగలక్షణములలో ఆధారం చేసు 


కుని ఉంటాయి. మరికొన్ని (గామములలో ఇంటి ఉనికిని బట్టి వనాయి. 
కొందంకి స్కూల్లో వ్యవహరింపబడిన పేరూ, ఆసులను సూచించే పేరూ 
న్‌్‌ ౧౧ — ౧౧ 
సిరపడితే మరికొందరికి తమ భార్య పుటిన [గామమునూ, ఆమె సూల 
ఇ లయ ఇ 
కాయమును గుర్తుచేసూనో పేర్లు వస్తాయి. కొదంరు వాళ్లు ధరించే దుస్తుల 
పేర్లతోనూ తలపాగా పేర్లతోనో లేదా వాళ్ళ ఉద్యోగ వ్యాపారం చేసె నల 
౧ య © 
ముల పేర్లుతోనో పిలవబడతారు. 
జానపద వ్యవహారములలో విశేషణములూ, అతిశయోక్సులూ విరివిగా 


వాడుతారు. వాగ్వాదంలో ఒక వ్యక్తి చాలా ఘాటుగా మాట్లాడితే “కొణ్డు 
ట్లాన్‌ ” (చం పేశాడు) అని అనడం కద్దు. (గామిణ వాతావరణంలో పెరగడం 
| కి స్‌ 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 151 


గడం వల్ల వారు “నిరంబి” అనే పదాన్ని “రొంబ” (అమితము) అనీ, 
“ఇరన్‌ (రాత్రి అనే పదాన్ని “రావు” అనీ “ఇర క్క” (రెక్క) అనడా 
నికి రకై్క- అనీ వ్యవహరిస్తుంటారు. 


వ్యావహారిక సాహిత్యమునకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు (కింద 
పొందు పరచబడ్డాయి 


సంభాషణలు, జానపదగాథలు 


ఒక శైవుడు వై షవుడూ ఉండేవారు. శెవుడి కొక ఆవు ఉండేది. 
పాలకుండను బయటకి తీసేటప్పుడు ఆ ఆవు తన్నడంలో పాలంతా చింది 
పోయేది. ఈ ఆవును అమ్మేయాలని అతను తీర్మానించాడు. వైష్ణవుడిదగ్గర 
జత ఎడ్డు ఉన్నాయి. అవి బండి లాగటానికి ససేమిరా పనికిరావడం లేదు, 
అతను తన ఎడ్తని అమ్మెయాలని నిశ్చయించాడు. ఎలాగయితేనేం శె వుడూ 
వెష్ణవడూ ఒకర్ని గురించి ఒకరు ఎరుగక పోవడం వల్ల తమ జంతువులను 
మార్పిడి చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు 
కొత్త యజమాని దగ్గర తమ జంతువులు కాస్త మెరుగ్గా ఉండొచ్చునని అను 
కున్నారు. కానీ వాళ్ళ ఊహ నిజంకాదు. మునుపటిలాగే ఆవు పాలకుండను 
తన్నుతూనేవుంది. ఎడ్లూ మొండి కేసూనే వున్నాయి. ఎడ్డని మార్చుకున్న 
“వుడు “నేను వాటిని బండికి కట్టాలంచే శివాశివా!: ఇటు నుంచి అటు 
అటుమార్చాలం పే శివ శివా! నేనెలా వేగనయ్యా? అని అడిగాడుట. 

వైష్ణవుడు అదే హాోన్య ధోరణిలో “నేను పాలు పిదకాలని ఆవు దగ్గరి 
కెళ్ళానా పళ్ళు ఊడేలా తంతుంది గోవిందా! గోవిందా!” అన్నాడట. 


ఆస్తిక నాస్తిక సంవాదము 


ఒక ఆ స్తికుడూ నా స్తికుడూ తలొక దోవలో వెళుతున్నారు. ఆసి కుడు గుడి 


లోకి వెళ్ళి దవుణ్ని (ప్రార్ధించిన తర్వాత తన పనిమీద వెపతుం టే మా 


152 ఆరవ అధ్యాయము 


మధ్యంలో అతనికాలికి రాయి తగిలి బొప్పికట్టింది. నా స్తికుడికి దోవలో ఒక 
రూపాయి దొరికింది. నాస్తికుడు ఆ స్పికుణ్ని కలుసుకున్నప్పుడు “నేను 
దేవుణ్ని నమ్మను. అయినా నాకు డబ్బు దొరికింది. కానీ దేవుణ్ని నమ్మే నీ 
కాలికి దెబ్బ తగిలింది” అంటూ అపహాస్యం చేశాడుట. 


అది విన్న ఆస్తికుడు “నేను ఒక పాము కాటుకు గురి అయి చనిపోవలసి 
నది. నా దైవభక్తి వల్ల నే దేవుడు నన్ను (పాణాపాయమునుంచి రక్షించి 
కేవలం చిన్నగాయంతో (బతికి బయటపడ్డాను. కానీ నీలాంటి అదృష్టవంతు 
డికి ఇంకా ఎంతోడబ్బు దొరికి ఉండాలి. నీకు విశ్వాసము లేనందువల్ల 
_ కేవలం ఒక్క రూపాయితో సంతృప్తి పడుతున్నావు. లేకుంటే నీకు ఏ 
కోశాగారమో బంగారుగనియో దొరికి ఉండాల్సింది" అన్నాడట. 


జ్యోతిష్కుడి కథ 


ఒక జో్యోతిష్కుడి జోస్యములన్నీ ఫలిస్తున్నందున అతనికి పేరుుపథ్యాతులు 
_లభించాయి. ఒకసారి తన ఆవు దొంగతనం పోయినదంటూ ఒకవ్యక్తి ఆ 
._ జో్యోతిష్కుడి దగ్గరికొచ్చాడు. జ్యోతిష్కుడు ఫలానా రోజున నీ ఆవు నీ 
_ఇంటికి తిరిగొస్తుందని జోస్యము చెప్పాడట. తరువాత అతను ఆ ఆవు 
గుర్తులుతెలుకుని తన "పేరును కాపాడుకోవడం కోసరం సరిగా అలాటిదే 
మరొక ఆవును కొనితెచ్చి నిర్తీతదినము అర్హరా(త్రివేళ ఆ వ్యక్తి ఇంట్లో 
దాఖలుచేశాడట. 


మ।దాసుగురించి జానపదగాధలు 


గ్రామీణ (పాంతములనుంచి మ[దాసు సగర మును సందర్శించే (ప్రజలు 
అచ్చటి పెద్ద పెద్ద భవనములనుచూసి ఆశ్చర్యపోతుంటారు. అవన్నీ కాలేజీలు 
(మ్యూజియం) అనుకునేవారు. వాళ్ళు జంతు పదర్శనళాలను ఉయిర్‌ కాలేజీ 
((బకికిన కా లేజీ) అనీ నస్తు(పదర్శనళాలను (ఇక్కడ జంతు కశేబరములు 
కూడా ఉంటాయి.) “ సె త్తకా లేజీ” (చచ్చిన కాలేజీ) అనీ వ్యవహరించడం 





Plate Vl! కావడి నృత్యం 





కరగం నృత్యం 


Plate Vill 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 153 


కద్దు. 1942లో జపానువారు బాంబు వేస్తారని భయపడి మదాసు నగర 
వాసులు చాలా వరకు ఇళ్ళు ఇాశీచేసి వళ్ళిపోవడంవలన 10 Let (బాడుగకు 
ఇవ్వ బడును) Fం0r 5216 (అమ్మకానికి సిద్దము) మున్నగు బోర్డులు అనేక 
భవనముల ముందర వేలాడుతుండేవి. ఆ సమయాల్లో మ[దాసును సందర్శిం 
చిన పల్లె పజలు ఆ వోర్చులలోవి ఆంగ్లేయుల పేర్లనుకుని మిస్టర్‌ “టూ 
లెట్‌” గారికి ఉన్నన్ని భవనాలు మిస్టర్‌ “ఫర్‌ సేల్‌” గారికి లేవని తీర్మా 
నించేశారు: 


రెకుల పాటలు 


జానపద గితములలో వ్యవసాయమునకు సంబంధించినవి చాలావున్నాయి, 
వ్యవసాయ పనులలో (గ్రామీణ (పజలు పాడే పాటల్లో ఆ రకాలున్నాయి. 


ఏట పొట్టు (ఎతాము పాట) 


ఈ పాటను ఏతాము తొక్కుతున్నప్పుడు పాడుతారు, తంజావూరు డెల్టా 
(ప్రాంతములో ఒకసారి మహాకవి కంబర్‌ ఈ ఏతాము పాట విని మిక్కిలి 
సంతోషించాడట. ఈ పాట వెదురు ఆకులపైన మెరిసే మంచు బిందువులను 
ఉద్దేశించి పాడే పాట అది తన కిరణాలతో మంచుబిందువుల్ని ముద్దాడే 
సూర్యుని శ్లాఘిన్తుంది. ఒక పురాతన లకక అనుసారం ఏతాము పాటకు 
ఈడై న పాట లేనే లేదు (ఏ(ట పాట్టుక్కు ఎదిర్‌ పాట్టు ఇలై) 


పంటల నూర్పిడి సమయంలోనూ పెర్ల నాటకాలలోనూ దుక్కిదున్నే 
టప్పడూ విత్తనాలు చల్లటప్పుడూ ఒకరుగాని అందరూకలసిగాని అనేకపాటలు 
పాడుతారు. వాటిలో దేవుడు అధిక పంటలు ఇవ్వాలనే కోరిక చోటు చేసు 
కుని ఉంటుంది. శివుని అతని ప్నతులయిన వినాయకుని, షణ్ముఖుని, 
స్తుతించే పాటజఒకటి (తమిళంలో పిళ్లయా రేవారుం అని_వారంభమవుతుంది.) 
రావయ్యా శివనందనా 
సేవించాము నిన్నే 


154 ఆరవఅధ్యాయము 


వేవ్‌ (ఈ) నామదేయుడా 
వేడుకున్నామునిన్నే 

కురిపించు వానలు 

కురిపించు ఓ కలియ పెరుమాళ్ళ! 
అదనులో వాన పడితే 

అంది వసాయి పాడి పంటలు 
దినమూ వాన పడితే 

తిండి గింజలు చేతికొసాయ్యి 
వేలాయుధ, షణ్ముఖ 

కుం [డ్రక్కుడి దేవుడా, 

కుర త్తి (వళ్ళి మనోహరుడా 
అరణ్య నాయకా నువ్వే 
శరణ్యమని నమ్మాము 

నీ కీర్తిని స్తుతిస్తుం సే 

మా కష్టాలు తొలగిపోయేను. 


పైరు నాటకం పాట 


అడుక్కి నడుంగోడి అళగుసందా 
నాట ఎడుత్తు..........4, 
అంపే సంజా నారను బాగ దగ్గర దగ్గర నాటండి అని అర్ధము. 


రె తాంగము అనేక సామెతలకు కారణభూతులై నారు. ఎచ్చవన్‌ ఎళ్లు విదై 
కాళు త్తవన్‌ వాళ్లు విదై, వాదినవన్‌ వరగు విదై, సో(టుక్కు. ఇల్లా దవన్‌ 
చోళం ఏదై” అనే సామెత వాడుకలోవున్నది. అంటే బీదరై తులు జొన్నలు, 
నువ్వులు లాటి పెర్లు చేయాలనీ, బాగా ఉన్నవాళ్ళు ఉలవలు పంటచేసినా 
పరవాలేదనిభావం , 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతము 155 


“ఆది ప్పట్టం తేది విదై” అం పే అర్దము ర తులు ఆఅదనులో పెరుచయ్యా 
లని అర్ధము, మిగతా సామెతలు ౯ తులు ఎలా జాగ్రత్తగా ఉండాలో ఎలా 
పర్యవీకించాలి, ఎలా మార్చిడి చేయడం, ఎలాంటి ఎరువులు వాడాలి. మొద 
లైన విషయాలను గుర్తు చైసరిగా ఉన్నాయి. ఇంటికి సమీపంలో చేను 
ఉంటే మంచిది. అది తక్కువ పంట ఇచ్చినా దూరపు చేను ఎకు_వ పంట 
ఇచ్చినా రండూ ఒక్క టే. తన భూమికి ఎక్కువ అనువుగాఉన్న నేలను 
కొనడానికి ఏనుగు ఆమ్మవలసి వచ్చినా వెనుదీయరు. 


తమిళనాడులోని మిక్కిలి పెద్ద వ్యవసాయ క్షేతములలో పాళయంకోట 
పట్టగారర్స్‌ క్షేత్రము పెరి ల్కానదగిసది. అతనికి కాంగెయం అనేఊళ్లోనున్న 
పశుమందలోని కాం గేయంగిత్త లు (సిద్ది కెక్కి నాయి. అతను పశువుల పోషణ 
కోసరం ఎక్కువగా ఖర్చుచేస్తారు. అతను కోడెలను మంచి ధరకు అమ్మినా 
వచ్చేలాభం సిబ్బంది ఖర్చులకే సరిపోదని ఒకజానపద గీతం తెలుపుతోంది. 
(అనుబంధం చూడుడు). కన్నపురము మరియు తిరుప్పూర్‌లో రధోత్సవ 
“సమయంలో జరిగే సంతలలో ఈ కోడె దూడలు వి_కయింప బడతాయి. ఆ 
సమయాల్లో అక్కడ తాత్కాలికంగా బన ఏర్పాటు చేనుకుని పదిరోజులు 
పాటు పట్టగారర్‌ అక్కడే నివసిస్తాడు. పరిచారకులు, వంట మనుషులు 
వారావహులు, పశుకాపరులూ, ఇంకా ఇతర పరివారము అతనితోబాటు 
ఉంటారు. అతిధుల కోసనరం పుష్కలంగా ఖర్చుచేస్తారు. ఈ విషయాలన్నీ 
జానపదగీతములలో విశదీకరింప బడ్డాయి. వ్యవసాయం పనులు జరిగేటప్పుడు 
కొందరు యువతీ యువకులమధ్య (పేమ పొడసూపుతుంది. కానీ కొన్ని 
సమయాల్లో వార్ల లే ఒకరు విముఖంగా ఉండటం జరుగుతూంది. “వాడా 
వెం(టిలై వదంగా వెటిలై " అనే పల్లెపాటను (క్రింది విధంగా అనువదింప 
వచ్చు. 


వాడీ వట్టిన తమరపాకు 

నోటికి రుచించదు. 

నిన్న అటిన నానటెచాటూ 
టె టబ 


156 ఆరవ అధ్యాయము 


నేటిదాకా మెరవదు, 
పిచ్చుకలు బాస పువ్వులను 
పెట్ట్లలేము జడల బో 

మా(వ నన్ను కొబ్బరితోటకు 
మావ పేల రమ్మ న్నాడు 
మనసును పోగొట్టుకున్న నేను 
మా(వ నెట్టా కలుసుకోను? 


యాత్రికుల పాటలు 


యా(తికులు సుదూరములనుంచి (ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలు 
పాడుతుంటారు, అయ్యప్ప భక్తులు శబరి కొండకు వెళ్ళేటప్పుడు అతని 
ఘనతను శాఘించే పాటలు పాడుతారు. అవా గే మధురై రామనాధపురం 
సరిహద్దులోని చతురగిరిలోని మహాలింగస్వామి గుడికి వెళ్ళ భక్తులు “వళి 
'నడైచ్చిందు” అనే పాటను గానం చేస్తారు. ఆ పాటకు 250 చరణా 
లున్నాయి. ఆ పాటలో మార్గ మధ్యమున వున్న 'పదేశాలను గురించి స్నాన 
తీర్థములను గురించి దోవలో వున్న చిల్లర దేవుళ్ళను గురించి మూలికల 
డొషధములను గురించి వస్తింపబడుతుంది. ఈ పాటను భర్త తన భార్యను 
సంబోధిస్తూ పాడుతాడు. దేవుడి పైన నమ్మకం ఉంచమనీ దైవప్రార్థన 
జరుపమనీ తన భార్యకు ఉపదేశిస్తాడు. 


సిద్ది ముత్తియై కొడుక్కుం 

మహాలింగ నాధర్హైయుం తంగరతి నయే 
మాట్సిమెయె కుంవిడువోం పొన్నురతి నమ్‌ 
ఆప్పన్‌ మహాలింగరుక్కు_ అన్సుడనే పూశారిగస్‌ 
ముప్పల అభిషేకముందాన్‌ తంగరత్సి వమ్‌ 
ముక్కి యమా నడత్తుగిరార్‌ పొన్నురత్రినమి 
అన్నువడివానదొరు ఆనందవళ్శికోయిల్‌ 


తమిళనాడు జానపద సాహిత్యము సంస్కృతీ 157 


మున్నే ఇరుక్కు.దు పార్‌ తంగ రత్తినమే 
ముళుదుం నమ్మై కాత్తిడు వాశ్‌' పొన్ను రత్తినమ్‌! 
ఇలా సాగుతుంది పాట. 


“సాల ఇలే రెండు వరం” అంటూ బాటసారులు పాడే మరో ముఖ్య 


మైన పాట రహదార్ల వోని చెట్లనుగురించి విపులంగా చెబుతుంది. 


సర్యారు వారు నాటిన చెట్లు 

చక్కగా పెరిగాయి రోడ్ల పక్కన 
ఎత్తుగా దట్టంగా పెరిగిన ఈ చెట్టు 
ఎదిరిని. ఉరితీయడానికి అనువుగా 


జోల పాటలు 


పసి పిల్లల్ని నిదపుచ్చటంకో సరం జోలపాటలు పాడతారు. పెరియా రు 
శ్రీ కృష్ణుని ఉద్దేశించి పది లాలి పాటలు పాడాడు. (ప్రతిపాటా తా వేలో 
అనే మాటతో ముగిస్తుంది. ఆ పాటలు చిన్నా పెద్దా అందరికీ నచ్చుతాయి. 
జోల పాటలన్నీ చాలావరకు నిరక్షరాస్యులైన స్త్రీలచే కల్పింపబడినవి 
కావడంవల్ల వాటిలో సహజసిద్ధమైన ఆకర్షణ ఉంటుంది. 


ఉదా॥ ఎన్నో నోములు నోచి 
కన్నాను నిన్ను ముత్యమా 
నిదురపో నిదురపో! 
విశ్వానికంతా రాజువు నీచే 
మెరిసే ఊయల్లో మెత్తటి పూలపైన 
హాయిగా నిదపో తల మానికమా! 
ఏడవకు ఏడవకు నా తండ్రీ: 
(పేమతో నిన్నెవరు కొట్టారు బాబూ 


158 ఆరవ అధ్యాయము 


విలువైన వ(జమా, కనుమూసి నిదపో! 
'అన్నము పెపే చేతులతో ఆమ్మకొటెందా? 
లు లు 
అనునయించే చేతులతో అక్కకొట్టిందా? 
పాలుప ేచేతులతో బామ్మ కొటిందా? 
ని! ల 
మల్లెపూ చెండుతో మామ కొట్టాడా? 
కాటుక దిద్దే చతికో ఆ తకొట్టిందా? 
ఎవరు కొటారని చెప్పరా తం|।డి? 
ల ఓ 


చెప్పేసి హాయిగా నిదపో బాబూ! 


ఈ జోలపాటల భావాలు చి(త్ర విచిత్రముగా ఉంటాయి. తల్లులు తమ 
| పిల్లల మనసుల్లో పూర్వీకుల పట్ల గౌరవము పెంసొండేంచడానికి పూర్వీకుల 
గుణగణాలను గురించి తమ పాటలలో పొగుడుతూ ఉంటారు. మేనమామ 
ఐశ్వర్యమునూ, పలుకుబడినీ పొగుడుతూ పాడుతుంటారు. వాళ్లు తాము 
ఎన్ని నోములు నోచింది లాలి పాటల్లో విశదీకరిస్తారు; - 


పారిజాతము నంజలి చేసి 
బజారులో పడిగాపులు పడినాను 
డేవత నాపైకనికరించగా 

స్‌ జన్మించినావు 

సోమవారము స్నానమొనర్చి 
నోము నోచాను రెండు దినములు 
శు కవారము స్నాన మొనర్చి 
స్రో(త్రములు చేశాను పెక్కు రోజులు 
తైపూసము రోజున స్నానం చేస్తే 
నాపై కరుణించెను దేవుడు, 

(శ్రీ రంగ సెందిల్‌ దేవుల కంఠ 
హార పుష్పము స్‌ో 

శివుని వర్యపసాదము స్‌షే 


తమిళనాడు జానపదసాహిత్యము' సంస్కృతీ 159 


ఈ (క్రింది పాటలో ఒక తల్లి తన కుమారునికి సుభిక్షమైన జీవితం అమ 
రాలని కలలు గంటుంది'= 


పట్టు గొడుగు పట్టుకుని నువ్వు చేను 
గట్టుమీద. అజమాయిషీ చెయ్యాలి. 
ముత్యాలు పొదిగిన గొడుగులో నువ్వు 
మొలకెత్తే పైరును పర్య వేక్షించాలి? 


దిష్టి తగులుతుందని భయపడి ఒక తల్లి తన బిడ్డను తలుపులు వేసుకోమని 
(ప్రాధేయ వడుతు౦ది: = 


కాచుకో నా తం(డీ - ఎందరెందరో" 
కన్ను వేస్తారు _ తలుపులన్నీ 
మూసుకో నా త షీ! 


ఈ (కింది జోలపాట వినసొంపుగా ఉంటుంది. 


ఏడు సము(దాలలో వెతికి 

ఈ తామర పువ్వును తెచ్చాము. 
పది సము(ద్రములలో గాలించి 
షదిలంగా తెచ్చాము ఈ పద్మము 
ముద్దాడి మురియడానికి ఎంతో 
మురిపంతో తెచ్చాము ఈ తామర. 
లాలించి పాలించడానికి ఎంతో 
లలితంగా తెచ్చాము ఈ పువ్వు. 
వండలి ఇసుకను తోసుకుంటూ 
వైగ్లైనది (ప్రవహిస్తోంది 
ఓీలలాడే అలలప నా 

తేలి వచ్చెనా ఈ ముత్యము? 
ఉరకలేసే వరదలోంచి 


160. ఆరవ అధ్యాయము 


దరికి చేరనా ఈ గంధము? 
ఇది గంధమో నా భాగ్యమో? 
ఈశ్వరుని వర పసాదమో? 
ఇక్కడ ఇంకో లాలిపాటకుడా (వసావించవలసి ఉన్నది. 


గాజుల సెట్టి రావయ్యా 

కాస్పెపు జడ తీర్చుకో 

నీ చెంత నా “వళ్ళి కి” 

నీలం గాజులున్నాయా? 

ముచ్చటగా నరివోయే 

పచ్చ గాజులున్నాయా? 

“వళ్ళి"కి చక్కగా కుదిరే 

వంకె గాజులున్నాయా? 

మనస్సుకు నచ్చే, పచ్చగాజున్నాయా? 


బాలల పాటలు 


జోల పాటలు పాడే వయస్సుదాటాక పిల్లలు లెక్కించడం నేర్చుకుంటారు, 
ఆలాంటి లెక్కల వాట ఒకటి. 


ఒకటీ, రెండూ, గులాబి పువ్వూ 
మూడూ, నాలుగూ మూల్లో పడుకో 
ఐదూ, ఆరూ, అదుగో అన్నం, 
ఏడూ, ఎనిమిదీ, ఇదుగో లడ్డూ 
తొమ్మిదీ, పదీ దొరకొద్దు “మీనా” 


పిల్లల్లో చిన్నవయస్సులోనే దైవచింతనము పెంపొందించే పాటలున్నాయి: 








మ్మల గురం నృత్యం 


Plate 1X బొ 


నృత్యం 


అ 


“జలిక్‌ కటు” 
గ 


కి 


Plate X 





























ఆదా! 


అ౦పే. 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 161 


హరి యిన్ను పాయ్‌ విరిచ్చు 
అచ్యుతన్ను పేర్‌ సొలి 

౧ 
(కిష్టాన్ను పడు త్త వరుక్కు 
కేడిలె ఒరు నాళం 
గోవిందన్ను పడుత్తు వరుక్కు 
కుర్ర విలె ఒరునాళుం 


_ హరి యని పరుపు పరచి 


ఆచ్యుతా అని స్మరియించి 
క్రిష్ణా అని పడుకుం పే 
కీడు రాదు ఏ వేళా 
గోవిందా అని పడుకుంటే 
కొదువరాదు ఏ వేళా 


అలాగే (పతిరోజూ నిద లేసూనే పడకచుప్తేముందు పిల్లల్ని ఈ 
అవి న ౧౧ 
కింది పాట పాడమని సలహా లిసారు. 


అంటే 


అని అరం. 
(a) 


పొళుదు ఎప్ప విడియుం? 
పూఎప్ప మలరుం? 

శివన్‌ ఎప్ప వరువాన్‌ ? 
వరం ఎప్ప తరువాన్‌ ? 


పొద్దెప్పుడు పొడిచేను? 
పూలెప్పుడు విరిసేను? 
శివుడెప్పుడు వచ్చేను? 
వరమెప్పుడు యిచ్చేను? 


162 ఆరవ అధ్యాయము 
అమ్మనే పాటలు 
యా 


ఈ అమ్మనై. పాటలు (గామదేవతలపైన అనాదినుంచీ వాడుకలోవున్న 
జానపదగీతాలు. వీటిల్లో కొన్ని సిలప్పిదికారం కావ్యంలో పద్యరూపంలో 
చోటు చేసుకున్నాయి. ఇప్పటినాటకాలలోనూ వీటికి (పాధాన్యత ఉంబోరవి. 
ఇవి “అమ్మానే” అనే మాటతో ముగిసాయి. 


అలాటి అమ్మనే పాటల్లో “గోవా మలై ఓరం కొత మలై ఓరం” 
అంటూ (ప్రారంభమయ్యే పాట బహుళ (ప్రచారములో వున్నది. దానిని 
అయ్యర్‌ జాతి స్రీలు పాడుతారు. ఈ అమ్మనే పాటలను గిలకలు ఆడిస్తూ 
ఉయ్యాలలో ఊగుతూ పాడుతారు. వీటిల్లో వీరుడి చరిత్ర; గుడి దేవత, 
దగ్గరబంధువు మున్నగు విషయాలు చోటు చేసుకుంటాయి. 


శివగంగ్రై అమ్మనే పాట చరి తాత్మకమెన తందాన పాట. అది 
సాహిత్యములోనూ, దేశభ_క్రిలోనూ, విషయవివరణలోనూ మిన్నగా ఎన్న 
దగినది. ఆందులో పాంచాలన్‌ కురిచ్చి శో 'శ్వేతజాతీయులచే ఉరితీయబడ్డ 
శివ సుబమణ్యం అనే స్థానిక దండనాయకుని ధీరోదాత్త చరిత్ర వివరింప 
బడుతుంది. ఆ కథలో ఇంగ్రీషుపేర్లు జన సామాన్యము వాడే (గామ్య 
భాషలోవుంటాయి. ఉదా॥ యుజర్‌ను మేసన్‌ అనీ (టూప్‌ను తురుప్పు అనీ 
గవర్నరును గవునర్‌ అనీ పిస్టల్‌ను పిస్తల్‌ అనీ ఉచ్చరిసారు. 


ఆధునిక తందానపాటలు 


ఆధునిక తందాన పాటలు కులాంతర వివాహములు స్త్రీలకు ఆస్తి 
హక్కు. కులవ్యసస్థ అత్యాచారములు-మున్నగు వాటిని చాటి చెప్పేవిగా 
ఉంటాయి. (ప్రఖ్యాతి గాంచిన నేటి తందాన పాటలలో నల్లతంగాక్‌ కథ, 
ముత్తుప్పట్టున్‌ కథ పేర్కొనదగినవి. - 


తమిళనాడు జానపవ సాహిత్యము సంస; గ్రాలతీ 163 


వివిధ కులస్తులకు విచక్షణ లేకుండా నీరు ఎలా ఉపయోగపడుతు._దో 
ఈ పాట విశదీకరిస్తుంది. 


ఓల లాడుతూ ఒరుసుకుంటూ 

నీలి నీళ్ళు సాగుతున్నవి. - 

మెలి తిరుగుతూ మెరుస్తూనూ 

గల గలా కావేరి సాగెను. 

తాగుటకునూ తానమునకూ 

తగిన నది కావేరి తల్లి 

ప్రియతమా, ఈ నీటిని 

విందెలందున తీసుకొందురు 

ఈ జలము పవి(త్రమెనది 

(దాహ్మణులకూ మాలలకునూ 

పనికివచ్చే చల్లనీరూ 

(గామములో వివిధ జాతులు 
కాపురమ్ములు చేయుచున్నా 

(బాహ్మడయినా మాల అయినా 

దరు అయినా (పభువు అయినా 

అందరూ కోరుకునేది 

అందరూ కొట్లాడుకొనేది 

ఈ నీటికోసరమే 

వాస్తవానికి ఈ నది-మన దేవత 

పారుతోంది అనవరతమూ--- ఓ (పియా: 


పౌరాణిక తందాన పాటలు 


ఇవి పాందూ' ఐతిహ్యమును ఆలోచనము చేసుకొని రూపొందినవి. 


164 | ఆరవ అధ్యాయము 


ఇవి (గామీణులను దాగా ఆకట్టుకుంటాయి. వీటిల్లో ఏణి ఏ(టం, పొన్నురవి 
మస కె... అల్లి ఆరసాణీ మాలె మున్నగునవి సుపసిద్ధములు. 


ఆల్లి అరసాణి మాలైలో (శ్రీ కృష్ణుడు ఎరుకలసాని అవతారందాల్ని 
తన (ప్రాంతపు భూవనతిని పొగుడుతూ రాజి అల్లిని వశపరుచుకోవడానికి 
అర్జునుడికి ఉపాయం సూచిస్తాడు. ఈ పాట “కొచ్చిమలై కూడుమలై 
ఎంగళదునాడు” అంటూ [ప్రారంభమై ఈ (క్రింది విధంగా సాగుతుంది. 


కొచ్చికొండ కొదగుకొండ 
కూడినది మాదేశం 
కుమరుని తిరుత్తణి కూడా 
ఆమరినది మాదేశం 
పచ్చకొండా పవళ కొండా 
చేరినేది మాదేశం 


ఇలా సాగే ఈ పాటలో అర్జునుడికి అల్లిని వశపరుచుకునే ఉపాయం (క్రింది 
విధంగా చెప్పబడినది. 


“అల్లి పేరును వల్లిస్తూ ఈ మందులను కలుపు వెంటనే ఆవిడ పోకడతో 
మార్చువస్తుంది. మందులో అన్ని అంశములూ కలిసి పోగానే అల్లి మనస్సు 
లోనూ మార్చు వస్తుంది. ఆమె మనస్సు మారడం తడవుగా నీ అభీష్టము నెం 
వేరుతుంది....” 


ఈ తందాన పాటల్లో ఉపమానములు కోకొల్లలుగా కనిపీసాయి. ఈ 
పాటలలో సృక్ష జాతుల వర్ణన కూడా ఉన్నది,. 


చారిత్రాత్మక తందాన పాటలు 


చారి(తాత్మక తందాన పాటలు అలనాటి రాజకీయ పరిస్థితులను తుణ్జంగా 
విపులీకరించడమే కాకుండా వీరుల యొక్క గుణగణాలను త(ద్రూపముగా 


తమిళనాడు; జానపదనొహిత్యమూ సంస్కృతీ 165 


విశదంగా ఎత్సి చాటుతాయి. వాటిల్లో కచ్చితత్వమూ, అనుసంధానమూ. కొర 
వడి కొన్నికొన్ని చోట్ల వందయేళ్ళ కాలవ్యవధిలో కూడివున్నా అవి వ్యావ 
హారిక సాహిత్యమునకు ఎంతో దోహదము చేన్తున్నాయి. 


ఇప్పటికిని వాడుకలో ఉన్న చారిత్రాత్మక తందాన పాటలలో ఐవర్‌ 
రాళాక్క_క్‌ కథ (పంచ (పభువుల కధ) కన్నిడియన్‌ పడైప్సోర్‌ (కన్నడ 
సై న్యయుద్దము) రామప్పయ్యన్‌ అమ్మ నె, ఇరవిక్కుట్టి పిశెపోర్‌, శివ 
గలగ అమ్మనై , శివ గంగ కుమ్మి, పులిదేవన్‌ బిందు, కట్టబొమ్మన్‌ కదై 
పాడల్‌, ఖాన్‌ సాహెబ్‌ కధ మున్నగునవి పేర్కొనదగినవి. వీటిలో ఒకొక్క 
దానిలో కధలూ, ఉపకధలూ వున్నాయి. ఈ కధలలో వచ్చే నాయకులు 
చాలావరకు బిటిష్‌ ఏకాధిపత్యమును ఎదిరించి తమిళనాడులో సాగిన 
స్వాతం (త్యపోరాటములో సారధ్యము వహించిన వారే ఈ కధాగానములకు 
గాంథీయుగములో (పజల మధ్య మంచి ఆదరణ ఉండేది. 


బెంజి నాయకుడయిన దేశింగురాజుకధలో ఆయా ఘట్టములకు తగినట్లు 
పోటలో మెట్టుమారుతూ (పజల్లో ఊఉ త్తే జమునూ ఉ(దేకమునూ, కలిగిసాయి. 
డింది పంక్తులలో దేశింగురాజు యుద్ధఘట్టము వర్లి ంపబడినది. రాజా 
దేశింగు గుర్రము పరాశః. 


ఇరవై వేలూ తురంగ బలమూ 
ఎదురుగ వచ్చిందీ, 

ఎదిరి సైన్యమును చూశాడయ్యా 
రాజా దేశింగూ 

పౌరుషమ్ముతో మీసము తిప్పెను ' 
రాజా దేశింగూ 

(వపభంజనములా విజృంభించెను 
(పభువుని పరాశరి: 
శిరస్సులూడిన నవాబుసై న్యము 


656 


ఆదవ ఆఅధా్య యమూ 


జరెగాను ధూతలిపై 

చెల్లాచెదరై. గురములన్నీ 
ఇరవై వేలూ తురంగ బలమూ 
ముక్కలు ముక్కలుగా 

ఏనుగు మూకల పైకి ఉరికెనూ 
రాజా దేశింగూ 

గునపముతోనూ తోడు వచ్చేనూ 
పట్టపు కేనుగూ- 

ఎదిరి ఏనుగుల చితక చాదెనూ 
పట్టు పు “కెనుణూ 

మవట్టాకత్సి-.ని పై కిలాగను 

రాజా దేశింగూ 

ఫ(తుమూకలను చిత్తుగ నరికెను 
రాజాదేశింగూ 

మట్ట పు -కునుగు విజృంభించి 
పురోశతశమిం చినదడి. 

నవాబు గజములు నేలనుకూల్‌ 
అసువులు బాసిన 

పెళ ఫపెళమంటూ కోరలు విరొణ్‌ 
నేలను కూలినవీ 

శరములు పగిలిన ఏనుగులన్నీ 
పిచ్చిగ కూలినవి 

ఇదొవై వేలా గజబలమంతా 
పటావంచలాయె 

ఎనుగు మ నా మావటి ఒక్కడు. 


మాజా 


ఆగుపించాడయా్యా 


తమిళనాడు జానపద సాహిత్యము సంస్కృతీ 167 


అట్టహాసముగ సమ థ. 
రాజా దేశింగూ - 

పరాశరినీ ఎడమ వై పునా 
ఉసిగొల ౦గానే _ 

ఏనుగుపై కీ త 
తలపై శెగిరినవీ 

మావటి వానిని పట్లా కత్తికి 
ఎరజేశాడయ్యా 

అతని రొమ్ములో దూసుకపోయెను 
పట్లాకతి యునూ 

నీ బలమునకు ఈదే లేదూ 

రాజా దేశింగూ 


కన్నడిగ యుద్దము 


1265 (పాంతములో కుల శేఖరన్‌ (పొన్ను పాండియన్‌) అను పాండ్య 
రాజు వళ్ళియూర్‌ ను పాలిస్తుండేవాడు. ఒక కన్నడ వడుగ యువరాణి అతని 
చిితపటమును చూసి అతని సాహస గాధలు విని ఆతనిని (పేమించింది. 
ఆ మెతం డి పాండ్యరాజు వద్దకు పెళ్ళి విషయము మాట్లాడటానికి రాజ 

తను పంపాడు. కాని పాండ్యరాజు వడుగ జాతి నిమ్నజాతి అని ఆ వివా 
'హమును తిరస్కరించాడు. ఆపెన కన్నడ దళవాయి పాండ్య రాజధాన్మిప 
దండెత్సి ఆ పట్టణమును స్వాధీనము చేసుకుని పాండ్యలాజును చెరపట్టి తన 
కూతురితో వివాహము జరిపించాలని పల్లకిలో తీసుకుని పోతున్నప్పుడు మార్గ 
మధ్య ములో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట పాండ్యరాజు. ఈ విషాద 
ఘట్టముతో మనస్సు విరిగిన యువరాణి పాండ్యరాజు ఛవమునకు మాలవెసి 
అతని చితిలో పడి తనువు చాలించినదట. ఆ చితిలోంచి వెలువడిన ఒకక క్తి 
కన్నడ నాయకుని కలలో కనిపించి తనకోసరమూ, తన (ప్రియుడి కోసరమూ 


168 ఆరవ అధ్యాయము 


ఒక దేవాలయము నిర్మించమని (ప్రాధేయపడినదట. ఆవిడ కోరిక మేరకు 
వడుగచ్చిమలై అనే ప్రాంతంలో గుడి నిర్మింపబడినది. 


ఇరవిక్కుట్టి పిళ) కధాగానము 


ఇది చాలా (ప్రచారము గల కధాగానము. ఇందులో కనియకుళము వద్ద 
జరిగిన యుద్ధ ఘట్టము వివరింపబడుతు౦ది. వేనాటి రాజు యొక్క యువసేనా 
నాయకుడై న ఇరవిక్కుట్టిపితై ) మధురై తిరుమలై నాయకుని మహా సైన్య 
మును ఎదురించి జరిపిన పోరాటం ఇందులో కధాంశము. అతను పదుహేడు 
రోజులు వీరోచితంగా పోరాడి చివరిరోజున వీరమరణము చెందాడు. ఈ 
కధానుసారము తిరుమల నాయకుడు స్వయాన వీరమరణము చెందిన ఇరవి 
క్కుట్టి పిశైకోసరం ఒక జ్ఞాపక చిహ్నము నెలకొల్చి ఏరవందనము 
చేశాడట. 


వీకాధి వీణన్‌ గాధ 


ఈ వీణాధి వీణన్‌ తిరునెల్వేలి జిల్లాలోని దక్షిణ(ప్రాంతంవో చాలా శతా 
బ్రముల (క్రితం (బతికౌడని (ప్రతీతి. అతని బంధుమిత్రులు ఆస్తిపాస్తుల్ని 
కాజేయడంవల్ల అతను బికారీ అయ్యాడు. ఆతను పొట్టకోసరం ఏదో ఒక 
పని చెయ్యవలసి వచ్చేది. అతనొక చాకలిని ఆశ్రయించి తను అతనికి 
చేదోడుగా పని చేస్తానన్నాడు. కాని ఉన్నత కులస్తుడు తనతో పనిచెయ్య 
డానికి చాకలి అంగీకరించలేదు తరువాత అతను అడుకో_సాగాడు. కానీ 
ఆ తిండి అతనికి సరిపడలేదు. చివరికి ఆతను సన్యాసి వేషం వేసుకుని 
భికెందేహి అంటూ బయలుదేరాడు, ఆతని ఎత్తుఫలించలేదు. 


వీణాధివీణన అడవుల్లో క్రద్టెలుకొట్టి అమ్ముతూ కాయగూరలు దొంగిలించి 
వ్యాపారం చేస్తూ (బతకసాగారు. కానీ అతనికి అక్కడా చుక్కెదురే 
అయింది. అనేకసార్లు పట్టుపడ్డాడు. తర్వాత అతను శిస్తువసూలు గ్‌ కు 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 169 


అధికారిగా నటిస్తూ డఊరి బావులలోనూ, చెరువులలోనూ నీళ్ళు తీసుకు వెళ్ళే 
స్త్రీల దగ్గర (పతి దిందెకూ ఇంత పకమని వసూలు చెయ్యసాగాడు (పజలు 
అతను |పభువు అనుమతితోనే శిస్తువసూలు చేస్తున్నాడని అనుకునేవారు. ఒక 
సానిక మంత్రిగారి పనిపిల్ల కప్పము చెల్లించడానికి తిరస్కరించి కోపంతో 
© ణా ఇ. 

ఇలా వాడింది. 


వావిక్క-రై పెణ్‌ గళై సేవిక్కలో వందాయ్‌ 

మాప్పిశై క్కు ఆగువాయో పేయ్‌ పరచ్చిమగనె 

నాట్టిల్‌ కుడక్కాసు వాంగుం పిణయే నీ 

నాయుకుం, పేయ్‌కుం వళ్ళి యూరిల్‌ 
మూప్పు వందు పోచ్చా 

ఉట్ట తెరిక్క కిణత్తుకుళ్ళే తళ్ళి పోట్ట 

ఉం౦డై కలె తానెడుత్తు మండయిలే పోడు! 


(నీ వెవడవురా దష్టపీనుగా కప్పం అడగటానికి? బావిలోతో సేసి 
నె త్తిమీదగుది బండ తొయ్యగలము--- అని భావం.) 


వీణాధి వీణన్‌ ఆ పని పిల్లను కక్తైతో కొట్టాడు. ఆమె స్పృహ తప్పి 
(ae) లు లు 
పడిపోయింది. ఈ దృశ్యం చూసి భయపడి మిగిలిన వారంతా కప్పం 
చెల్లించారు. ' 


ఆ పని పిల్ల మం (తిగారితో ఫిర్యాదు చేసినా రాజు ఆనతి మేరకు ఆతను 
కప్పము వసూలు చేస్తున్నా డనుకుని మంత్రి ఊరుకున్నాడు. 


కాలక్రమేణ వీణాధివీణన్‌ పెళ్ళిళ్ళలోనూ దహన కియలలోనూ కప్పము 
వసూలు చేసి బాగా డబ్బు సంపాయించాడు. అతను మి(తులకు మి తుడుగానూ 
శతువులకు శత్రువుగానూ మసలుకునేవాడు. అతను పండితులనూ కళాకారు 
లనూ ఆదరించి పోషించాడు. ఇంత జరిగాక మంతి తన భటుల్ని పంపించి 
ఏజాధివీణన్ని బంధించి అతని ధనమును స్వాధీనము చేసుకుని రమ్మన్నాడు. 


170 ఆరవ అధ్యాయము 


రాజు వీణాధి వీణన్నిచూసి నువ్వు ఇలా చెయ్యడానికి అధికారం ఎక-డిదని 
అడిగాడు. 


'వీణాదివీణన్‌ రాజును చూసి నీ మం త్రి వర్గంలోని వారు పన్నులు వసూలు 
చెయ్యలేని చవటలని తూలనాడాడు. 


“ఉంగళుక్కు బుద్దియు౦దో? 

పాప్పావై మందిరియామ్‌ వైత్సిరుంద రాజావే 
పణ్‌ బడయ ఎన్‌ వీట్టిల్‌ 

పణ పెరుక్క్కై పారుం” 


తను రాజుకోశాధిగారమును నింపడం కోనరమే స్యకమమార్షంలో పన్నులు 
వసూలు చేశాననీ వాదించాడు. అతని మంతులకం టే తను ఎంతో నయమని 
చెప్పాడుట. రాజు అతనిని మెచ్చుకుని తన మంత్రివర్గంలో నియమించాడు. 


రకరకాల పల్లెపాటలు 


విజ్ఞానసాధనాలుసైతం పల్లెపాటల్లో చోటుచేసుకున్నాయి. “పఏంబిను వండి 
గళాం ఇరుపురముం సూకీగళాం” అన్నపాట రై లుబండిని గురించి వాడు 
కలో వున్న జానపద గీతము. ఆ పాట ఈ (కింది విధంగా సాగుతుంది. 


ఇంజను బం డ్లంట 
ఇరువె పులా వింతలంటు 
ఎడ్లు లేక పరుగెత్తే 
ఇంగీషోడి బండంట 
(na) na) 
తమకు తామే పరుగెత్తే 
తెలదొర బండ ౦ట, 
౧ య 
"వాడిపటి? సంతదగర 
లు NN 
వస్తుం టే పొగబండి 


తమిళనాడు జానపద సాహిత్యము సంస్కృతీ 171 


సంగతు తీగపైన 
“సమయనల్లూరు" చీరుతాయి. 


ఇతరపల్లై పదాలు వైద్యము గురించీ, పిల్లల జననంగురించి వివరిస్తాయి. 
సుఖ[పసవ౦ జరిగిపోతే ఆ తల్లి ఆనందంగా పాడుకుంటుంది. వరుణ దేవుని 
ఉదైశించి పోడే (ప్రార్ధనా గీతాలు కూడా వున్నాయి. వార సంతలను గురించీ 
అక్కడ అమ్మకానికొచ్చే సరుకులను గురించీ ఎన్నో పల్లెపదాలు న్నాయి. 


కొండ తెగల జానవదగీతాలు 


(1) తోడాలు:__ నీలగిరి (పాంతములోని తోడా తెగల జానపద సాహి 
త్యంలో స్వప్నగీతాలు పేర్కొనదగినవి. ఇటీవల మరణించిన వారు ఈ 
వాటల్ని పాడుతారుట. చచ్చిపోయిన వ్యక్కులు కలల్లోకొచ్చి పాడుతూ తాము 
నెరవేర్చలేని కార్యకలాపాలను వల్లెవేస్తారట. మరణించిన ఇల్లాలు తన 
పాటలో తనకు చవతిగా రాబోయే ఆడపిల్లను శపిసూ పాడుతుందట. ఆడ 
కూతుళ్ళను వదిలేసి చనిపోయిన తల్లి తన భర్త రెండో వివాహాన్ని గర్హిస్తూ 


పవిలపిసుందట. 
టీ 


తోడా జాతి పాటలు కల్పనాళ క్రితోనూ, వ్యంగ్య ధోరణితోనూ కూడుకుని 
ఉంటాయి. ఈ పాటల్లో వ్యక్తుల పేర్లకు మారుగా (చచ్చిన వారయినా 
(బతికి ఉన్నవారయినా) దున్నల పేర్లు వాడతారు. వలపు గీతాలు పొదుపు 
పాటలనబడే ద్విపదలో సాగుతాయి. 


(2) పళయర్‌ తెగ :_ పళయర్‌ అనబడే కొండజాతికి చెందిన వేలాది 
(పజలు పళని కొండలలోని ఎగువ భాగంలోనూ దిగువభాగంలోనూ జీవిస్తు 
న్నారు. 


అడవుల్ని నాశనం చెయ్యడాన్ని నిరసిస్తూ వాళ్ళుపాడే “వండ మెట్టు పాద 
యిలే” అనే పాట అనువాదం (క్రింద యివ్వబడింది. 


172 ఆరవ అధ్యాయము 


బండిమేటు పధము పెనా 

బాటవేసిరి చెట్లు నరికీ 

ఏనుగులు స్థావరములు లేక ఏగుచున్నవి రోడ్లపై 
ఏమి దారుణ మేమి దారుణము? 


(8) మన్నా డిలు బ్‌ ఆనేక కొండ జాతులవారు (పతి ఉత్సవంలోనూ, 
వానకోసరం (పార్థనలు చెయ్యడం పరిపాటి. వానా-బతుకూ అవినాభావ 
సంబంధం కలిగి వున్నాయి. మన్నాడి తెగవారు (పతిమాసం సక్రమంగా 
వానలు పడాలని (పార్గనలు చేస్తారు. అలా వాన కురిస్తే వాళ్ళు ఎక్కువగా 
జంతు బలులు ఇవ్వడానికి తమ సంసిద్ధతను వెల్లడినారు. 


మాస మొరు మళ్లే 
సేయటుం మన్నాడి! 
(on) 
మందె కొరు కిడా 
వెట్టిక్కో మ న్నాడి ! 
దేశ మొరు మై 
"పేయటం౦ మన్నాడి? 
లు 
తెత్తుక్కా-డు కిదా 
వెట్టక్కు మన్నాడి! ॥తాలేలో॥ 


వలప్ప పాటలు 


పళ్ళు అనబడే ఉత్తమ గీతాలు సృజింపబడి వాడుకలో వున్నాయి 
గ్రామీణ సాహిత్యాభిరుచిగల కళాకారులు ఈ పాటల్ని కూర్చి యుంటారు. 
అలాటి ఒక పల్లె పదము (కింద అనువదింపబడినది: 


ముక్కూదల్‌ 


(మధురై హరిజనులు పాడుకునేది) 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 173 
(తప్పు దాద్లు పస్తే తన భర్త మశ ఊరి పెద్దతో ఒక ఇల్లాలి ఫిర్యాదు), 


“అయ్యా, ఇతను నన్ను నిర్ణ త్యం చేళాడు 
అడతాడు దొంగ నాటకం: 

అయినా నామనోహడుడేను 

ఉం పుడుకత్తె పసుపృముద్దకోసరం 

ఉన్న ఆని నంతా ఊ డ్చి పెట్టాడు 
ఇప్పుడేమో బికారియై 

చిప్ప ఇచ్చాడు నాబేతికీ 

అవమానాల పాలు, నేను 

ఆవిడ ఇంట్లోనే మో ఆనందాలు? 

అతని కాళ్లు నాఇంట్రో నిలవవు 
అక్కడే ఉంటాడు కలల్లోనూ 
మా(పాణఠంలో L 9౪9 అఆళగర్‌ దేవుడు 
మంటికీ మింటికీ సంరక్షకుడు. 

భక్తుడు కావాలంటే సవకోసరం౦ం-నా 
భర్హను మంచి మార్గమున నడిపించాలి-ఆయ్యః: 
పరుల దూషణకే పుట్టాడు నాపతి 
మానం మర్యాద బొత్సిగాలేవు 

శత నికి కావలసిందల్లా 

అంద చందాల యువతి 

నాయౌవనాన్ని పేల్చి పిప్పిచేసి 
వలయాలు వెంట పడినాడు 

గతజల సేతుబంధన౦ వల్ల 
కలుగుతుందా (ప్రయోజనం? 

మదక పట్టిదున్నలని బుద్ది పుట్టదు 

భార్య ఉన్నదన్న ధ్యాసేలేదు 

కాలిన గాయం మానవచ్చు--పళ్ల 


174 ఆరవ అధ్యాయము 


గాటు మాప్‌ పోతుందా? 

అతనినీ ఎన్నో విధాల తిట్టాను 
అసలు నామొహం చూడవద్దన్నాను 
అయ్యా ఆతనితో సంప్రదించండి 
కొమ్మముడిని ఎదగొట్టాలం టే 
గొడ్డలి పెట్టు గురువు! 

ఆయన్ని గట్టిగా మందలించండి 

ఆ మోసగాణ్ని శిక&ించండి 

అతనికి పాపభీతి కలిగించండి 
అయ్యా నా(పార్ణన ఆలకించండి. 


ఇలాటి గీతాలేకాక పిల్లలకీష్టమైన పాటలూ, గేయకథలూ ఉ న్నాయి. 
వాటిల్లోకొన్ని హాస్యంతో కూడుకుని ఉన్నాయి. కొన్ని చొప్పదండు పాటలు 
కూడా వున్నాయి. తమిళనాడుకు (ప్రత్యేకమైన (కీడాగానములుకూడా ఉన్నాయి. 
ఈ పాటలు ఆయా వయస్సు పిల్లలకు అనువెన రీతిలో వున్నాయి. పిల్లల 
వయస్సును బట్టి కొన్నిసరళంగా ఉంటే మరికొన్ని కఠిన పదములలో నిండి 
వున్నాయి. పెళ్ళీడుకొచ్చిన కొన్నెపిల్తలు పాడేపాటలు ఎంతోరమ్యంగా 
ఉంటాయి. ఈ కన్నెపిల్లలు కొతృదంపతుల్ని ఉడికిస్తూ పాడేపాటలు కూడా 
ఉన్నాయి. బోవ (అక్కభర్త) ను ఆటపట్టించే తమాషా పాటలూ, కాబోయే 
భర్త అంతస్తును ' వెక్కిరించే పాటలూఉన్నాయి. ఈ (కిందపాట చూడండి: 


తంజావూరు పెళ్లి కొడుకు 
తహశిలారని చెప్పారు 

© 
తంజావూరు కెళితే తెలిసింది 
తలారి పని చేస్తాడని 
కాలికట్‌ పెళ్లి కొడుకు 
కలెక్టరని చెప్పారు 


తమిళనాడు జానపవహిత్యము సంస్కృతీ 1705. 


కాలికట్‌ కు వెళ్లిచూస్తే 
గాడిదలు మేస్తున్నాడతను. 


ఆడపిల్లలు చి శ్రైలుకల్ని గురించి పాడేపాటలో ఒక రాజవంశపు చిమైలుక 
యువరాణి చిపైలుకను ఎలా వలలోవేసుకుని పెళ్లాడాలని ఉబలాటపడిందో 
వరింపదిడినది, 

మా 


కర్‌ నా చి ఫైలుకా 

ఓ నా చిన్నదానా, 

వంటచేసే పని ఉండదునీకు 
ఇంటిపనులు అసలే లేవు 
కాలమంతా నాజల్లో కూర్చుని 
కబుర్లుచెబి తే చాలు. పియా! 
బావిలోంచి నీళ్లుతోడి 
బట్టలుతి కే పనిడండదునీకు 
పక్క_నకూర్చుని అనవ:తమూ 
పాడుతూ ఉం పేవాలు చెలీ! 


ఈ చిమైలుక తన ప్రేమను కవితాత్మకంగా వెల్లడించే తీరులో మానవుల్ని 
ర ౧౧ 
మంచిపోయిందని చెప్పాలి. 


తమిళనాడులో లెక్కలేనన్ని (పేమగీతాలు వాడుకలో వున్నాయి. వాటిల్లో 
చోటుచేసుకునే భావమూ (పేమా శాశ్వతమెనది. ఒక (ప్రియుడు తన్నపేయసి 
చైవిపోగుగానో, ముక్కు పుల్లగానో, లేడా చేతిచాజులుగానో మారి ఆవిణ్ని 
అలంకరించాలని కోరుకుంటాడు. (పేమోపాసకుడయిన ఒక యువకుడు 
తాను పువ్వుగాపుట్టి ప్రియురాలి జడలో ఒదిగిపోవాలని ఆశిస్తాడు. ఇలాటి 
వర్ణనలు ఈ పాటల్లో కోకొల్లలుగా చోటుచేసుకుని వున్నాయి. 


తమిళ జానపద సాహిత్యము భావంలోనూ పదముల పొందికలోనూ 
వె విధ్యము కలిగివుంది. చేపలుప'కే బెస్తలుపాడే పడవపాటల్లో అలల 


176 ఆర్‌వ అధ్యాయము 


హోరు చోటుచేసుకుంటుంది. బండివోనే వొళ్లు ఎడ్డను సడిపించడానికి 
పాడేపాటలూ ఉన్నాయి, ఎడ్తునిద్రపోతూ నడవటమూ, బండితో లేవాడు 
బండితోలుతూ నిదపోవడమూ ఈపాటలు (పభావం వల్లనే మో: 


వాళ్ళు మగతగా పాడుకుంటారు. తమ పయాణంలో ఆలౌకిక శ్రి 
తోడ్పడుతుందని వాళ్ళ నమ్మకం. 


“కాడెద్దులు కొండ చెరియలో 
కాళ్ళు ముందుకు పెటలేని మిట్లలో 

లు (an) 
కళ్ళకు కనిపించని ఆ మహాత్ముడే 
కదిలిసాడు బండిని ముందుకు! 
ఫళని దేవుని అదృశ్యహసాలే 
పక్కల బలంగా నిలుస్తాయి, ఎడ్తకు; 


(పేమ పాటలు ఇతర పల్లె పదాలే కాకుండా పృ త్తి పాటలూ. బాలగీతాలు 
తిరునాళ్ళ పాటలు ఇంకా పెళ్ళిళ్ళల్లో ఉల్లాసంగా, పాడుకునే శుభ మంగళ 
గీతాలు వాడుకలోవున్నాయి. 


శోక గీతాలు 


చావుల్లో పాడే పాటలను “ఒప్పారి? లేక “పిలక్మా-ణం? అంటారు. స్రిలు 
ఈ పాటలద్వారా తమదగ్గర బ_ధువులు మరణించినప్పుడు తమ సంతాపమును 
వెలిబుచ్చుతారు. ఒక యౌవనవతి తన భర్త అకాలమరణం చెందితే ఇలా 
తన ఆ(క్రందనను వెలువరిస్తుంది. 


“ముళ్ళతో నిండిన ఈ పూదోటలో నన్నొదిలి 
వెళ్ళిపోయావా నా “(ప్రాణనాధా?? 


ఒక యువ వీతంతు స్రీ-తన చుట్టూ ఉన్న (పపంచం రంగు రంగుల 
పూలతో నిండీ ఉన్నా-- వాటిల్లో ముళ్ళను మాత్రమే చూడగలదు. స్రీలు 








తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 177 


తమ కుటుంబంలోనే కాకుండా తమ బంధువర్గీయుల ఇళ్ళలో సంభవించే 
మృత్యువు లన్నిటిలో నూ కలుసుకుని విషాద గీతములద్వారా తమసంతాపాని 


యై 
తెలియచేసారు, ఒక ఇల్లాలు అన్నివిధాలా తన భర్తపై ననే ఆధారపడి 


ఉంటుంది. 


భర్త మరణం ఇల్లాలికి అశనిపాత _ లాంటిది. అతను చిన్నవయస్సులోనే 
మరణిస్తే ఇల్లాలి దు,ఖమునకు అంతే ఉండదు. ఆ యువ వితంతువు తన 
పసి బిడ్డలతో ఏకాంతవాసములాటి జీవితము గడపవలసి ఉంటుంది. ఒక్కొ 
కప్పుడు ఆమె తన తల్లిపై నా, సహోదరిపైనా ఆధారపడవలసి ఉంటుంది. 
వృదురాలై ఎదిగిన సంతానం ఉంటే కొడుకునో, కూతురినో ఆశ్రయిస్తుంది. 


ఈ [కింద కొన్ని *ఒప్పారి” పాటల అనువాదం ఇవ్వబడింది (ఈ ఒప్పారి 
పాటలు తొలుత శివగిరి లోని శ్రీ ఎస్‌, ఎమ్‌.గోర్కి అనేవ్య క్తిచే సేకరింపబడి 
శ్రీఎన్‌. వానమామలై సంపాదకత్వములో తమిళ నాట్టు పాతల్‌గశ్‌ అనే 
పుస్తకరూపంలో వెలువడ్డాయి.) 


అందమైన కంఠహారములో 

ఆవ గింజంత తాళిబొట్టూ, 
ఆకంఠహారము-ఎడబాసే దుర్దినం 
ఆసన్న మెంది నాకు? 

మెరిసే పతకం పొదిగిన హారములో 
మిరియంలాంటి తాళిబొట్టూ. 
హారమును కోల్పోయే.దుర్దినం 
ఆసన్న మెంది నాకు! 

పట్టు చీరలూ మానుకున్నాను 
పాదాలదాక తెల్లవస్త్రం కట్టుకున్నాను. 
ఎర చీరలు విసర్జించాను 

ఇకపై నాకు తెల్ల దుస్తులేనూ. 


178 


ఆరవ అధ్యా యము 


(2) 
యును గింజల్లాంటి పూసలున్న (మెడ) 
గొలుసులలోనా 
కమ్మరికి తెలియకుండా 
కరిగిపోయాయి మరచీలలు 


పగడాలు పొదిగినట్లి 
బంగారు గొలునులోనా 
కంసాలికి తెలియకు_డా 
కరిగిపోయే మరచీలలూ 


(3) 
కొండ దగ్గర బండపైనా 
ఎండ బెట్టాను ఉద్దిపప్పు 
ఉద్దిపప్పు తెచ్చేలోగా 
ఊః క్‌ తప్పెట మోగాలా? 


ఎటవాలు కొండ పక్కన 

ఎంత బెటాను జొన్నగింజలు 
అ 

జొన్న గింజలు తెచ్చేలో గా 

విన్నాను శంఖ నాదం: 


తల్లి మరణి స్తే పాడే తమిళ పాట అనువాదం ఈ (కింద ఇవ్వబడింది:.- 


= 
“మట్టిని తొక్కి కేనా 

మెత్తటి పాదాలు నొచ్చేవి. 

నేలపైన నడి స్ప=నా 

లేత పాదాలు కందేవి. 

తల్లి గుండెల్లో దాక్కు_ నే (పాయంలో 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 179 


ఒళ్ళో నడక నేర్చాను. 

భుజములపైన కూర్చునే వయసుతో 

ముద్దు ముద్దగా నడక నేర్చాను, 
అమ్మ అనురాగంలో 
హాయిగా పెరిగాను. 


అమ్మ నన్నొదిలి పోయే 
ఆదరించే దిక్కెవరూ? 


తం (డిని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు (పలాపించే ఈ (కింది పాట 


చూడండీ. 


“కన్న తండి కరువై తే 
దిక్కులేక మిగిలాము 
నాన్న మమ్ము వదలిపోతే 
పిచ్చిగా తిరిగాము 


(ప్రేమతో పెంచావు 
గోముగా పిలిచేవు 
కూరిమితో లాలించి 
కోరికలు తీర్చావు 


అందంగా మెరిసేటి 
చందమామ కావాలన్నా 
తెచ్చి ఇచ్చి నా ముచ్చట 
తీర్చిన తం (డివి నీవే” 


భకి గీతాలు 


(పత్మిగామములోనూ (ప్రత్యేకమైన భక్తిగీతాలు వాడుకలో వున్నాయి. 


180 ఆరవ అధ్యాయము 


(పతిగుడికీ (పత్యేకమైన భజన కీర్తనలు ఊన్నాయి. ఒక్క (పాంతానికి 
(పత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. వీటిని గురించి “పండగలు. పబ్బాలు” 
అధ్యాయములో విపులంగా చర్చించడమైనది. అనేక ఉత్సవాలలో నృత్యాలు, 
నాటకాలు [ప్రాముఖ్యత వహిసాయి. వీటిల్లో భక్తి గీతాలకు ఎంతో ముఖ్య 
పా(తఉంటుంది, ఆధ్యాత్మిక గానములు కూడా భాషలోను భావంలోనూ ఎంకో 
విశిష్ట మెనవి. సిద్దర్‌ పాటలను పోలిన గీతాలు మత గురువులచే సృజింపబడి 
ఎంతో (పచారములోకి వచ్చాయి. సామాన్య (ప్రజలచే కల్పింపబడిన వాటలు 
కూడా వున్నాయి. ఈపాటల్లో ముఖ్యంగా విశాల విశ్వ పరిళోధన, పరలోక 
చింతన అంతర్హి పమె ఉంటాయి ఈ పాటల (పత్యేకత ఏమిటం పే 
వీటికి ఎవరికి తోచిన రీతిని వారు వ్యాఖ్యానం చెయ్యడం వీలుపడదు. కొన్ని 
గీతాలు అనువాదం (కింద ఇవ్వబడినవి, 


(1) రాతిని పాతిపెట్టి పుష్పాలు నివేదించి 
మంత్రాలు వల్లిసూ చుట్టూతిరిగితే 
౧.౨ (an) 
రాయి మాట్లాడుతుందా? దేవుడు నీలోవుం కే 
కూరవండటానికి పనికివచ్చే 
కుండకూ గరికెకూ రుచి తెలుసా? 
(శివ వ్యాఖ్యర్‌ ) 


(2) ఓ కొన్నెపిల్లా! 
గంతులేసే కోడెదూడను 
కట్టాలి గూటమునకు 
కోరికలను అదు పులో పెట్టాలి. 
ఉచ్చాస నిశ్వాసములను స్యకమపరచాలి 
అందరాని కొమ్మను అనువుగా వంచాలి. 
ఈ శరీరం ఎన్నాళ్లుంటుందో 
ఎవరికీ తెలియదుకదా! 
(కొంకణ సిద్ధర్‌ ) 


తమిళనాడు జాసపదసాహాత్యము సంస్కృశీ 181 


(3) ఈ శరీరము కళ్ళలము 
ఉఊప్పుకుండలాంటిది మాతా: 
ఇంకో శరీరం కి 
ఎలా వెళ్ళడమో నేనెరుగను 
అదే తెలిస్తేనే సీ 
ఆళాళ్వ్యత శరీరం వీడి 
శాశ్వతంగా నీ పాదాలచెంత 


ఉండిపోనా ఓ మాతా? . 


(అజిక్కు.ణి సిద్దర్‌) 


(4) ఎవరికీ అందని కొమ్మల్లా 
ఇం పెన (దాక్షగుత్తి! 
ఎన్నటికీ పొందలేని తేనెచుక్క 
(ప్రియతమా: అదే 
అంతులేని ఆనంద చింతన: 


చదువురానివారు మూర్ధులుకారు; మాటలాడలేని వారుకారు; వాళ్లు 
మహాత్ముల బోధనలు వినివున్నారు. పురాణములను ఇతిహాసములను విని 
వున్నారు. వంశానుగతంగా ఎన్నో గాధలను వింటూనే ఉన్నారు. అలా 
ఈం (డినోటి మాటలద్వారా కొడుక్కి, తల్లి నోటిద్వారా కూతురికీ ఈ కథలు 
పారంపరంగా వస్తున్నాయి. వాళ్లు అలా ఆ కథలను సమీకరిస్తూ వాటి కథా 
నాయకుల కష్టనష్టాలలో పాలుపంచుకుంటూనే ఉన్నారు. తమ ఊహల 
ద్వారా కథలపా(త్రలతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ల జయాపజయాలలో పాలు 
పంచుకుంటారు, కాగా ఈ (గ్రామీణ (పజలు తాము విన్న కథలను తిరిగి 


182 ఆరవ అధ్యాయము 


చెప్పేటప్పుడు తమ సృజనాత్మక శక్తిని ఊహల్ని మేళవించి చెబుతూ 
వుంటారు. ఈ పాటలు (ప్రామాణిక [గంథములలోని గితములనుంచి వేరు 
పడిఉన్నా, ఇవి భావంలోనూ భాషలోనూ సహజత్వమూ, మాధుర్యమూ సంత 
రించుకుని తరతరాల జాతి జీవితమునకు దర్పణములవలె వర్జిల్లుతున్నాయి, 


రాగ గతులు 


ఈ జానపద గీతముల సంగీతము సరళముగా ఉన్నా అవి శాస్త్రీయ సంగీ 
తములోని రాగములను ఆలంబనము చేసుకుని పున్నాయి. ఈ పాటలను 
పాడడానికి పెద్దగా సంగీత్యవార్థన చెయ్యనవసరము లేదు. వీటిని ప్రాచీన 
ఫక్కీ-తో కూడుకున్న లలిత గీతములని చెప్పవచ్చును. అయినా వాటిని 
పూర్చిగా లలితగీతముల౨ చెప్పడానికి వీలులేదు. వీటి బాణీలూ, రాగగతులూ 
యధాతథంగా పరిరక్షీించబడుతూ ఒక తరంనుంచి మరోతరం రికి సం (క్ర 
మిస్తూ వస్తున్నాయి. ఈ పాటలలో ఇమిడివున్న భాషనుబట్టి ఏటికి అనువైన 
రాగములను సులభముగా గుర్తించడం జరుగుతు_ది. 


పర్వతములూ, నదులూ పుట్టినప్పుడే తమిళ జానపద గేయములు పుట్టి 
ఉంటాయి. అవి ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉన్నాయి. ఈ జానపద 
గేయములు మట్టీ చెట్టులాగా కొత్త కొత ఊడలు వేస్తూ కొ త్తరెమ్మలు చిగు 
రిస్తూ అలా అభివృద్ది చెందుతూ ఉంటాయి. ఈ జానపద గేయములు తర 
తరాలకు ముందు ఉద్భవించాయి. (పతి తరంళలోనూ పుడుతూనే ఉన్నాయి. 
ఈ జానపదగేయములు తమిళులు సంస్కృతినీ సాంఘిక జీవన విధానమును 
(పతిబింబించుకేకాక మనోవాంఛలతో విషాదగాధలతో, హాస్యవినోదములతో 
వలపు వయ్యారములతో తులతూగుతున్నాయి, 


స్వాతం (త్యానంతర వె ఖరి 


ఆంగ్లేయుల కృషి వల్ల నయితేనేమి, (శ) ఎస్‌, ఎమ్‌, నజేశ శాస్త్రి లాంటి 


తమిళనాడు జానపదసాపాత్యము సంస్కృతీ 189 


భారతీయ పండితుల కృషివల్లనయితేనేమి, పాశ్చాత్య దేశములలో జరుగుతున్న 
జానపద సాహిత్య పరిశో ధనా పభాసములవల్ల నయితేనేమి మనదేశంలోనూ 
జానపద సాహిత్యమునకు సముచిత స్థానమివ్వబడి కళాశాలల్లో పాఠ్యాంశ 
ముగా కూడా నిర్ణయింపబడుతున్నది. ఇప్పుడిప్పుడు జానపద గేయములను 
పుస్తక రూపంలో వెలువరించడం పునర్ము[దించడం జరుగుతున్నది. వాటి 
విలువను విశ్వ విద్యాలయములుకూడా గుర్తించాయి. 


75 అధ్యాయవుం 


(గామీణ సంగీత నృత్యములు 


తమిళనాడులో సంగీతమూ, నృత్యమూ వెవొలయములోనే (_పారంభ 
మయ్యాయి. 

అతి ప్రాచీనా కాలమునుంచీ వివీధ వర్గములకు చెందిన పూజార్లు భక్తి 
గీతములు ఆలాపించడం కోసరం దేవాలయములలో నియమీంపబడుతూ 
వస్తున్నారు. దీనికొక తార్మాణము- తిరువమధూర్‌లో పదసోరు మంది 
ఆంధులు ఉదయమూ సాయం[తమూ తీరుప్పదిగం పాటలు పొడేవారని వారి 
కిని, వారిమార్గదర్శకులయిన మరో యిద్ద కీనీ ఆకాలములో భూములు దానము 
ఇవ్యబడినట్టు బుజువులున్నాయి. “శేవార నాయకులు? అని పిలువబడే సంగీతా 
(సష్టలు ఆ కాలములో రాజులను కొలుచుటక్రి సంగీత సభలు ఏర్పాటు 
చసేవాట, 


సనాతన సంగీతకారులు 


ఓదువర్‌, స్టానికర్‌, కట్టశైయార్‌ మున్నగు గాయకులు గుళ్ళలో శేవా 
రము పాటలు పొడుతూ చిన్న చిన్న సంగీత కార్యక్రమములు జరిపే వారు. 
వాళ్లు సారంగి వాద్యం సహాయముతో బృందగానం చేసేవారు. 


తమిళనాడులోని దేవాలయములలో ఈ సారంగి వాద్యము 19వ శతాబ్దం 
చివరివరకూ వాడుకలో ఉండేది. ఈ సారంగి వాద్యగాళ్లకు మాన్యములు 
ఇవ్వబడీనట్లు శిలా శాశనములలో బుజువులున్నాయి. ఈ వాద్యములను 
తమిళంలో విల్‌-యాజ్‌ (విల్లు వీణ) అనేవారు. మధురై, తిరునల్వేలి, 
సుచీం(ద్రము, ఆళ్వార్‌ తిరునగరి మున్నగు చోట్లలోని దేవాలయముల రో 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 185 


స్వరాలు పలికే రాతి స్తంభాలున్నాయి. అరమండపం అనే వేదికపై న రాతి 
స ౦భముల నంగితముతో కలిపి తేవారము పాటలు పాడేవారు, 


= 


చివ కటాక్షము 


(గామీణుల కథానుసారం ఆ కాలపు సంగీతకారులు పూర్తిగా దై వకటాక్ష 
ముపై ఆధారపడి వుండేవారు. వరగుణ పాండ్యరాజు వద్ద బాణ భదుడనే 
ఆసాన సంగీత విద్వాంసుడుండేవాడు. అతనొకసారి యమనాధన్‌ అనే 
పొరుగు దేశపు విద్వాంసునితో పోటీ చేయవలసి వచ్చింది. బాణ భదదుడు 
రాజు ఆనతితో మీనాక్షీపతియైన చొక్కులింగనాధుని ఆశయించి భక గీత 
ములు గానం చేశాడు. ఒక అశరీరవాణి అతనికి భయపడవలదని అభయ 
మిచ్చింది, దేవుడే ఒక కట్టల మ్మే వాడిరూపంలోవచ్చి తన సంగీతమును (పద 
రించి యమనాధుని ఆశ్చర్యంలో ముంచాడు. తాను బాణ భద్రుని శిష్యుడని 
చెప్పుకున్నాడు. శిష్యుడే ఇంత గొప్ప సంగీతకారుడై తే గురువు ఇంకెంత 
గొప్పవాడో అని భయపడి పొరుగుదేశపు విద్వాంసుడు పాండ్య దేశమునుంచి 
వెళ్ళిపోయాడట. 


తమిళ (గామీణ సంగీతంలోని ఒడుపులు 


తమిళ (గ్రామీణ సంగీతము రాగములకు (ప్రసిద్ది గాంచినది. జానపద 
గేయములలో మంజీ, సామ, నవరోజ్‌. కల్యాణి, కరహర[పియ తోడి 
మొదలై న రాగములు ఇమిడి వున్నాయి. 


జానపద గీతములిలో ఉపయోగించే వాద్య ములలో కొన్నింటిని ఇక్కడ 
ప్రస్తావించాము. 


నగారా: అర్ధగోళాకారము గా ఉండే ఈవాద్యము దేవాలయములలో 
వాడుకలో ఉ౦డదేదిః, దీనిని ఏనుగుపై అలంకరించి తీసుకుని వెళ్లేవారు. 


186 ఏడవ అధ్యాయము 


ముఖ్యమైన (ఫకటనలు వెలువరించే ముందూ వెలువరించిన తరువాత ఈ 


నగారా వాయించటం జరుగుతుంది. 


డమార ము 
చిన స్తూపాకారపు చ(టమునకు చర్మము బిగించి ఈ వాద్యము తయారు 
చేసేవారు. దీనిని ఎద్దుపెన ఉంచి రెండు కొయ్యలతో మోగించేవారు. 





ఇది స్తూపాకారములో వుండేది. కొయ్యతోచేసిన బోర్సిం 


ఉదుక:__దీనిని ఎడమ చేతిలో పట్టుకుని కుడిచేతి (వేళ్ళతో వాయి 
స్తారు. ఇది (గామీణ దేవాలయములలో ఇప్పటికిని వాయిస్తారు. దీనిని శివుని 
వాద్యమని పేర్కొంటారు. 


డవిణ: —__ (డవండై ) ఇది భారీ ఆకారములో వున్న ఉదుక. దీనిని 
కొయ్యతో మోగిస్తారు. 


ఎక్కా_ళము:__ ఇది కొమ్మువలె వున్న బాకాలాంటి వాయిద్య ము. 


పంబః_ఇది రెండు వై పులా వర్తులాకారం లో ఉంటుంది. దీనిని గుడి 
తిరునాళ్ళలో ఉపయోగిసారు. 


సినిమాలలో జానపదగీతాలు 


సినిమాకవులు జానపదగేయములకు కొన్ని మార్పులూ, చేర్పులూ ఐసీ 
సినిమాలలో అలాగే (పవేళ పెడుతున్నారు. (గామీణ కళలకు కూడా సిని 
మాలలో సముచితస్థానము ఇవ్వబడుతున్నది. 


విషాద ఘట్టములలో (గామీణ పాటలలోని శోకగీతములు ఉన్న దున్న 
ట్టుగా చోటు చేసుకుంటున్నాయి. (పేమికుల మధ్య సాగే సంభాషణల్లోనూ 
(గామీణ సాహిత్యములోంచి ఉపమానములూ లోకోక్పులూ ఉటంకించడం 
జరుగుతున్నాయి! 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 187 


తాళయాం పూముడిచ్చి (మొగిలి పూముడిచి) అనే సినిమాపాట నిజానికి 
పర్లెపదము ఆధారముగా రచించబడినదే.  పల్లెపాటలు బృందగానములకు 
ఎంతో చక్కగా పనికివసాయి. అదేకాకుండా వాటిలో భావా వేశమునకు 
(పాముఖ్యము ఉంటుంది గాని మేధస్సుతో అంతగా పని వుండదు. అందు 
వల్ల అవి సహజత్వంతో కూడుకుని జనసామాన్యమును ఇస్టే ఆకట్టు 


కుంటాయి. 


కొండజాతుల రాగగతులు 


కొండ తెగలవారికి సంగీతంపట్ల సహజ సిద్ధంగా ఆసకి ఉంటుంది. వాళ్లు 
పురాతన సంస్కృతిని నేటికి కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పులయర్‌ 
'తెగవారి పాటలను గురించి పరిశీలిద్దాం. 

ఈ పులయర్‌ తెగవారు పాడుకునే శ్రావ్య గీతాలను తాళములు అంటారు. 
వీళ్ల గీతాలు గానకోకిల, గానపడి మున్నగువాటి స్వరములనుంచి పుట్టాయని 
అంటారు. వీళ్లగీతములకు కరగనిచ్చి తాళం, మంగళనాద తాళం, కుండ 
తాళం అని పేర్లు ఉన్నాయి. శాస్త్రీయ రాగములయిన కుద్దసా వేరి, సరస్వతి 
శంకరాభరణము, ఆందోళిక బృందావన సారంగ మున్నగువాని లక్షణములు 
వీళ్ల (శ్రావ్యగీతములలో కానవస్తున్నాయి. వీళ్ల గీతాలను వింటే ఒళ్లు 
గగుర్చొడున్తుంది. వీళ్ళవాజ్య సమూహమునకు సింగారం (శృంగారం) 
అనిపేరు. వీళ్ళ వాద్యములలో రెండు చిన్న నాదస్వరములుగా రెండు 
మేళములూ, మరియు జత చేతిగజ్జెలూ చోటుచేసు కుంటాయి. వీలిక్కు 
జల్‌ (పిల్లన(గోవి) మరియు మద్దలి (మద్దెల) మున్నగు వాటిని వీళ్ళు 
(పార్ధనాగీతములు పాడుతున్నప్పుడు ఉపయోగిస్తారు. వీళ్ళు నృత్యము 
చేస్తూ పాడుతారు. కొన్నిపాటలు నృత్యమునకు చక్కగా అతుకుతాయి. 


కులావై గీతాలు 


ఈ కులావై గీతాల రాగములు మం(దముగానూ శంఖనాదము లాగను 
ఉంటాయి. ఈ గీతాలను పొలంపనులు చేనుకునే - స్రీలు తిప్పుతూ పాడు 


188 ఏడవ అధ్యాయము 


తారు. వ్యవసాయంలోనూ, సం గీతంలోనూ ముందంజవేసిన తంజావూరు 
జిల్లాలోని వ్యవసాయ త్తీలుపాడే కులావై పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. 


ఈ స్త్రీలు మోకాలులోతు బురదలో వంగి పెర్లు నాటుతున్నప్పుడు సత్వ 
రంగా పని జరగటానికీ పర్యవేక్షకులను గౌరవించడానికీ ఈ కులావై పాటలు 
పాడుతారు. వరిపొలాలగుండా ఎవరైనా వెళితే ఈ స్త్రీలు తమ పాటలతో 
వాళ్ళని శాఘంచి వారినుంచి కానుకలుగా డబ్బులు తీసుకుంటారు. 


నయ్యాండి మేళం (వెక్కిరింత మేళము) 


ఇందులో నాదస్వర మేళమును అనుకరించడం జరుగుతుంది. ఈ 

మేళము (గామీణ నృత్యనాటకాల్లో ఉపయోగిస్తారు. ఈ వాద్య గోష్టిలో 
ae) అవల న్‌్‌ 

రెండునాదస్యరములు రెండుతబలాలు, ఒక పంబ. ఒకటముకు మరియు ఒక 
జతతాళములు ఉంటాయి. ఈ వాద్య గోష్టిలో విశేషమేమిటం సే వాద్యగాళ్ళు 
సెతం నాట్యంలో పాలుపంచుకుని ఆడుకుంటూ వాద్యంవాయినారు, కరగం, 
కావడి పాయ్‌కుదిరై , కురవంజి నృత్యము మున్నగువానిలో ఈ నయ్యాండి 
మేళం వాడుతారు. 


విల్లాపాట్టు (విల్లువా ట్ర 


సనాతన సం గీతమునకు వతికగా నిలిచే (గ్రామీణ గీతములలో విల్లుపాట 
'పేర్కొానదగినది. 


పదుహేనవ శతాబ్దమువో ఒక ఆస్థానగాయకుడు ఈ విల్లుపాటను సృష్టిం 
చాడని (పతితి. ఈ విల్లుపాటకు కావలసిన వాద్య ములలో ధనుర్వాద్యము 
ముఖ్యమైనది. వింటి ఆకారములోవున్న ఈ 'పెద్దవిణలాంటి వాద్యమునకు 
కంచుగంటలు పొదిగి ఉంటారు. ఈ విల్లు వాయించే గాయకుడు రెండు 
సన్నని బెత్తములను చెరొకచేతిలోను పట్టుకుని భావమునకూ తాళమునకూ 


తమిళనాడు జాన పదసాహిత్యము సంస్కృతీ 189 


అనువుగా ఈ విల్లు వాద్యము తం(త్రులను మీటుతాడు. ఈ బెత్తములను 
వీసుకోల్‌ అంటారు. 


ఒకడు ఉడకధరించి యుంటాడు. ఇంకొకడు కచ్చలనబడే కొయ్యచెక్క 
లతో తాళము నిర్ణయిన్తాడు. 


ఈ వాద్యమును పాటకు అనువుగా వాయిస్తూ తందాన పాటలాంటి భావ 
స్పోరకంగా పాడుతూ (శోతలను ఉరూతలూగిసారు. ఈ కార్యక్రమము 
దేవాలయముల ఎదుట ఆరుబయట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి 
మామూలుగా దేవాలయములలో జరిగే ఉత్సవములలో అంతర్భాముగా వారం 
a3 


రోజులు జరుగుతాయి, (శోతలందరూ దేవాలయమువై పుతిరిగి కూర్చుని 
ఈ కార్య (క్రమమును వింటారు. 


ముఖ్యకథకుడు పాటలోని (పతిపాదమునూ పూర్తిచేయంగానే ఉడుక్కు 
వాద్యగాడూ తదితరులూ పాదములలోని చివరిపదమును పునరుచ్చరించడ మో 
లేదా 'ఆమాి (జాను) ఆనే ఊతపదమును చెప్పడ మో జరుగుతుంది. 


ఈ విల్లు పాట గోష్టిలో మామూలుగా ఎనమండుగురు ఉంటారు. చెప్పే 
కథల నిడివిని బట్టి ఈ కార్యక్రమము కొన్నిరోజుల తరబడి జరుగుతుంది, 
రామాయణము, భారతములాంటి పురాణ గాథలు చెప్పవలసివ స్తై ఈ కార్య 
క్రమాలు మూడు నాలుగు రోజులదాకా కొనసాగుతాయి. కథకుడు (శ్రోతల 
వ ఖరిని గుర్తించి కావలసినప్పుడు విరామం ఇనాడు. 


ఈ పాటలు చాలా సరళంగా ఉండి తందాన పాటమో స్తరులో సాగుతాయి, 
వీటిలో సామెతలు, జాతీయములు తగుపాళ్ళలో ఉంటాయి, మాతా 
చంధస్సు రాగానికి అనువుగా అమరు పేగాక (పతి రెండు చరణాలు అంత్య 
పదములతో కూడుకుని ఉంటాయి. ముఖ్యగాయకుడు ఆపగానే ఆగోష్టిలోని 
ఇతర గాయకులు అంత్యపదాన్ని పాడుతూ (శ్రోతలకు బాగా కథలో కుతూ 
హలం ఏర్పడేలా చేస్తారు. 


190 ఏడవ అధ్యాయము 


ఈ పాటలోని కథావస్తువులు కొన్ని సమయాల్లో మాయా మం|త్రజాలము 
ఆను గురించి. కూడా. వుంటాయి, కొన్ని సమయాల్లో పౌరాణిక, 'దెవిక, 
చారి(తాత్మక్‌, సాంఘిక కథలుకూడా చోటుచేసుకుంటాయి. - 


మాయా మం|త్రజాల కథలు చెప్పడానికి ఈ విల్లుపాట ఎంతో ఆను చెనది, 
ఈ కథలన్నీ మామూలుగా వాడుకలో వున్నవే. దయ్యాలు, భూతాలు.వాట్‌ 
అద్భుతాలు గురించి ఈ పాటల్లో చెప్పడం జరుగుతుంది. ఎలాగయితేనేం- 
న్యాయం ఎప్పుడూ అన్యాయాన్ని జయిస్తుంది. అని చాటటమే ఈ పాట 
ఇ ఎ 
ల్లోని ముఖ్యో దిశము. 


పళయనూర్‌ నీలి కథ 


ఈ విల్లు పాటలలో చెప్పబడే అతి|పబలమైన కథలలో పళయనూర్‌ నీలి 
కథ ఒకటి. ఇది తిరునల్వేలి జిల్లాలో బాగా వాడుకలోవుంది. ఈ కథ ఒక 
భగ్న(పేమను గురించి వివరిస్తుంది. ఒక జన్మనుంచి మరోజన్మదాకా 
కథ నాగుళు౦ది. 


ఈ కథలో వ ర్రకజాతికి చెందిన ఒక యువకుడు నీలితో వివాహమై కొన్ని 
నెలలలోనే ఇంకో యువతిని వలచి భార్యను నిర్హత్ష్యం చేస్తాడు. ఓక రోజు 
ఆ ఉంపుడుక తె తన (ప్రియుని చూడటంకోసరం నీలి ఇంటికి వెళుతుంది. 
నీలి కోపంతో తలుపు మూసి ఆమెను తిప్పిపంపించేస్తుంది. దానితో 
[కోధముచెందిన ఉంపుడుకతె, నీలి మీద (పతీకారం తీర్చుకోవడానికి పూను 
కుంటుంది. తన ఇంటికొచ్చిన (ప్రియుని తిరస్కరిస్తుంది. అతను కారణం 
అడగగానే తనకు నీలి ద్వారా జరిగిన అవమానాన్ని పూస గుచ్చినట్లు వివ 
రిస్తుంది. ఆతను తగిన చర్యతీసుకుంటానని తన్ను లోపలికి రానివ్వమని 
(ప్రాధేయ పడతాడు. అయినా ఆ ఉంపుడుకత్తె నీలి మెడలోని మంగళ 
సూత్రాన్ని తీసుకొ స్తేనేగాని తను అంగీకరించనని మొండిపట్టు పడుతుంది. 
తరువాత ఆ యువకుడు నీలి దగ్గిరకు తిరిగివెళ్ళి ఆమెతో కొన్నినెలలు కాపురం 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 191 


చేస్తాడు. _ ఒక రోజు అతను తన భార్యతో దూరంగా వెళ్లి పోదామసీ అప్పుడే 
తను .ఉంపుడుక తె బారినుంచి తప్పించుకో వచ్చని చెపుతాడు. ఆమె సమ్మ 
తిస్తుంది. ఇద్దరూ ఒకరాతి ఆ డఊరొదరి అడవి మధ్యవున్న ఒక బావి 
వద్దకు చేరుతారు. ఆ రాత్రి వెన్నెల కాస్తుండటంవల్ల, గర్భిణియెన సీలి తన 
భర్తతో ఆ బావిచెంత ఉల్లాసంగా గడపాలని కోరుతుంది ఇద్దరూ అక్కడ 
పరుపు పరుచుకుని పడుకుంటారు. నీలి తన్మయత్వంలో భర్తను కౌగలించు 
కుంటున్నప్పుడు సరిగ్గా ఆలాటి సమయంకోసరమే ఎదురు చూసున్న ఆ 
యువకుడు ఆవిడ మెడలోని మంగళసూూత్రమును తెంపుకుని ఆమెను ఆ పాడు 


బావిలో తోసేసాడు. ఆ తాళిబొట్లుని తీసుకుని తన ఊఉంపుడుకతెను చేరు 
కుంటాడు. మొదటి జన్మకథ ఇక్క_డితో ముగిసు౦ది. 


మరుజన్మలో భార్యను హత్యచేసిన ఆ యువకుడు వ్యాపారస్తుడుగా జన్మి 
స్తాడు. అతను పూర్వజన్మలో నివసించిన పట్టణమునకు పనిమీద వెళుతూ 
అదే పాడు బావిదగ్గర ఒక పౌర్ణమి రాత్రి బసచేస్తాడు. నీలి (పేతాత్మ 
అత్యంత అందమైన యువతిగా (పత్యకమై నువ్వే నాభర్త అని చెబుతుంది. 
అతను ఆమె వేపు కొన్ని క్షణాలు చూసి మోహినీ పిశాచమని సందేహించి 
తిరస్కరిస్తాడు తరువాత పక్క ఊళ్లోని పెద్దమనుషులు వీళ్ళతగాదాను 
సాంతం విని అతను ఆమె భ ర్తేనని తీర్పుచెప్పడం జరుగుతుంది. ఆ ఊరి 
పెద్దమనుషులు ఈ దంపతుల కోసరం ఒక యిల్లుకేటాయిసారు. నీలి 
మొహంతో ఆనందానికి అంతేలేదు. పూర్వజన్మలో తను ఎలాంటి కోరి 
కలతో ఉన్నప్పుడు అతనిచే హత్య చేయబడినదో ఆలాంటి కోరికలతో 
అతన్ని గట్టిగా పెనవేసుకుని అతని [ప్రాణాల్ని బలికొంటుంది. మరునాడు 
ఆ ఊరి పెద్దమనుషులు వచ్చి చూస్తే అక్కడ యువకుడి శవం మాత్రమే 
మిగిలిఉంది, ఈ కథ ఎంతటి ఉత్కంఠతో చెబుతారో విల్లుపాట రూపంలో 
వనవలసిం దే. 


ఇతర కధలు 


ఈ విల్లుపాటలలో శుడవై మదన్‌ అనబడే శ్మశాన దయ్యము కథగూడా 


192 ఏడవ అధ్యాయము 


చోటు చేసుకుంటుంది. అనేక చారితాత్మక కథలుకూడా విల్లుపాటలవ్వారొ 
(పచారమయాయి. ఇటీవలి కాలంలో కొత్తమంగళం సుబ్బు అనే తమీళ కవి 
గాంధీజీ జీవిత చరిత్రను విల్లుపాటలుగా రచించి నిరక్షరాస్యుల హృదయము 
లను చూరగొన్నాడు. 


దేవాలయములో. ఉత్సవములు జరిగేటప్పుడు మత సంబంధమైన విల్లు 
పాటలు పాడుతారు. (ప్రజలు ఈ విల్లుపాటలం జే ఎంతో ఆసక్తి చూపుతారు 
“విల్ల దిచ్చాన్‌ కోయిలివే విళక్కే_(ట నేరమిలే” అనేసామెతకూడా వాడుకలో 
వున్నది. అంటే గుడిలో విల్లు పాట వినిపించగానే స్త్రీలంతా దీపాలు 
పెట్టడం కూడా మరచిపోయి దేవాలయము దగ్గర కథ వినడానికి వెళ్లి పోతారని 
అర్ధం. 


ఇంకో ముఖ్యమైన విల్లువాట పేరు మరుద నాయగం పిశైలో ఆ కథ. 
ఒకదుష్టుడు తన అన్న భార్యను చెరచడానికి వేసిన ఎత్తులు వివరించబడతాయి. 


తిరునల్వేలి (పాంతములలో చిన్నతంబి అనే మరోపాట అత్యంత |పచా 
రములోవున్నది. ఆ పాటలో ఒక ధనికుడయిన భూకామందు భూతము 
దగ్గర్నించి ధనకోశమును సంపాయించడం కోసరము తన దగ్గిర పనిచేసిన 
ఒక వీదకూలీని వంచించి అతని ఒకే కొడుకును నరబలి ఇవ్వడం కధాంశ 
ముగా చెప్పబడినది. 


ఈ విల్లుపాటలభో కేవలం కథలు మా(తమే కాకుండా అప్పుడప్పుడు ఆశ 
గానముతో వాద (పతివాదములు ఏర్పాటుచేస్తారు. ఈ గోష్టి రెండు పక్ష 
ములుగా విభజింప బడుతుంది. ఒక పక్షములో విల్లు గాయకుడూ ఇద్దరు 
కొయ్య చెక్కల తాళగాళ్లు-ఉంటారు. మరో పక్షములో ఘఠమువాయించే 
వాడు, ఉడుక్క_ వాద్యగాడు మరియు వారికి వెనక పాట పాడేవారూ ఉంటారు. 
మొదటి పక్షమువారు కుడివైపున పాడటంవల్ల కుడివైపు గాయకులనీ (వలదే 
పాడు ఐవర్‌) రెండో పక్షమువారు ఎడమవై పున పాడటంవల్ల ఎడమవైపు 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 198 


గాయకులనీ (ఇడదే పాడు బవర్‌) అంటారు. కుడివై పువారు అప్పటి 
కప్పుడే ఒక (ప్రత్యేక మెట్టులో పాటకడతారు. వారి పాటలు (ప్రశ్నల 
రూపంలో ఉంటాయి, ఎడమ వెపువారు అదేరాగంలో ఆదే తాళంలో 
పాటలు కట్టి ఆ పాటలకు సమాధానం చెబుతారు. 


/ 


కన్యాకుమారి జిల్లాలోని షెణ్‌ బగ్‌ రామన్‌ పుతూర్‌ (గ్రామంలో జరిగే 
విల్లుపాటల వాదోపవాదాల లో కుడివై పు గాయకులచే (పశ్నరూపకములో 
పాడే విల్లు పాటల అనువాదం (కింద ఇవ్వబడింది. 


పంచాక్షరముల వరస ఏదీ 
సూటిగా చెప్పగలవా? 

భారి అం పీ అర్భమేమిటో 

సరిగా చెప్పగలవా? 

విల్లు పుట్టిన గాథ ఏమిటి? 
వివరించగలవా? 

విల్లపైన ఈ బెత్తము ఎలావచ్చెను 
విడమరచి చెప్పగలవా? 

విల్లులోని చిరుగంటల నాదము 
వివరించగలవా? 

విల్లు పొందని వారికి 
వివరించగలవా? | 

పోటీలో గెలవడం సాధ్యపడదు 
పొండి, పారి పొండి ఇప్పుడే.... 


తమిళంలో పంచాక్షర అంతే శివాయనమః అని (పతి శై వుడికీ తెలిసిన 
విషయమే, 


ఇరవి కుట్టి పిశ్ళె గురించిన విల్లుపాట కన్యాకుమారి జిల్లాలోని అరక్‌ వాయ్‌ 
మొళి అనే (గామంలో పాడతారు. ఇవవి కుట్టి పిన్లె అనే సేనానాయకుడు 


194 ఏడవ అధ్యాయము 


నాంజిల్‌ నాడు (పజల రక్షణ కోసరం యుద్ధభూమిలో కి ఎలా (పవేశించినవీ 
వర్ణింపబడుతుంది. ఈ వాదోప వాదములలో ఒక పక్షం వారు కంచుగొప్ప 
దంటే మరో పక్షం వారు వెండిగొప్పదని పాడుతారు. వాళ్ళ వాదోపవాద 
ములు ఈ [కింది పాటల రూపంలో సాగుతాయి. 


ఏనుగు పైన్‌ అంబారీ 
కంచుతో చేయబడింది 
అన్నిరకాల సేకీతు 
కంచుతో చేయబడ్డాయి 
బాకాలు నాగారాలు 


కంచుతో చేయబడ్డాయి 


ఇలా కుడివైపు గాయకులు పాడితే ఎడనమువై పు గాయకులు అదేతీరులో వెండిని 
న్లాఘీస్తూ (కిందివిధంగా పాడుతారు. 


రవిపిళ్ల ముత్యాల గొడుగు 
వెండితో చెయ్యబడింది. 
రాజ సేవకుల నింజామరలు 
వెండితో చెయ్యబడాయి 

G 
పట్టాకత్తులు నశ్య పుడబ్బీ 
వెండితో చెయ్య బడాయి. 

G 
రాజ సభలోని చెనా గాయకుని 
పిల్లన (గోవి వెండితో చెయంబడినరేః 
గ ఎ 


లావణి 


దండయా( త: ఇది కూడా విల్లు పాటకచేరీలా వాదోపవాదములకు 
పనికివచ్చే పాటల పోటీయే. ఈ కార్య(కమములు ఏ (పిల్‌ మే నెలలమధ్య 


తమిళనాడు జానపదసాహిత్య ము సంస్కృతీ 195 


వసంత బుతువును పురస్కరించుకుని తంజావూరు జిల్లాలోను తిరుచ్చి రాపల్లి 
లోని ముఖ్య (పాంతములలోను మధురై నగరములోను జరుగతవి. 


ఇందులో ఒక పక్షము వారు కామాధినేత అయిన మన్యధుని (కామన్‌) 
శవుడు కాల్చిబూడీద చేశాడని వాదిస్తే రెండో పకమువారు ఆ కథ కేవలం 
అతిశయో క్తితో కూడుకున్నదనీ, శివుడు భస్మముచేసినది కేవలము కామ 
వాంఛను మాత్రమేనని మన్మధుడు చని పోలేదనీ అసంథ్యాకము లైన హృదయ 
ములక అతను చోటు చేసుకుని ఉన్నాడనీ వాదిసారు; వీళ్ళ వాదోపవాద 
ములు పాటల రూపంలో పాడడంవల్ల' వానిలో మత పౌరాణిక విషయాలు 
చోటు చేసుకుంటాయి. ఒకొ్క్క-క్క పక్షమువారు (పత్యేకముగా వాద్యగోషి 
కలిగి వుంటారు. స్రరాణములనుంచీ శాస్త్రమలనుంచీ దృష్టాంతములు 
పేర్కొనడం జరుగుతుంది. గాయకులు తమ వాగ్గాటితోనూ, సూక్ష్మబుద్ధి 
తోనూ శ్రోతలను ఇప్లే ఆకట్టుకుంటారు ఈ లావణి కార్యక్రమము చివ 
రగా మన్మధుని దిష్టిబొమ్మ చేసి తగులబెడతారు. ఈ లావణి గానము 
మహారాష్ట్రనుంచి తమిళనాడులోకి (ప్రవేశించినదనీ, రాజా షెర్ఫోజీ |పోద్భ 
లంతో ఇడిచాగా (పచారముల్‌' కి వచ్చిందని అంటారు పురాతన కాలమునించి 
తమిళనాడులో జరుగుతున్న కామన్‌ ఉత్సవములో ళోకనాదములు చోటు చేసు 
కుంటున్నాయి, ఈమ కున్‌ బొమ్మచేసి దాని ఎదుట పాటలు పాడతారు. 


గొబ్బిళ్ళు (కు మ్మి) 


ఆడపిల్లలు ఆడుతూ పాడుకునే పాటల్లో ఈ కుమ్మి ముఖ్యమైనది 
ఇందులో కుమ్మి మరియు ఒయిల్‌ కుమ్మి అని ర డురకాలు. మామూలు 
కుమ్మి ఆటలో ఆడపిల్లలు పాటల కనువుగా వివిధ భంగిమలలో ఆడుతారు, 
(పేక్షకులకు ఇది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. 


ఈ గొబ్బెళ్ళలో చప్పట్లు కొడుతూ ఆటకుసరిపడే మెట్టులో పాడతారు. 


196 ఏడవ అధ్యాయము 


డయిల్‌ కుమ్మి 


దీనిని ఒయిల్‌ ఆట్టం అని కూశా అంటారు. అనేక మంది మగవాళ్లు 
కలసి కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పురాణ గాధలు పాడుతూ ఈ ఆట ఆడతారు, 
ఈ పాటలలో దైవప్రార్గనలే కాకుండా పక్కవారు ఇరుగుపొరుగు వాళ్ళకు 
తగలకుండా సావధానముగా ఆడాలనే హెచ్చరికకూడా కలసి వుంటుంది. 


కప్పల్‌ వాట్టు (ఓడ పాట) 


ఈ ఓడ పాటను పడవ పాట అనికూడా అంటారు. నావికులు తటాక 
ములలోనూ నదులలోనూ ఆలలకూ, గాలికీ ఎదురొడ్డుతూ నావను నడిపిస్తు 
న్నప్పుడు తమ కష్టమును మరిచేందుకుగాను ఈ పాటలు పాడతారు. 


కొలాట్టం (కోలాట) 


కోలలు తట్టుతూ ఆడుకోవడంవల్ల దీనికి కో లాట్టం అనే పేరువచ్చింది. 
ఇటీవలి కాలంలో బాలికలు ఈ ఆటను పాఠశాలల్లో జరిగే వార్షికోత్సవము 
లాటి సందర్భములలో (పదర్శిస్తున్నారు. 


ఈ ఆట పుట్టుకకు సంబంధించిన పురాణగాథ (ప్రచారములో వున్నది. 
పూర్వం బసవాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతనిని ఎవరూ జయించ 
లేక పోయారు కొందరు బాలికలు కలసి బసవడి దగ్గరికళ్ళి మృదు 
మధురంగా గానంచేస్తూ కోలాట్టము ఆడారట. ఆ రాక్షసుడు బాలికల న్పత్య 
మును చూసి ఎంతయినా సంతోషించాడట. అప్పట్నించీ తన (కూరత్వ 
మును విడిచిపెట్టాడట. దీని జ్ఞాపకార్థముగా తమిళనాడులోని పలు (పాంత 
ములలో కోలాట జాతర అనే పండుగ జరుపుకుంటారు. శివుని జంటగా 
కొలువబడే దసవడు (కోడె) ఈ కోలాటము పండగలలో (నాముఖ్యము 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 197 


వహిసాడు. ఈ ఉత్సవములు మామూలుగా దీపావళి రోజున (పారంభమవు 
తాయి. మరుసటి పౌర్ణమి రోజున ముగుస్తాయి. రోజూ ఆడపిల్లలు సూర్యోదయ 
మునకు మునుపే నదిలో కెళ్ళి స్నానముచేసి పచ్చిగడ్డి మరియు పవితతజలమూ 
కొని వచ్చి బసవని విగ్రహము (బంక మట్టితోచేసినది) (పతిషించిన చోటికి 
చేరుతారు. ఆ పచ్చిగడ్డినీ నీటినీ బసవనిముందుంచి కో లాట్టం వేస్తారు. 
తర్వాత వాళ్ళు వీలు చూసుకుని (గ్రామములోని ఇళ్ళము౦దుకి వెళ్లి కోలాటము 
ఆడుతారు. ఇంటి యజమానులు వీరికి కానుకలు ఇస్తారు. పౌర్ణమి రోజున 
ఈ ఆడపిల్లలంతా కొ తదుస్తులు ధరించి దిసవవిగహమును ఒక పల్ల కిలో 
ఉంచి నదీతీరమునకు తీపి కెళ్ళి గంగలో కలుపుతారు ఈ కోలాటములో 
పాల్గొనే ఆడపిల్లలు చెరో చేతిలోనూ ఒక కోలధరిస్తారు. వాళ్ళు వలయాకా 
రంలో తిరిగివస్తూ ఒకరి కోలలో ఒకరు లయబద్ధంగా కొడుతున్నప్పుడు 
చెవులకింపెన సంగీతధ్వని పుడుతుంది. 


హరికథా కాలక్షేపము 


ఈ చరి కథా కాలక్షేపములు మూడు నాలుగు గంటలమేరకు ఆశువుగా 
జరుగుతవి. తమిళనాడులో వీటిని _పవేశపెట్టినది మహారాష్ట్ర పాలకులే. 
హరికథా దాసు గంఫీరముగా ఉండుటయే కాక బహుభాషలలలో పండీతుడై 
తన నేర్పరి తనమును చూపుతాడు. అతను తన చేతిలోని చెక్కతాళములను 
వాయిస్తూ కథాగానము చేసాడు. 


హరికథలలో మామూలుగా పురాణ కథలు చోటుచేసుకుంటాయి. మీనాక్షి 
కల్యాణము, సీతా కల్యాణము, రుక్మి ణీ కల్యాణము మున్నగు కథలు ముఖ్య 
మైనవి. హరికథాదాసు పాత్రలకు తగినట్లు గొంతు మార్చి భావానుగుణముగా 
సెంభాషించుకేగాక (శావ్యముగా పాడుతాడు. శ్రీ కృష్ణుడు రుక్మిణిని రథ 
ముపై ఎక్కించుకుని పోవు ఘట్టము వచ్చినప్పుడు రథ చక్రముల సవ్వడి 
లాగా వాద్యము సమకూర్చబడుతుంది. 


198 ఏడవ అధ్యాయము 


ఇటీవలికాలం వో ఈ, హరికథా కాలకేపముల స్థానములో మత బోధనలూ, 
ఇతర ఉపన్యాసములూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉపన్యాసములలో 
(స్తుత పరిస్థితులపై విసుర్లు హాస్యాలు చోటుచేసుకుంటాయి. ఈ హరి 
క్రథాకాలక్షేపములో సంగీతం అతి కీలక పాతవహిసుంది. కథానుగుణముగా 
సంగీతము అమకశేనే అతను (శ్రోతలను ఆకసుకోగలడు. హరీకథాదాసు 
వివీధ విషయములలో స-పూర్ణజ్ఞానము కలిగి వుండి సంగీతముతోనూ మృదు 
వెనకంఠముతోనూ, గ్రామీణ సాహిత్యములోనూ ్నపేక్షకులను ఆకర్షించ 
గలిగితే తన కాథాగానములో సఫలీకృతుడు కాగలడు. 


(ప్రతిరోజూ దేవాలయములలో ఏ ఏ కార్య్మకమములు జరుగుతాయో 
తెలుసుకోవాలంటే తమిళులు తమ తమిళ దినపత్రికలలో నూ ఆంగ్లదినపతిక 
లలోనూ ఈ నాటి విశేషములు శీర్షికను చూపిస్తారు. 


రోజుల తరబడి రామాయణము, భారతము పెరియ పురాణము, కంద 
పురాణము మున్నగు ఇతిహాసములపైన ఉపన్యాసములు జరుగుతాయి , 
(శోతలు అధిక సంఖ్యలో హాజరవుతారు. 


ఇలాటి ఉపన్యాసములు. నిరక్షరాస్యుల పాలిట విశ్వవిద్యాలయములవలె 
సహకరిస్తున్నాయి. ఈ ఉపన్యాసములలో పాల్గొను విద్వాంసులు మహా 
పురుషుల జీవిత రహస్యములను విపులముగా వివరించిచెప్పి జీవితము వలో 
ముక్తిని సాధించడమన్నది బీద ధనిక భేదము లేకుండా అందరికిని సాధ్యమే 
అన్న విశ్వాసమును (శోతలలో కలుగజేసారు. 


కావడి నృత్యము 
శివనందనుడై న సుబ్రమణ్యస్వామి మామూలుగా ఓక చేతీలో తన ఆయు 


ధములైన వేవ్‌ (ఈటి) ను ధరించిన అతి సుందరుడై న బాలకుడుగా వర్ణింప 
బడుతాడే. అతని వాహనము పరివిప్పివ నెమలి, కొన్నికొన్ని సమ 


తమిళనాడు జానపశసాహిత్యము సంస్కృతీ 199 


యాల్లో అతను తనపత్నులై న వళ్ళి, మరియు దైవానై సమేతముగా (వత్యక 
మవుతాడు. రాక్షసులతో దేవతలకు జైెగిన పెక్కు. పోరాటములలో ఇతను 
దేవసైన్యమునకు నాయకత్వము వహించునస్తు చెప్పబడుతుంది. రాక్షసుల 
దుష్టశ కులనన్నిటినీ అతను పటాపంచలు చేశాడట. అందువల్ల అతను 
ఆరు “పడై వీడు” లలో (సైన్య సావరములు) నివసిస్తున్నట్టు పేర్కొన 
బడినది. వాటిల్లో మధురై జిల్లాలోనే పళని మరియు తిరుప్పరంకుం[దం 
అనే రెండుస్తావరములు న్నాయి. పూర్వకాలములో ఇడుంబన్‌ అనే రాక్షసుడు 
ఈ రెండు చిన్నకొండలను ఒక కొయ్యకు చెరో _వెపున కట్టి తన భుజాన 
మో సేవాడట. తదుపరికాలంలో అతను సుుబమణ్యస్వామి ముఖ్య భక్తులలో 
ఒక్కడుగా మారిపోయాడు. పళని కొండపైకి ఎక్కుతున్నప్పుడు మార్గ 
మధ్యములో మనకు ఇడుంబన్‌ మండపము ఎదురవుతుంది. భకులు 
సుబ్రమణ్య స్వామిని. పూజించే ముందు ఇడుంబన్‌ని సేవించి వెళతాడు. 
అలా చెయ్యకపోతే తమ పూజలు వ్యర్థమైననప్టే భావిస్తారు. ఇడుంబిన్‌ 
జ్ఞాపకార్థము ఈ రోజుల్లో సుుబమణ్య స్వామి భక్తులు కావడి కుండలు 
మోస్తారని ఇతిహాసములో పేర్కొనబడినది, 


ఈ కావళ్ళలో బక్క రకాలున్నాయి. వాటిలో పాలుకావడి, పన్నీరు 
కావడీ అతి ముఖ్యమైనవి. పసుపురంగు దుస్తులు తొడిగి మెడలో పూల 
మాలలు ధరించిన భక్కలు ఈకావళ్ళను భుజాలపై మోస్తూ, డోలు, సన్నాయి, 
టముకూ మున్నగు వాద్యములు పుట్టించే సంగీతములో తన్మయులై దారి 
పొడవునా నృత్యము చేస్తూ కొండ పెకివెళ్ళి తమ మొక్కుబడులను చెల్లిస్తారు. 


ఈకావడి ఆట తాండవ నృత్యశె లిలో సాగుతుంది. భక్తులు ఉత్సాహంతో 
వడివడిగా అడుగువేస్తూ ఆడుతుంటే చూపరులలో ఆనందమూ, (పేరెపణా 
ఉప్పొంగి తన్మయత్వంలో కావడివాళ్ళలో కలసి ఆడుతూపాడుతారు. 


కొందరు భక్తులు మౌన(వతం పాటించడం కోసరం తమకింది పెదవులను 
రాగి లేదా ఇత్తడి తీగతో పొడిచి బంధించి ఉంచుతారు. ఈ నృత్యకారులు 


ఓ 
200 ఏడవ అ ధ్యాయము 
అనేక కఠిన నియమముతో సాటించి కామ, (కోథ లోభమదమాశ్చర్యాది 
గుణములను విసర్జిసారు. ఈ బృందములోని కొందరు భక్తులు “కావడి 
చ్చిందు" పాటలు పాడుతుంటే కావడి మో సేవాళ్ళు పాటలకు అనువుగా 
అడుగులు వేస్తారు. ఈ భక్తి పాటలను నేర్పరి ఆయిన ఒక భక్తుడు పాడితే 
మిగతావాళ్ళు వెనక పాటపాడుతారు- ఆపాటలు వింటూ ఆడుతున్న కావడి 
ఆటగాళ్ళు తన్మయత్వము చెందుతారు. కొన్ని సమయాల్లో ఈ కావడి ఆట 
గాళ్ళు ఆవేశ పూరితులై న కావడులను భుజముపైనా నెత్తి పెన ఉంచుకుని 
చేతితో పట్టుకోకుండా నేర్పుగా అడుగులు వేస్తారు. 


తమిళుల కుశా(గబుద్ధిన చాటీ ఈ కావడి చ్చిందు.పాటలు సాహిత్యపరం 
గానూ శిల్పములుగానూ బాగా అభివృద్ధిచెంది ఇప్పుడు వివిధ రాగములలోనూ 
మెట్లభోనూ (ప్రచారములో వున్నాయి. సరళమైన పదజాలములతో కూర్చబడిన 
ఈపాటలు (శోతలను గానళోలురుగా చేసి వాళ్ళలో ఈశ్వర జ్ఞానమును (పేరే 
పిసాయి. కావడి ఆటగాళ్ళు తమ అలసటను మరచిపోతారు. దూరదూర 
ములనుంచి పయనించే యాతికులు పాడుకోవడం వల్ల ఈ పాటలను “వ? 
నడై చ్చిందు” (పయాణ పాట) అని కూడా వ్యవహరిస్తారు. 

ఈ కావడి పరవ యా(తకులేకాక దేవాలయములోని భక్తులూ పాడ 


తారు. కొన్ని దేవాలయములలో ఈ పాటలు నవరాత్రి ఉత్సవము చివరి 
రోజున అనేక మెట్లతో పాడుతారు. తిరుచ్చెందూరలోనూ పళనిళోనూ 


ఈ పాటలు నాదస్వర సమేతముగా దేవుడి ఊరేగింపు ముందర పాడతారు. 
ఈ పాటలు మురుగదెవునికీ వళ్శికీగల (పేమానుబంధములను విడమరచి 
చెప్పుట వలన వీనిని సామాన్య జనం ఎంతో ఆనందంతో వింటారు. 


సుమారు 25 విధముల కావడిచ్చిందు పాటలు గలవు. వాటిలో అజణ్ఞామలై 
రెడ్డియార్‌ కూర్చిన పాటలు అత్యంత (పాముఖ్యత వహిస్తున్నాయి. 


కరగ నృత్యములు 


ఈ (గామీణ కళ మారియమ్మల్‌ అనబడే (గామదేవతలను పూజించడం 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 201 


కోసం రూపొందినది.. వీటిలో భ క్రిపరమెనదీ_ కేవలం వృ త్తికోసరం 
సాగేవి రెండు రకముల కరగ నృత్య ములున్నాయి, 


భ క్రితో కూడిన కరగము శ క్రికరము అని పిలువబడుతుంది. ఒక చిన్న 
కడవను నీటితోనింపి పెనకొబ్బరికాయ ఉంచుతారు. తరువాత ఆ కడవను 
పూలతోనూ, ఆకులతోనూ అలంకరించి *లా తయా ౦న కరగము శిఖరా(గ 
మునందు ఒక నిమ్మపండును ఉంచుతారు. ఈ కరగమును గుడి పుజారి 
కానీ అతని అనుయాయుడు గానీ కడుభ క్రితోనూ, జాగరూకతతోనూ నెత్తిన 
మోస్తూ వెళతారు. ఇది వారికి వంశపారంపర్యముగా వచ్చే హక్కు. 


వృత్తిగా సాగే కరగమును ఆట్ట కరగం అని ఆంటారు. జనాన్ని రంజింప 
జెయ్యడము కోసరం నేర్పరులెన ఆటగాళ్లు అక్కడక్కడా ఈ కరగనృత్యాలు 
ఏర్పాటుచేసారు. న్యూఢిల్లీలో (ప్రతిఏడాదీ జరిగే రిపబ్లిక్‌ దినోత్సవాలలో ఈ 
కరగనృత్యము తమిళనాడు తరపున తప్పక జరుగుతుంది. 


ఈ ఆటుకరగ నృత్యములలో పంబ, ఉరుమ, తబలా, నాదస్వరము 
మరియు టముకు మున్నగు వాద్యములు ఉపకరిస్తాయి. ఈ కరగ ఆటగాళ్లు 
ఒంటికి బిగుతుగా దుస్తులు ధరించి సైనికులవలె దర్శనమిస్తారు. ఏళ్ళు 
శిలప్పదికారం కావ్యములో పేర్కొనబడిన “కుడుక్కూూళత్తు, నాట్యకారులను 
జ్ఞ ప్తికితెనారు. 


కరగము అంటే అభిషేకమునకు పనికివచ్చే పవిత్ర జలముతో నిండిన 
కడవ అని అర్ధము. వరుణదేవుని సముద్రము లన్నియును, పవి(త్రము లెన 
స ప్పనదులూ పూజాసమయములలో ఈ కరగములో సంగమము చెందుతాయని 
నమ్మిక. ఈ కరగములోని నీటితో దేవుని విగ్రహమును కడిగినతర్వాత 
సము(దములూ, నదులూ తమ తమ యథా స్థానములకు చేరుకుంటాయట. 


పూర్వకాలములో పచ్చిక మైదానములో నివసించిన ఒక తమిళ తెగ 
వారు తమ జీవనాధారమైన నీటికోసరం మారియమ్మాశ్‌ ను (వానదేవతను), 


202 ఏడవ అధ్యాయము 


గంగమ్మ కావేరియమ్మ మున్నగు నదీమ తల్లులను కొలవడం మొదలెట్టారు: 
ఆ కాలంలో ఈ కరగ నృత్యము వాడుకలోకి వచ్చింది. ఆ కాలంలో స్తీ 
పురుషులు కలసి ఈ నృత్యములలో పాల్గొనేవారు. 


తిరున ల్వేలి జిల్లాలో ఈ కరగనృత్యమును అమ్మన్‌ కొండాడి అంటారు. 
అం పే అమ్మ ఆరాధనా నృత్యము అని అర్ధము. 


కరగం ఆటగాడు తన ఒళ్ళంతా గంధమూ విబూదీ పూసుకుని చిన్న గౌను 
లాంటి చొక్కా వేసుకుంటాడు. అతను తలపైన కరగమును జాగ్రతగా 
మోస్తూ ఒక పవి(త్రస్థలమునుంచి బయలుదే5 ఊరేగింపుగా గుడికి వెళతాడు. 
వడి వడిగా కదం తొక్కుతూ తన చెతికోని కోలను గాని, కత్తినిగాని, 
యుళిపిస్తూ ఉంటాడు. ఇద్దరు వాద్యగాళ్ళు తప్పెట వాయిస్తుంటే ఒకతను 
పొడుగాటి సన్నాయి వాయిసాడు. మెల్లి మెల్లిగా (ప్రారంభమైన ఈ కరగ 
నృత్యము అతి ఉధుతముగా సాగుతుంది. కరగం ఆటగాడు పూనకం వచ్చి 
ఎంతవేగంగా కదం తొక్కుతున్నా తలపైవున్న కరగంమాతం జారి పడ 
కుండా జాగ్రత్త పడతాడు. అతను కరగమును చేతులతో పట్టుకోడు. ఈ 
వింతను చూస్తున్న జనం ఇదంతా దేవుడి మహిమ అని చెబుతారు. ఈ 
కరగ నృత్యగాడికి నేపద్య సంగీతము సమకూర్చేది నయ్యాండి మేళగాళ్ళు, 
ఈ కరగ నృత్యము అతి (పాలిన కాలమునుంచి వాడుకలో ఉంది. దీనిని 
గురించి ఉపనిషత్తులో “కరగ నృత్యగాడు సంగీతమునకు అనువుగా 
నాట్యము చేస్తున్నా తలపైవున్న కరగముపట్ల జాగురూకతతో ఉంటాడు. 
అలాగే జీవితంలో ఎన్ని వ్యాపకాలున్నా మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా 
ఉండాలి” అని ఉటంకించబడి వున్నది. 


పురాపపాట్టు (పావురాయి పొట 


ఈ పావురాయి పాటలు తమిళ దేశంలో (కీ. శ. పదకొండవ శతాబ్దంలో 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 203 


నుంచి వాడుకలో వున్నాయి. కట్‌లో ముఖ్యంగా (పేమ-అనురాగము 
కథాంశములుగా ఉంటాయి. 


(ప్రేమించి విరహము అనుభవించే (పియురాలు తన విరహ వేదనను 
జంతువులకు, పక్షులకు, నాగలికీ, గాలికీ విన్నవించుకుని తన (పియుడిదగ్గరికి 
వెళ్ళి చెప్పమని వేడుకుంటుంది. 


పురది ఆటం 
లు 


దీనిని పొయ్‌ుకాల్‌ కుదిరై అని కూడా అంటారు. తొలి చోళ చక్రవర్తుల 
కాలంలో రూపొందింపబడిన ఒక వింత నృత్యము. సిలప్పదికారములో 
పేర్కొనబడిన మరక్కొల్‌ ఆట్టం (కొయ్య కాళ్ళ ఆట) అనే నృత్యము 
ఆధారముగా ఈ కొ త్తనృత్యము పుట్టి వుండవచ్చును. ఇది మహారాష్ట్ర 
వాలకుల కాలంలో చక్కగా అభివృద్ధి చెందినది. ఈ ఆటగాళ్ళకు ఇప్ప 
టికిని తంజావూరు ముఖ్య కేంద్రముగా వున్నది ఈ ఆటలు ఇప్పుడిప్పుడు 
మళ్లీ పునర్జీవము పొంది బహుళ (ప్రచారములో వున్నాయి. ఈ ఆటగాళ్లు 
తమ (గామీణ శై లితోబాటు అప్పుడప్పుడు భరతనాట్యమును కథకలి నృత్య 
మునుకూడా అనుకరిసారు. 


ఈ పాయ్‌ కుదిరై (నకిలీ గుజ్టం) జనపనార, అట్టముక్కలు మరియు 
కాగితాలు గాజుముక్కలూ కలిపి తయారు చేసారు. ఒక గుట్టము తయారు 
చేయుటకు సుమారు 6000 రూపాయలు ఖర్చవుతుంది, ఈ ఆటలో స్త్రీ 
పురుషు లిద్దరూ పాల్గొంటారు. 


అట్టతో తయారు చేసిన గుజ్జమే ఈ ఆటలో ముఖ్య ఆకర్షణ, నాట్య 
గాడు ఈ గుజ్దములో చొరబడి చూపరులకు అశ్వారూఢుడివలె కనిపిస్తాడు. 
అతని కాళ్ళకు కొయ్య కాళ్ళు కట్టబడీ ఉంటాయి. వాటిపైన నిలదొక్కు 


204 ఏడవఆఅఆధ్యాయము 


కుని ఆడటానికి నెలల తరబడి అభ్యాసము చేయవలసి ఉంటుంది. ఇలా 
అతని కాళ్ళకు కొయ్యకాళ్ళు కట్టడంవల్ల అతని పాదాలకు రాళ్ళు రప్పలు 
పాము కేలూ తగిలే (ప్రమాదము ఉండదు. 


ఈ నృత్యమును ప్రీ పురుషు లిద్దరూ కలిసి జంటగా రాజురాణీ వేషము 
లతో ఆడుతారు. వీళ్ళ కొన్ని సమయాలలో గారడీచేసి (పేక్షకులను 
గంటల కొట్టి ఆకట్టుకుంటారు. 


కొత్త ఢిల్లీలో ఏకేటా జరిగే రిపబ్లిక్‌ దినోత్సవములలో ఈ నకిలీ 
గుర్రపు ఆట ఒక (ప్రత్యేక ఆకర్షణ, దీనిలో పాల్గొనేందుకై తమిళనాడునుంచి 
(పతీసారీ గామీణ కళాకారులు వెళుతుంటారు. 


వావైకుతు (బొమ్మలాట) 


ఈ బొమ్మలాట మత సంబంధమైన గాథలను (_పచారము చేసేందుకు 
ఉపకరిస్తుంది. ఇది తిరుక్కురక్‌ (గంథములో “మరప్పావై” (కొయ్య 
బొమ్మ) అని పేర్కొనబడినది. తరుగాత కాలంలో ఈ బొమ్మలాట 
తెలుగు వీధి నాటకములలోని లక్షణములను చేకూర్చుకుంది. ఈ ఆటలు 
తమ (గామములో జరిపిస్తే తమకు దుష్టళక్తుల బెడద తప్పుకేగాక ఐశ్వర్య 
ములు చేకూరుతాయని (గామీణులు విశ్వసిసారు. ఈ ఆటలలో రామాయణ 
భారత భాగవతములశళో ని కథలు చోటుచేసుకుంటాయి. 


ఈ కొయ్య బొమ్మలను సన్నని దారములతోనూ ఇనుప కడ్డీలతోను 
పెనించి వేలాడదీసారు. స్టేజి నాలుగు మీటర్ల పొడవుంటుంది. ఈ 


నూ 


బ్రైజి మీదుగా బొమ్మలుమ్మాతమే కనిపిసాయి. బొమ్మలు ఆడించుటలో 


(వ) 


నై పుణ్యము గల కళాకారులు తెరమరుగున ఉంటూ ఈ బొమ్మలను తమ 
చేతులతో అతి చాకచక్యంతో ఆడిస్తారు. బొమ్మలనుంచి నల్లనిదారములు 
ఆడించే వాళ్ళ చేతులకు కట్టవుంటాయి. ఈ దారములు (పేక్షకులకు కని 
పించవు. 


తమిళనాడు జానపదనాహిత్యమూ సంస్కృతీ 205 


ఈ ఆట సాధారణముగా ర్యాతి పదిగంటలకు మొదలై వేకువజామున 
4 గంటలకు ముగుస్తుంది. ఇలా ఈ ఆటలు వారంనుంచి పదిరోజులదాకా 
కొనసాగుతాయి. స్టేజికి ఇరువై పులా పెద్ద పెద్ద దివిటీలు వెలిగిస్తారు. 
తెల్ల నల్లని వస్త్రముతో సుమారు మూడుమీటర్లు ఎత్తుగా చెయ్యబడి ఉంటుంది. 
ఈ నల్లని తెర ముందర బొమ్మలు ఆడించబడతాయి. 


చంద్రమతి బొమ్మ, నాట్యక శత్రెబొమ్మ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు చాలా 
(పయాస పడవలసి ఉంటుంది. నిజానికి వాళ్ళ దేహూములోని (పతి 
అంగమూ చురుకుగా కదిలితేగానీ సైజిపైన బొమ్మ నాట్యము సరిగా కుదరదు. 
చంద్రమతి తన మెదడులోని దండను (తుంచి పారవేసి స్మశానములో పొర్చి 
పొర్ది శోకించే ఘట్టము (పేక్షకులను కదలించి వేస్తుంది, 


కొండొక కాలంలో ఐశ్వర్య దేవత అయిన లక దుష్టశక్తుల నన్నిటిని 
ఒకచోట చేర్చించి సర్వనాశనం చెయ్యడం కోసరం పదకొండు విధములుగా 
నాట్యము వేసిందట. వాటిలో ఒక నాట్యమునకు అనుకరణే ఈ బొమ్మలాట 
అని అంటారు. ఇది (ప్రజా జీవితములో సమున్నతమైన ఆదర్శములను 
నెలకొల్పడానికి సహకరిస్తున్నది. ఉదాహరణకు సత్య హరిశ్చం(దుని 
నాటకమును చెప్పవచ్చును. అందులోని నీతి ఏమిటం కే-ఎన్ని కష్టాలు 
ఇక్కట్లు ఎదురయినా ఆడీ తప్పకూడదు. 


తోలు బొమ్మలాట 


ఈ తోలు బొమ్మలాట మహారాష్ట్ర పాలకులచే తంజావూరులో (పవేశ 
పెట్టబడి తదుపరి కాలంలో తమిళనాడులోని ఇతర (పాంతములకు వ్యాపి 
చెందినది. ఈః బొమ్మలు ఇంచు మించు మనుషులంత పరిమాణములో 
చేయబడి ఉంటాయి ఈ బొమ్మలు మందముగల మేకతోలుతో కత్రిరింప 
బడి ఉంటాయి. అక్క డక్కడ కీలు ఉండటంవలన వాటికి కావలసిన 
భంగిమలలో కదిలింపవచ్చును, వాటిలో ఆడ మగ దేవీ దేవతలు, 


Z06 ఏడవ అధ్యాయమూ 


రాక్షసులు మరియు జంతువుల బొమ్మలుంటాయి. వాటి వాటికీ తగినవిధంగా 
రంగులు పూయబడతవి. వాటిని తెద వెనుక ఆడించడం జరుగుతుంది. 
కడు జనరంజకంగా ఉంటుంది.. 


కురవంజి (ఎరుకలసావి ఆట) 


ఇది తమిచలకు (ప్రత్యేకమెన ఒక నృత్యనాటకము. ఇది సనాతన కళలా 
కును (గ్రామీణ కళలకును (ప్రతీకగా నిలచి అందరికీ వినోదం చేకూర్చుతుంది. 


తమిళనాడులో వందల కొలది కురవంజి నాటకములు (పచారములో 
వున్నాయి. వాటిలో కొన్ని ఇటీవలి కాలంలో ముద్రిత మైనవి. చాలావరకు 
అన్ని అము(దితములుగా నే వున్నాయి. ఒక నాటకము మా(తము రాగముల 
సూచికలతో సహా ముదితమైనట్లు తెలుస్తున్నది. పరిశోధనా వేత్తలచే 
సంస్కరింపబడిన కొన్ని కురవంజి నాటకములు మద్రాసులో (పదర్శింప 
బడినవి. కురవంజి నాటకముల పునరుద్దరణ కోసరం మద్రాసులోని కళా 
క్షేత్రము మళియు ఇసై సంఘంలాంటి సంస్థలు మెచ్చుకోదగిన సేవచేశాయి. 
ఈ కళను తొలుదొల్ల ఆదరించి పోషించిన వాడు రాజ రాజచోళుడు. అతను 
వార్షికోత్సవములలో కురవంజినాటకముల (ప్రదర్శనకు అనువుగా తంజావూరు 
లోని బృహదీశ్వరాలయంలో (ప్రత్యేకంగా ఒక రంగస్టలము నిర్మించాడు. 
అది కురవంజిమెడై (కుదవంజి వేదిక) అనే పేరుతో (పథ్యాతి గాంచినది, 


(పతి కురవంజి నాటకములోను నాట్యకత్తె అయిన, కథానాయిక స్థానిక 
దేవునిగాని రాజకుమారుని గాని (ప్రేమిస్తుంది, ఆమె సుబమణ్యస్వామి 
ఎదుట తన కోరిక ఈ డేరవలెనని ప్రార్థిస్తుంది. దేవుని గొప్పతనమును, (ప్రకృతి 
సంపదను, పెరుపంటలనూ (పశంసిస్తుంది. కురవంజి నాటకములోని నాట్య 
కత్సె హస్తసాము(దికము చెప్పుటగూడా ఒక (పధానాంశము. ఈ ఎరుకల 
సాని నాట్యగత్తెకాకుండా ఇంకా ఇతర గాయకులు, వాద్యకారులు, ఇతర 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 207 


చెలికత్తెలూ కలసి ఈ నాటకమును రక్తి కట్టిసారు. కథానాయిక తన విరహ 
వేదనను చెలిక తెలకు విన్నవించుకుని తన (పియుజ్ణి తన దగ్గరకు చేర్చమని 
(బతిమాలుకుంటుండి. 


కొన్ని దళశాద్దిముల (కితము వరకూ దేవాలయములలో ఈ కురవంజి నాటక 
ములు సక్రమముగా జరుగుతుండేవి. కురవంజి కళాకారులు ఎల్లప్పుడూ 
సర్వసన్నద్దులె ఉండేవారు. దేవాలయములలో దేవడాసీల నృత్య ములను 
నిషేధిస్తూ చట్టము రావడముతో ఈ కురవంజి నాటకములు నిర్లక్ష్యము చేయ 
బడ్డాయి. అయినా మన ప్రాచీన సంస్కృతిపై జరుగుతున్న పరిశోధనల 
ఫలితంగా ఈ కురవంజి నాటకములు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. కురవంజి 
సాహిత్యము పరిశోధనలకు ఎంతో ఉపకరించింది. ఈ నాటకములలో 
కురతి (ఎరుకలసాని) పాడే పల్లెగీతాలలో తమ నివాసములై న కొండ ప్రాంత 
ములను గురించిన వర్ణన ఎంతో సులభ భాషలో సాగుతుంది. తిరుక్కుటాల 
కురవంజిలాంటి నాటకములు కవితాత్మకంగా ఎంతో విలువ కలిగి వున్నాయి. 
విరాళిమలై కురవంజి చక్కని సంగీతమునకు (పసిద్ధి గాంచినది. అళగర్‌ 
కురవంజిలోనూ, తిరుమలై ఆండవర్‌ కురవంజిలోనూ సాహిత్యమూ, 
సంగీతమూ - రెండూ (ప్రాముఖ్యము వహిసాయి. కురవంజి నాటకముల 
మూలరూవములు అలాగే నిలిచివున్నా వాటిసం గీత సృత గతులు కాలాను 
గుణంగా మార్చు చెందాయి. 


తిరుక్కు[ట్రాల కురవాళి నాటకంలో ఒక కొండజాతిపిల్ల ఒక ధనవంతుల 
కన్నెపిల్ల చెయ్యిచూసి జోస్యము చెప్పడానికి రప్పించ బడుతుంది, ఆ ధన 
వంతుల కన్నెపిల్ల స్థానిక దేవుడిపై మరులుగొని వుంటుంది. కొండజాతి 
పిల్ల జోస్యముచెప్పి (పతిఫలంగా అనేక కానుకలు పొంది ఇంటికి తిరిగి 
వెళితే భర, ఆమెను సందేహించి కొట్లాడుతాడు. చివరికి ఇద్దరి మధ్య 
సయోధ్య కుదురుతుంది. ఈ కథ నృత్య నాటకంగా రూపొందింపబడి 
తరతరాలుగా దేవాలయ (ప్రాంగణములలో (పదర్శింపబిడుతూ వుంది: 


208 ఏడవ అధ్యాయము 


_తిరుచ్చెందూర్‌ దేపుడయిన చెంగిల్‌ మురగన్‌ చుట్టూ అల్లబడిన చెందిల్‌ 
కురవంజి నాటకంలో కథానాయిక మదన మోహిని తన చెలిక త్తెలతో వినో 
దిస్తూ, రంగస్టలముపై దర్శనమిస్తుంది. ఆమె ఎదురుగుండా ఊరేగింపుగా 
వస్తున్న ఆరుముగని చూసి ఆతని అందమునకు ముగ్బురాలై అతన్ని (పేమి 
స్తుంది. వెంటనే ఆమె తన చెలిక తెలను చూసి ఆతని గురించి ఆరా 
తీస్తుంది. ఆతను చెందిల్‌ మురుగన్‌ అని తెలుపుతారు. తరువాత మదన 
మూహిని విరహవేదన అంతా ఆమె తన చెలిక తెలను ఉద్దేశించి పాడే 
ద్విపద గీతములలో వర్ణింప బడుతుంది. ఆమెచెలి క త్తెలలో ఒకరై మురుగ 
దేవుని వద్దకు రాయబారం వెళుతుంది. ఇప్పుడు కందమలై (ప్రాంతము 
నకు చెందిన ఎరుకలసాని (పత్యక్షమె తన దేశపు పౌఖాగ్యమును విపులంగా 
వరించి చెబుతుంది. తరువాత ఆమె మదన మోహిని హా స్తములోని రేఖలు 
చదివి ఆమె కోరిక తప్పక ఫలిస్తుందని జోస్యము చెబుతుంది. మదన 
ూహిని తను మురుగ దేవుని పెళ్ళాడినట్టు కలగని ఎరుకలసానికి విలువైన 
బహుమతులను (పసాదిస్తుంది. 


ఎరుకలనసౌని మొగు డన సింగన్‌ ఇప్పుడు ఆమెని వెతుక్కుంటూ వస్తాడు. 
హాస్యము, ఆహ్హాదమూ కలుగచేసే ఉపకథ ఇది. ఆ భార; పైన సింగన్‌ (పద 
ర్నించే కోపమంతా ఆమె తెచ్చిన కానుకలను చూడటంతో మాయమవుతుంది, 
ఇద్దరూ ఒకటవుతారు. తరువాత మంగళ గీతము పాడుతూ నాటకమును 


ముగిస్తారు. 


అరయర్‌ నటనం 


తిరువాయమొళి అనే ధ్యానళ్లో కములను పాడుతూ _వెష్ణవభక్తులు డిశంబర్‌ 
జనవరి నెలల్లో శ్రీ) రంగం ఇంకా ఇతర వైష్ణవ దేవాలయములలో రః 
నృత్యము పదర్శిస్తారు. 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 209 


ఈ గాయకులు అరయర్‌ అని పిలువబడతారు. ఆలయ సిబ్బందిగా 
గుర్తింపబడి జీత భత్యములు పొందుతారు. వీళ్ళు యూనిఫారం దుస్తులు 
ధరించి ఉంటారు. పూజా సమయములలో కిరీటము ధరించి గానంచేసే 
టప్పుడు చేతులలో తాళములు ధరిసారు. వీరిలో ఒకడు అభినయం చేసాడు, 


మధ్య మధ్యలో కొండాట్టం అనే గీతములు పాడి దేవుడి Ws 
శాఘిసారు. 


ఈ అరయర్‌ తెగవారు (ప్రత్యేకమైన కొన్నినాట్యపద్దతులను అభ్యసిస్తారు. 
వీళ్ళ అభినయ రీతులు సనాతనమైనవే కాకుండా ముఖ్యంగా బాలకృష్ణుని 
చిలిపి చేష్టలను అ భివర్షిం చేవిగా ఉంటాయి 


పొదికళి ఆట్టం 


పాండిచ్చేరి తీరప్రాంతములలోని బెస్త తెగలవారు తమ కులదేవుడు 
అయిన మురుగన్‌ ఉత్సవములలో ఈ నాట్యం (పదర్శినారు. ఎనిమిది 
నుంచి పదహారు మందిదాకా కూడుకున్న బృందము తమ సం౦ం(_పదాయమునకు 
తగిన దుస్తులు ధరించి ఈ నాట్యములో పాల్గొంటారు. తప్పెటలు వాయించ 
బడతాయి. ఈ నాట్యమునకు ఎక్కువగా స్త్రీలే సంగీతము సమకూరుసారు. 


భాగవత మేళ 


భారతదేశపు సనాతన నృత్యవిధానమునకు (పతీకగా నిలిచే భరతనాట్యము 
నేటిదాకా చెక్కు చెదరక నిలచి వుంది. భరతనాట్యములోని భంగిమలను 
ఆకళించుకుని తమిళనాడులో ఎన్నో (గ్రామీణ నృత్యరీతులు పెంపొందాయి. 
వాటిల్లో నాట్టువ మేళము వారి సదిర్‌ నాట్యముకూడా ఒకటి. ఇది పూర్వకాల 


ములో దేవదాసి స్ర్రీలచే (పదర్శింప బడుతూ వచ్చిన రూపకము. అంతే 
ఇందులో భరతనాట్య ఆచార్యులకు [ప్రమేయము లేదన్నమాట. ఒకప్పుడు 


210 ఏడవ అధ్యాయము 


తమిళనాడులో బహుళ (పచారములో ఉండే ఈ భాగవత_ ళం ఇప్పుడు 
తంజావూరు జిల్లాలోని మేలమూరు (గామమునకు మాతయ పరిమిత మైనది, 
"మే-జూన్‌ నెలల్లో జరిగే నరసింహ జయంతి ఉత్సవాలలో ఈ మేళం 
జరుపబడుతుంది. దేవాలయమునకు ఎదురుగా వీధులలో పెగ పెద్ద పందిళ్లు 
వేసి వాటిలో చిన్న వేదికలు నిర్మంచి ఆక్కడ నాటకములు (పదర్శింప 


బడతాయి. 


భాగవత మేళ అనబడే ఈ నృత్య నాటకము శేనెలాంటి రియ్యటి గాత 
సంగీతముతోనూ, వాద్యసం గీతముతోనూ కూడుకుని ఎంతో వినసొంపుగా 
ఉంటుంది. ఈ నాటకములో సంభాషణలోని చక్కనిశెలి, అభఖినయములో 
ఉపయోగించే సంకేతములు (పేక్షకులను మురిపినాయి. ఇందులో యుద్దము, 
హత్యలు మున్నగు వీభత్సదృశ్య ములను (పదర్శించక కేవలం కథనం ద్వారా 
నడిపిసారు. ఈ నృత్య నాటకములు (ప్రాచీన సంగీతరీతు ౨తోను, నాట్య 
రీతులతోను కూడి వుండుటచే నాటకరంగంలోని వారిని వ శేషంగా ఆకర్షి 
స్తుంది. ఇందులో పాల్గొనే (పతి నటీనటులూ భరత నాట్యంచొ చకుగా 
శిక్షణపొంది వుంటారు 


ఈ నృత్యనాటిక కోణంగి (విదూషకుడు) (ప్రవేశించడంతో (ప్రారంభ 
మవుతుంది. అతను కొద్దినిముషములు నాట్యముచేసి (పేక్షకులను ఓపికగా 
నాటకమును వీక్షించమని (ప్రార్థిస్తాడు, వాద్యగోష్టివారు తొడయమంగళం 
((పార్టనా గానము) పాడుతారు. తర్వాత నాటకమును గురించిన ఉ పోద్దాతము 
ఉంటుంది అప్పుడు గణేశదేవుడు (పత్యక్షమె నాటకమును ఆకశిర్వదిసాడు. 
మామూలుగా ఒక చిన్నబాలుడు గణేశుని వేషముధరించి స్టేజీ పెకివచ్చి వాద్య 
సంగీతమునకు అనువుగా నృత్యము చేస్తాడు. ఒకొక్క పాతనూ పరి 
చయం చెయ్యడం జరుగుతుంది. ఈ తతంగములన్నీ ముగిశాక నాటకం 
మొదలవుతుంది. 


తమిళనాడు; జాన పదసాహిత్య మూ సంస్కృతీ 211 


శంభు వాద్యము 


(గ్రామీణ (పజలు శంఖముపట్ల ఎంతో భక్తి (పదర్శిసారు. శంఖము 
నకు అకికించబడిన వెండి సన్నా యిద్వారా ఈ శంఖవాద్యమూ వాయింప 
బడుతుంది వెండి సన్నాయి కొసను నోటితో పలికిసారు. ఈ గొట్టంలో 
పిల్లన(గోవిలో వలె ఎలాటి రం|గ్రములూ ఉండవు. కావలసినంత ధ్వనిని 
లేపుటకు ఈ శంభఖువాద్యముసు ఊదెవాడు కడు నై పుణ్యమును (ప్రదర్శింప 
వలసి ఉంటుంది. ఈ శంఖవాద్యపు ధ్వని సన్నాయి మరియు ముఖవీణల్లు 
కలగలిపిన నాదస్వరమును పోలి వుంటుంది. 


ar 


పళనిలో పండారములనబదె పూజారులు ఈ శంఖ వాద్యమును మేళ 


వాద్యములకు ఆనువుగా ఊదుతారు. 


ఈ శంఖ వాద్యములతో గాన కచేరీలుకూడా ఏర్పాటు చేయబడతాయి. 
ఈ కచేరీలో ఉపయోగింపబడే శంఖమును ధవళశంఖము అని అంటారు. 
దీనిలో నోటితో ఊదే గొట్టమునకు అర అడుగు పొడవున మరొక గొట్టము 
అమర్చబడి ఉంటుంది. దీనిని వాయించేవాడు ఎంతో నేర్చరి తనమును 


_పదర్శింపవలసి ఉంటుంది, 


ఈ శంఖమును వ్యవసాయ కేత్రములోకూడా వాయిస్తారు. శంథారావము 
వలన పైరు పంటలు బాగా పండుతాయని (గామీణులు నమ్ముతారు. దీనిని 
శాస్త్రవేత్తలు సెతము (ప్రస్తుతము అంగీకరిస్తున్నారు. ఐన్‌ కురునూరు 
మున్నగు తమిళ (గంథములు పూర్ణకాలమునందు వ్యవసాయదారులు మడక 
దున్నటానికి ముందు వలంపురి శంఖములను వాయించేవారని పేర్కొంటు 
న్నాయి. ఇప్పటికిని దేవాలయపు భూములు దున్నేటప్పడు ఈ ఆచారము 
పాటిసున్నారు. 


[చు 
— 
గ్‌ 


ఏడవఅధ్యాయ ము 


నవ సంధి 


తిపచ్చెందూర్‌ దేవాలయములో వార్షికోత్సవములప్పుడు ధ్వజ ఆవిష్క_ 
రణను పురస్కరించుకుని సంగీత సమేతముగా ఈ నవసంధి నృత్యములు 
జరుపుతారు. 


[(గామీణ నృత్యములు 


మనం ఇచ్చట కొన్ని (గామీణ నృత్యములు నృత్యనాటకములను గురించి 
(పసావిసాము. (గామీణులను ఆకస్టుకోవడం కోసరం ఇవి అనేక రూప 
ములలో సినిమాలలో (పవేశ పెట్టబడుతూనే ఉన్నాయి. అంకే తమిళనాడులో 
సినిమా పరిశ్రమ అభివృద్ది ఈ పల్లెపాంతపు (పజలపైననే ఆధారపడి 
ఉన్నది. 


కురవె కూతు 


ఇందులో ఏడుగురు ఆడ పిల్లలు వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు 
కొడుతూ నాట్యము చేసారు. ఇది తమిళ (గంథమయిన సిలప్పదికారం ల” 
ఆచ్చియర్‌ కురవై (యాదవుల నృత్యముగా) పేర్కొనబడినది. 


దీని సంగీతములో ఒక (ప్రత్యేకతవుంది. ఇందులో స ప్రస్వరములూ 
ఒకొ-క్క- అమ్మాయికి వర్తింప బడుతుంది. ఈ నృత్యలక్షణములు కొన్ని 
అచ్చుపొంగ అనే గామీణ నృతములో కనిపిస్తాయి. ఆ నృత్యము చేసే 
టప్పుడు బాలికలు వలయాకారముగా తిరుగుతూ చప్పట్లుకొడుతూ పాడుకుంటూ 
లయబద్దంగా ఆడతారు. మహాకవి సు బమన్య భారతి ఈ నృత్యము గొప్ప 
తనాన్ని వేనోళ్లకొనియాడారు. “ఇందులో పాటల మాధుర్యం చప్పట్లధ్వని 
తోబాటు ఆడపిల్లల గాజుల గలగలలు కూడా అతి _పాముఖ్యత వహిసాయి” 
అని చెప్పారాయన. 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 213 


కళై క్కూరత్తు 


ఇది గారడీ లాటిది. ఇందులో పాల్గొనే ఆటగాడు రెండు వెదురుబొంగు 
అపై నిలదిడి తన భార్య వేసే డమరువు దరువులకు అనువుగా కదంతొక్క_ 
వలసివంబుంది,. శ) విల్లి పుతూర్‌ లోని ఆండాళ్‌ దేవాలయపు శిల్పముల లో 
చం నృత్యమునకు మాదిరి భంగిమ ఒకటి కానవచ్చుచున్నది. 


కణీయన్‌ ఆట్టం 


ఇందులో వర్దనాత్మకంగా కొనసాగే పాటలుంటాయి. ఇద్దరు విదూషకులు 
(ఆడ-మగ) కలని ఈ పాటలు పాడతారు ఈ పాటలను సడుస్తూ కూడా 
పాడవచ్చును. అందువల్ల ఈ (ప్రదర్శనకు (ప్రత్యేకించి రంగస్థ్టలము అవ 
సరములెదు. ఈ ఏకాంకి నృత్యము ఒకప్పుడు (గామదేవతల గుళ్ళలో 
అత్యంత (ప్రాముఖ్యత వహించేది. కాని రాను రాను ఈ నృత్యము మడు 
గున పడిపోతున్నది. 


నాట్యము-__ప్పట్టు పూర్వోత్తరాలు 


తమిళనాడులో నాట్యము మరియు నృత్య సాటకమూ మతపరమైనవి. 
శివుడు ఉత్తమ నృత్యకారుడుగా పేర్కొనబడి నటరాజుగా (పసిద్ది కెక్కాడు. 
యో గీశ్వరులకు ఈశ్వరుడై న శివుడు ఆనంద తాండవము అనే నృత్యముచేసి 
మన్నూ మిన్నూ ఏకం చేసి ముక్తిమార్గము చూపించాడని ఇతిహాసములు 
చెబుతాయి. నటరాజ వి(గహామును చూస్తే అందులో ఆ నాట్యములోని 
లక్షణములు (పస్ఫుటంగా కనిపిస్తాయి. చిదంబరములోని నటరాజ చేపా 
లయము నాట్య మందిరముగా పేర్కొనబడినది. 


214 ఏడవ అధ్యాయము 


(బహ్మాండమైన ఈ దేవాలయములోని ఒక గోపురముయొక్క లోపలి 
కుడ్యముల ౮* నృత్య భంగిమలు చెక్కబడి వున్నాయి. నృత్యములలోని 
(పతి కరణమునూ. (పతిబింబిస్తూ (పత్యేకముగా శిల్పములు చెక్కబడి ఒక 
దానిపై నొకటి పెర్చబడి రాతి స్పంభములుగా తీర్పబడి వున్నాయి. 

పూర్వకాలంలో తమిళనాడులోని పెద్ద పెద్ద దేవాలయములలో సంగీత 
నృత్య కార్యక్రమములు ఉదయం నుంచి సాయం తందాకా జరుగుతూ 
ఉండేవి. _ దేవుడికి మేల్కొలుపుగా ఉదయం గానం సాగేది. మళ్ళీ రాతి 
పూట అతనిని నిద్రపుచ్చడానిక లాలి పాటలు పాడేవారు వీటి మధ్యలో 
నాట్యవినోదములు జరిగేవి. 


రాజ రాజ చోళుడు దేవాలయములలో సుశిషేతులై న, నేర్చరులైన నాట్య 
కారులనూ. నాట్యక తెలను నియమించేవాడు. వారు తమ సంతానములకు 
తమ కళాకౌశలమును నూరిపోసేవారు. ఆడపిల్లలు చిన్న వయస్సులోనే 
దేవాలయములకు తమ్ము తాము సమర్బంచుకోవడంవల్ల వాళ్ళను చదేవదాసీలని 
పిలవడం జరిగింది. వారికి సంగీత నృత్యములలో శిక్షణ ఇవ్వటా 
నికి నాట్టువనార్‌ అని పిలువబడే నాట్యాచార్యులు ఉండేవారు. దేవదాసీలకు 
దేవాలయ పురోహితుడు దేవుడితో పెళ్ళి జరిపించి వాళ్ళ మెడలో మంగళ 
సూత్రములు బంధించేవాడు. ఏడు సంవత్సరములు సంగీత, నృత్యము 
లలో శిక్షణ పొందిన తర్వాత ఈ దేవదాసీలకు “అరంగ్నేటము” (ఆవష్కు 
రణ) అనబడే తొలి (పదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఆ (పదర్శనము లలో 
రాజు పాల్తాని వారికి బిరుదులు (పదానము చేసేవాడు. 


తంజావూరులోని బృహదీశ్వరాలయ ములో పూజానుత్యములు, బృంద 
గానములు మున్నగు కార్యకమములలె పాల్టొనుటకు గాను దాదాపు నాలుగు 
వందలమంది దేవదాసీలు ఉండేవారు. దేవాలయ వంటలకోసరం బియ్యము 
శుభము చేయుట, పేడతో నేలను, గోడలను అలుకుట, పుష్పములను చేర 
వేయుట మరియు విబూది పశ్లెములను మోయుట మున్నగు పనులు కూడా ఈ 
దేవదాసీలకు అప్పగించేవారు. కొందరు రాజభవనమును అలంకరించుటలో 


తమిళనాడు; జానపదనాహిత్యమూ, సంస్కృతీ 215 


నిమగ్నులై ఉండేవారు. వాళ్ళు తమ సేవకు జీతభత్యములు పొందుతూ 
రాజకుబుంబము వారిని పరామర్శించుమేగాక రాణికి చెలికత్తెలుగను మసలు 
కునేవారు. గొప్ప సంస్కారవంతులైన స్రీలు, విదుషీమణులు, గౌరవ 
నీయమెన కుటుందిములకు చెందిన స్త్రీలు - జీవితాంతము దైవకార్యములలో 
పాల్లొనుజకుగాను తమకు తామై గుడికి అంకితమై దేవదాసీలుగా మారిపోయే 
వారు. 


తంజావూరులో రాజరాజచోళుడు బృహదీశ్వరాలయమును నిర్మించుటకు 
ఒక నర, కియే కారణమని పల్లెపజలు చెబుతారు. నర్హకి అపురూప సౌందర్య 
వతి. ఆమె దేవుడి సాన్నిధ్యములోతప్ప మరెక్కడా నాట్యము చేయనని 
పటుబట్టింది. ఆమె తండ ఒకశిల్చి, అతను రాజుదగ్గర తన కూతురి 
గుకంచ విన్నవించుకుని ఆమెకు చేయూతఇమ్మని వేడుకున్నాడట. వెంటనే 
రాజు బృచా దీశ్వరాలయమును నిర్మించి ఆ నాట్యకత్తెచే తొలినృత్య (పదర్శన 
ఏర్చామి చేయించెనట. 


దేవాలయములో చెరపట్టదబడిన దేవదాసీలకు మా(త్రమే పరిమిత మైనందున 
శమిళచేశపు నాట్యకళ - కాలము చెల్లినదీ, మొరటుదనముతో కూడుకున్నదనీ, 
అనావార మైనదనీ, స. అపవాదములకు గురికావలసి వచ్చింది. 
ఏమైతేనేం - ఈ దేవగాసీవద్ధతి మూలముగానే (పాచీనకాలంనించి నాట్యకళ 
పరిరక్షింప బడుతూ వచ్చింది. దేవదాసి విధానమునకు నిరసనగా సాగిన 
ఉద్యమము వల్లనయితేనేమి పెక్కు. సాంఘిక సంస్కరణల వల్లనయి లేనేమి 
ఈ దేవదాసి పద్దతి నిర్మూలింపబడినది. స్వాతం(త్య పోరాటములో నిమ 
గ్నులై, ఈ (పాచిన కళలపట్ల (పజలు కాస్తనిర్హక్య వైఖరిని అవలంబించడం 
(ప్రారంభించారు. భరతనాట్యము కూడా నిరాదరింపబడింది. 


స్వాతం[త్యానంతరం గౌరవ (పదమైన మధ్యతరగతి కుటుంబములు 
(పముఖనాట్య శిక్షణాలయములై న కళాకేత్రము, రాష్ట్ర సంగీత నాటక 
అకాడమీ మున్నగు సంస్థలు చెరవతీసుకుని కొత కళాకారులకు తగిన 


216 ఏడవ అధ్యాయము 


(పోత్సాహమునిచ్చి ఈ నాట్య కళను పునరుద్ధరించి (ప్రజలకు వాటి ప్రాముఖ్య 
తను, విలువను విశదీకరిస్తున్నాయి. 

సంఘములో వ్యాపించిన దురభిపాయమువల్ల వంశపారపర్యంగా నాట్య 
వృత్తి చేస్తున్న అనేక నాట్యకార్యులు తమవృత్తిని వదిలిపెట్టి వేరే జీవనాధా 
రములు వెదుకో-వడం జరిగింది. ఈ పరిష్టితులు ఇప్పుడిప్పుడు మారు 
తున్నాయి. పండనై నల్లూరు మీనాక్షి సుందరం పిశ్లైలాటి కొందరి (పము 
ఖుల కుటుంబములు మాత్రమే ఈ నాట్యవృత్తిని అంటి పెట్టుకుని ఉన్నవి. 
అతను నాట్యశాస్త్ర పారంగతుడు గొప్ప నాట్యాచార్యుడు తన ఓరిమి 
వల్లనూ కళానై పుణ్యముతోనూ అతను అనేకమంది నాట్యకారులకూ నాట్యా 
చార్యులకూ శిక్షణయిచ్చాడు. అతని శిష్య వర్గంలో కొందరు _పభుత్వము 


నుండీ బిరుదులూ, బహుమకులూ పొందారు. కొందకి ఆర్టిక సహాయము 
చేకూర్చబడినది. 


ఇటీవలి కాలంలో నాట్యకళపట్ల ఆసక్తి ఎక్కువ కావడమూ, ఆకళ పున 
రుద్దరింప బడడమూ జరుగుతున్నది పేరు. పథ్యాతులు గాంచిన నాట్య 
కారుల విషయములను చూసి యువతీయువకులు వారి త ల్లిదం(డులు ఇప్పుడు 
నాట్యకళను అభ్యసించుటకు కాలమునూ, ధనమునూ ఎంతగానో వ్యయం 
చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు నృత్య _పదర్శనములకు పెద్దసంఖ్యలో (పేక్‌ 
కులు హాజరవుతున్నారు, కొత్తకొత్త వారు (అరం గేేటము) నృత్యము 
చేస్తున్నారు. ఈ రంగంలో కృషి చేస్తున్న గురువులూ, నాట్యాచార్యులూ 
ఎంతయినా అభినందనీయులు. 


8వ అధ్యాయువుం 


(గా మీణ నాటకములు, విందువినోదములు 


తమిళనాడులో గ్రామీణ (ప్రాంతములలో సర్వతో ముఖముగా అ భివృద్ధి 
గాంచిన వీధినాటకములు ఇతర వినోద కార్యక్రమములు వాడుకలో వున్నాయి, 
ఈ (గామీణకళలు తరతరాలుగా వాడుకలో వున్నందున నిర్దిష్టము లై సంపూ 
రత కలిగి వున్నాయి. 


నాటకము 


నాటకములను కళా రంగములలో (పదర్శించడమన్నది ఒకటవ రాజరాజ 
చోళుని కాలంలోనే వాడుకలో వుండేది. అంతకు పూర్వము నాటకములలో 
ఢ్రీ కృష్ణలీలలు ఇతర పురాణములలోని కొన్ని ఘట్టములు మాతమే చోటు 
చేసుకునేవి. 'దేవాలయములలోని నాట్యమందిరములలో అనేక రకములైన 
నృత్యనాటకములు (పదర్శింపబడేవి. (పతి దేవాలయ [పాంగణములోనూ 
ఒక నాటకశాల లేక వేదిక తప్పక నిర్మించబడి ఉండేది" దేవాలయ ఉత్స 
వములను పురస్కరించుకుని ఈ నృత్యనాటకములు జరిగేవి. ఈ కార్య 
(కమములు సామాన్య జనులను ఆకట్టుకు నేలాగా రూపొందింపబడేవి. 
వాటిల్లో కధాంశములు (ప్రజలలో _పభుభక్తిని, నాటకకళపట్ల ఆసక్తిని, దైవ 
భక్తిని పెంపొందించేవి. 


ఒకటవ రాజరాజచోళుని జీవితకథను రాజరాజ నాటకము అనేపేరుతో అతని 
పరిపాలనాకాలముతోనే నాటకముగా రూపొందించడం జరిగింది. అందులో 


218 ఎనిమిదవ అధ్యాయము 


అతని సేనల దిగ్విజయములు, బృహదీశ్వరాలయ నిర్మాణం -ఇత్యాదివిషయాలు 
విపులంగా వర్షింపబడ్డాయి. రాజు సంతోషించి ఆనాటక కారులలో ఉత్సమ 


నటన చూపిన వారికి, మళ్ళూ మాన్యాలూ ఇచ్చి బిరుదులతో సత్క_రించాడట. 


ఈనాడు (గామీణనాటకం వీధినాటకం అని పిలువబడుతోంది. ఇందులో 
సంగీతము, నాట్యము మరియు దీర్చ సంభాషణలు చోటు చేసుకుంటాయి. 
వీరు హార్మోనియం, మృదంగం, వేణువు మున్నగు వాద్యమును ఉపయోగి 
స్తారు. వీళ్ళు ఉచృస్తాయిలో పాడుతారు. అప్పుడప్పుడు సినిమా పాటలు 


కూడా చోటు చేసుకుంటాయి. (పేకకులు మళ్ళీ పాడమం పే పాడినపాటనే 
మళ్ళీ పాడుతుంటారు. 


ఈ తెరుక్కూ_త్తు (వీధి నాటకం) రా(త్రి పదిగంటలకు (ప్రారంభమె 
తెల్లారేదాకా సాగుతుంది. అందుకనే “కూతాడి కిళక్కే_ పార్పాన్‌. కూలి 
కారన్‌ మేర్చే పార్పాన్‌” అనే సామెత వాడుకలోకి వచ్చింది. అంటే 
నటుడు తెల్లారేదాకా నటించవలసి ఉంటుండి. కూలోడు పొద్దుగుం కేదాకా 
పనిచెయ్యాలి ఉంటుంది అని భావము. 


దేవాలయములలో ఉత్సవములు జరిగినప్పుడు లేదా వాన కోసరం ఎదురు 
చూస్తున్నప్పుడు ఈ వీధినాటకాలు ఏర్పాటుచేసారు. కొన్ని కొన్ని సమయ 
ములలో (గామస్తులమధ్య తగాదాలు పరిష్కారమైనప్పుడు కూడా వీధినాటకాలు 
వెయ్యడం కద్దు. (గామ చౌకులోగాని, దేవాలయము ఎదుటగాని తాత్కాలి 
కంగా ఒక వేదిక నిర్మించి వీధినాటకం (ప్రదర్శిసారు. ఈ నాటకములకు 
(ప్రవేశ రుసుము ఉండదు. ఖర్చులకోసరం [గామస్తుల దగ్గర చందాలు 
వసూలుచేస్తారు. ఈ వీధి నాటకములలో కొన్ని సందర్భములలో పరదాలు, 
రెక్కలు, రంగు రంగుల దుస్తులు మున్నగు వానిని ఎక్కువ మోతాదులో 
ఉపయోగించడం వల్ల వాని సహజత్వమూ, నిరాడంబరతా దెబ్బతింటుంది. 


ఈ వీధి నాటకములలో. ముఖ్యముగా 'వళ్ళిత్తురు మణం, పవళక్కాడి, 
అర్జునుడి తపస్సు, నల్ల తంగాక్‌ మధురై ఏరన్‌ , పద్మాసురన్‌, కౌర్హవ 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 219 


రాయన్‌, రామాయణం, హరిశ్చం (ద స్మశాన కాండం మున్నగు కథలు 
చోటు చేసుకుంటాయి. పండుగ చివరి రోజున నాటకము వేయవలసివ స్తే 
హరిశ్చంద్ర నాటకం వేయరు. ఎందుకంటే పండుగ చివరి రోజున 
దుఃఖభాంతమ్బులెన నాటకములు వేయకూడదనే నియమము పాటిస్తారు, 


మావిళ నాటకం 


ఈ నృత్య నాటకము తంజావూరు జిల్లాలోని వేదారణ్యము దేవాలయము 
నకు సంబంధించినది. ఈ నృత్య నాటిక (పదర్శనము 1938లో అంత 
రించినది. ఒక పెద్ద ఎలుక దేవుని మూలస్థానములో అణగారిపోతున్న 
దీపమును ముభ్రించి దేవుడి ఆశీర్వాదమును పొందుట ఇందలి కథాంశము. 


నొండి నాటకం 


ఇదొక అవిటివాని కథ. ఒక యువకుడు వ్యభిచారిణి వలలోపడి డబ్బులు 
పోగొట్టుకోవడమే గాక ఆరోగ్యంకూడా పాడుచేసుకుంటాడు. అతను దొంగ 
తనం చేస్తూ పట్టుబడటంవల్ల కాళ్ళూ చేతులూ నరికి వేస్తారు. తరువాత ఆ 
కుంటివాడు సుబ్రమణ్యస్వామి భకుడుగామారి దూర దూరములలో వున్న 
స్వామి దెవాలయములకు నేలపై (పాకుతూ వెళ్లి పూజలు చేసాడు. అతని 
దైవభక్తి బలంవల్లనూ, దేవుని దయ వల్లనూ ఆతనికి కాళ్ళూ చేతులూ తిరి 
గొసాయి. ఈ నాటకం “బిందు” మెట్టలో కొనసాగుతుంది. కుంటివాడు 
మామూలు మనిషి కావడంతో నాటకం ముగుస్తుంది. 


పగల్‌ వేషం 


పగటి వేషము వేసేవాడు నటనలో ఆరికేరిన వాడుగను వేషధారణలో 
నేర్చరిగను ఉంటాడు. అతనిని గుర్తు పట్టడం కష్టం. 


220 ఎనిమిద.వ అధ్యాయము 


పగటి పూటలోనే అతను ఎక్కడో ఒకచోట బిక్షగాని వేషంలోనో, ఉపా 
ధ్యాయుడు గానో, సోదెచెప్పే వాడుగానో . దర్శన మిసాడు, అతని భార్య 
అతడితో వెళుతూ ఉంటుంది. ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ కొట్లాడు కున్నట్టు 
నటిస్తారు... ఆమె అతణ్ని హేళన చేస్తుంది. అతను ఆవిణ్ని బెదిరిసాడు 
ఆమె ఏడుపు లంకించుకుంటుంది. వీధంట వెళుతున్న వాళ్ళు వీరి తగాదాని 
పరిష్కరించడానికి (ప్రయత్నినారు. కాని వాళ్ళ తగాదా అలాగే కొనసాగు 
తుంది. భర్త ఆవిణ్ని అలా నిర్హక్యంచేసి దిక్కులేని దానిగా వదిలిపెట్టి 
పోతాడు. చూపరులకు ఆవిడపైన జాలికలుగుతుంది. వెంటనే ఒక 
కుల్లాయిలో ఆవిడకోసరం చందాలు వసూలు చెయ్యడం జరుగుతుంది. 


ఇరుళర్‌ నాటకమలు 


నీలగిరి (పాంతములోని నిరక్షరాసులెన ఒక వ్యవసాయ తెగకు చెందిన 
వారిని ఇరుళర్‌ ఆంటారు. వీరు గుళ్ళలో జరిగే ఉత్సవములలో పురాణ 
గాధలను నాటకములుగా (పదర్శిస్తారు. అందులో పరదా లుండవు. ఇంటి 
వసారాలో జరిగే ఈ నాటకములో వేదికకు వెలుగు చేకూర్చేది, హరికెన్‌ 
లాంతరు. ఈ నాటకములో పాల్గొనే పాత్రధారులు ఒక గురువు వద్ద తర్ఫీదు 
పొందుతారు. రోజుల తరబడి బద్దికలు వేస్తారు. మహా భారతములో వీరికి 
అత్యంత (_పియమైనది అర్జునుడి ఘట్టము. ఆతని తపస్సును ఒక చి 
విఘ్నము చెయ్యడానికి యత్నిస్తుంది. ఈ నాటకంలో వచ్చే సంభాషణలలో 
ఆ ప్రి సౌందర్యము ఒక్కొక్క అంగము గురించి పచ్చిగా వర్ణింపబడుతుంది.: 
ఈ ఇరుళ చాతి (ప్రజలు, (పత్యేకించి స్త్రీలు, ఆవర్షనలపట్ల ఎంతో మోజు 
చూపుతారు. 


మోడి 


ఈ మోడి తం(త్రములో ఒకడు కోడిగుడ్డును ఇసుకతో పూడ్చిపెట్టి 
దానిపై ఏడుగీతలు గీసాడు. ఆ కోడిగుడ్డును పైకి తియ్యడానికి ప్రయత్నించే 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 221 


వాడిని మోడి ఎతేవాడని అంటారు, అతని (ప్రయత్నానికి విఘ్నం కలిగిస్తూ 
అవతలవ్యకి, మం(తజాలములు చేసాడు. మధ్యమధ్యలో ఒక విదూషకుడు 
(పవేశించి వాటలు పాడి (పేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. 


ఇతర (గామీణ వినోదములు 


పచ్చ కుత్తుదల్‌ ;- ఇదే పచ్చబొట్లు పొడుచు కోవడం. కొందరు ఎరుకల 
సానులు ఈ వృత్తిలో జీవిస్తారు. (గ్రామీణులు చేతులపైన, భుజాల పెన 
నొసట్లో దేవుడి బొమ్మలు తేలుబొమ్మ, పాముబొమ్మ ఇంకా తమ పేర్లూ 
పొడిపించుకుంటారు. పసుపూ, అవిశాకూ బాగానూరి పల్చటి గుడ్డపెన 
పూస్తారు ఆనక ఆగుడ్డను ఎత్తి వేసి దీపంలో చెసి ముట్టిసారు. ఆందులోని 
ప్రొగచూరుతో పొగాకు బూడిదను, నల్ల తుమ్మపాలునూ కలిపిరంగు పదార్థ 
ములు తయారు చేసారు. నీలంరంగు పొడవాలం టే నీలిమందును ఉపయో 
గిస్తారు. ఎధ్రటి చుక్కలు పొడవాలం తే ఇంగిలీకమును వాడుతారు. 


మూడు సూదులను ఒక్కటిగా దింధించి పచ్చబొట్టు పొడిచే పరికరముగా 
ఉపయోగినారు. 


ఈ పచ్చబొట్లు పొడవడానికి ముందు కావలసిన మోస్తరులో చర్మము 
పెన దళసరి పుల్లతోరంగు అద్దుకుని గీస్తారు. తర్వాత సూదులతో పొడు 
సారు. అభాగమును బాగుగా కడిగి వేస్తారు. బొమ్మలోని గీతలను ఇంకో 
సారి ఇంకుతో దిద్దుతారు. నొప్పిపుట్టకుండా కొద్దిగా కొబ్బరినూనె రాసారు. 
ఆపైన వసుప్పహపొడి పూసారు. అలాచెయ్యడం వల్ల రంగు చక్కగా 
కుదురుటయేగాక వాపు రాకుండా ఉంటుంది. 


కోలం 


మన ముగ్గులను తమిళంలో కోలం అంటారు. (పతి ఆడపిల్ల తను వీవిడ 
రకములైన ముగ్గులు నేర్చుకోవాలనీ ఇంటిని చక్కగా ఉంచుకో వాలనీ కోరు 


272 " ఎనిమదవ అధ్యాయ మా 


కుంటుంది. తెల్లటి ముగ్గుపొడివి బొటన వేలాకూ చూపుడు (వేలుకు మధ్య 
పట్టుకుని నానారకములై న ముగ్గులు వేసారు. 


(పతిరోజు' ఉదయం ఇంటిముం గట్లో ఈ ముగ్గులు వేస్తారు. _ఊత్సవ 
నమయాలో వీధివీధంతా ముగ్గులతో నిండిపోతుంది. కుండలపైవనూ పెళ్ళి 
పందిళ్ళలో నూ రః ముగ్గులు వెయ్యడంఆనవాయితీ. 


వీధి కళాకారులు 


అవీట్‌వాళ్ళు బిచ్చగాబ్య రోడ్తలోని పేవ్‌ మెంట్ల మీద బౌగుతోగాని, సుద్ద 
ముక్కతోగాని దేవుళ్ళ బొమ్మకిలమ అత్యంత కళాత్మకలగా గీయడం చూస్తుం 
టాము. ఆ బొమ్మలలో అంగముల పొందిక రంగుల కలయిక _ బాట 
సారులను ఇ టై ఆకర్షిన్తాయి. వాళ్లు కాస్ప్సెపు నిలబడి ఆ బొమ్మలను 
తిలకించి యథాతథంగా ధర్మము చేస్‌ వెళతారు. . 


సీలంబమ్‌ 


తమిళనాడులో ఈ సీలరదిమ్‌ గతకొలపు శౌర్య పరాకమములకు నిదర్శన 
ముగా నిలచివుంది. సీలంబాట్టం అన్నది తమిళనాడుకే _పత్యేకమైన ఒక 
యుద్ధ్యకీడావినోదము. ఈ ఆటవలన పురుషులు వ్యాయామము చేయు బేగాక 
ఏరోధులు ముట్టడించినపుడు ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలో నేర్చుకుంటారు. 
(పతీ (క్రీడాకారుడూ ఒక గట్టియైన మూడు మీటర్ల పొడవుగల వెదురు కొయ్‌ 
తీసుకుంటాడు. దానిని మధ్యలో పట్టుకుని తిప్పుతాడు. ఎదుటివ్యకి, తన 
సామర్థ్యముతో దెబ్బలను తప్పించుకోవాలి. ఈ సిలంబమ్‌ ఆటలో కేవలం 
కొయ్యతిప్పు కే ముఖ్యముకాదు, చాకచక్యముతో అడుగులు వెయ్యాలి. 
కొయ్యను జాగ్రత్తగా తిప్పాలి. ఈ ఆట చూపరులను ఆనంద పరచు టేగాక 
పోటీలో ఆసకి కలిగిస్తుంది. ఇది ఆత్మరక్షణకు చాలా బాగా ఉపకరిస్తుంది. 


శమిళనాడు? జానపదసాహిత్యమూ, సంచ్కృకీ 229 


కబాడ్తి (చెడుగుడు) 


ఈ చెడుగుడు ఆటలో రెండు జట్లు పాల్గొంటాయి, ఇందులో ఎక్కువ 
"సేపు గుక్క పట్టడం ప్రాధాన్యత వహిస్తుంది. 


పచ్చై కుదిరై 


ఈ ఆటలో ఒక అబ్బాయి గుర్రంలా వంగొని ఉంటాడు. అతని చేతులు 
పాదములను తాకుతుంటాయి. అతను గుగ్రం ఆటగాళ్ళ ఒక్కాక్కడే 
పరుగెత్తుకొచ్చి గుర్రం మెడపైన చేతులుంచి ఆతని పైనించి గెంతాలి. 
గుర్రం పాష వహించే అబ్బాయి కొద్దికొద్దిగా పెకిలేస్తూ గెంతేవాళ్ళకి (శ్రమ 
కలిగిస్తాడు. అతను నిటాడుగా నిలుచున్నప్పుడు గెంతే వాళ్ళకు చాలా కష్ట 

త ల 
మవుతుంది. ఏ అచ్చాయి అయినా గుదం బండికీ తగిలితే ఆ అబ్బాయి 
గు[రం పాత వహించవలసి వస్తుంది 


ఈ ఆటలోనే ఇంకొక పద్దతి ఉంది. ఒకడు గురంలా వంగుతాడు. 
వాడి పైన కూర్చున్న రౌతుతన చేతిలోని బంతిని దూరముగావున్న ఒక గుంట 
లోకి విపిరి వెయ్యాలి. అలా వెయ్యలేకపోతే అతను గు్యరముగా నటింప 


వలసి వస్తుంది. 
గిలీతటు 
లు 


ఇది (క్రి కెట్టులాంటి ఆట. దీనిని తెలుగులో బిల్లగోడాట అనీ అంటారు, 
ఇందులో ఒక పొడుగాటి కొయ్య ఒక జిల్ల ఉంటాయి. జిల్ల రెండువై పులా 
వాడిగా. చెక్కబడి ఉంటుంది. ఆ జిల్లను (క్రిందఉంచి పెద్దకొయ్యతో 
దానిని ఒక వైపునుంచి ఎగురవేసి కొట్టడం జరుగుతుంది, అవతలివ్యకి 
ఆ జిల్లను పట్టుకుం కే కొట్టినవాడు “జౌట్‌* అవుతాడు, 


22 4 ఎనీమిదవ అధ్యాయ మూ 


నిలా పూచ్చి 


ఇది మన వెన్నెల కుప్పలాట లాటిది. రెండు జట్టు ఒకరినొకరు పట్టు 
కోవడానికి _(పయత్నిస్తారు. చీకటిలోంచి వెన్నెలలోకి వచ్చినప్పుడు పొంచి 
వుండే పట్టుకోవాలి. 


నొండి 


ఇది పీల్లలు ఓంటీకాలుతో కుంటుకుంటూ ఆడుకునే ఆట. ఇందులో 
రెండు జట్లు ఉంటాయి. ఒక చరరముగీసి అందులో ఒక జట్టులోని 
ఒంటి కాలిపైన నిలబడతాడు. ఎదుటి జట్టులోని అబ్బాయిలు అందులోకి 
వచ్చినప్పుడు ఒంటికాలిపై గెంతుతూ వాళ్ళని పట్టుకోవడానికి (పయత్నిసాడు 

యూ (a) pn.) 

అతను రెండు కాళ్ళూ మోపితే “బౌట్‌” అయిపోతాడు. ఎక్కువసేపు 
ఒంటికాలిపైన నిలబడితే అవళతలి జట్టు అబ్బాయిలు అతనిమీద ఇసుక 
చల్లుతూ విసిగిసారు. 


ఇతర [క్రీడలు 


(గామీణ (ప్రజలు పని పాటలులేని సమయాల్లోనూ సాయ్మత్రంపూటలలోనూ 
ఏదో ఒక (క్రీడలలో పాల్గొంటూ ఉంటారు. వొటిల్లో దాయం (పాచికలు), 
పల్ల్హాంగుళి (అచ్చన గాయలు), కజ్ణా మూచ్చి (దాగుడుమూతలు) కిట్ట 
కొతాడి (గాలిపటం) కాగిత కప్పల్‌ (కాగిత పడవ) ఇంకా సనాడి (మల్ల 
యుద్దము), వర్మానియం (నరములను పటిష్టము చేయుట) మొదలై నవి 

౧ ఆఅ ఎ 
'పేర్కొనదగినవి. 


(గౌమీణ (క్రీడలలో పాటలు 


కొన్ని ఆటలలో పల్లెపాటలు పొడుకోవడం అలవాటు. ఉదాహరణకు 


తమిళనాడు జానపదనాహిత్యమూ సంస్కృతీ 225 


ఒకతను కొంబార కొంబార్ర (కొమ్ములున్న మృగాలు) అంటుంటే చిన్నపిల్లలు 
ఆ మాటల్ని మళ్ళీ పలుకుతారు. మళ్ళీ ఆ పెద్దాయన మాడుం కొంబార్తై, 
ఆశుం కొంబారై (పశువుకు కొమ్ములున్నాయి. చేకకూ కొమ్ములున్నాయి.) 
అంటూ కొమ్ములున్న మృగముల పేర్లను ఏకరువు పెడతాడు. పిల్లలు ఆ 
మాటలన్నిటినీ తిరగచెబుతూ ఉంటారు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి 
ఏనుగునుకూడా కొమ్ములున్న మృగమనీ అంటాడు లేదా మనిషికూడా కొమ్ము 
లున్న మృగమని అంటాడు. ఆలోచించకుండా ఈ మాటలను వల్లె ర్‌ 
పిల్లలు ఆటలోంచి “డాట్‌” అయినట్టులెక్క-_. 


(గామీణ కళలు 


(గామీణుల కళా నై పుణ్యమూ, నేర్పరితనమూ కాంచీపురంలో నేయబడే 
పట్టుచీరలలో బహిగ్గతమవుతున్నవి. ఈ వృత్తి చేసేవారిలో ముఖ్యముగా 
సౌరాష్ట్రంలు, మొదలియార్‌ జాతివాళ్ళు పేర్కొనదగును. 


ఈ చేనేత వృత్తిలో ముతక (పత్తినుంచి నూలు వడకడం ఉండలు 
చుట్టడం, పడుగు వెయ్యడం లాంటి పనులన్నీ మనుషులే చేస్తారు. ఈ 
పనుల్లో ఇంట్లో వ్య కులందరూ -ఆడ మగా, పిల్లా జెల్లా (పతి ఒక్కరూ 
పాల్గొంటారు. ఈ వృత్తిలో మెల్బరీ పట్ట పోగులూ, బంగారు వన్నెకల 
జరీపోగులూ వాడతారు. ఈ వృత్తి (పాచీన పద్దతిలోనే సాగుతున్నా నమూ 
నాలలో మాతం నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నారు. 


తమిళనాడులో అనేక (గామీణ కళలు అభివృద్ధి చెందినాయి. వారి 
నేర్పరితనమూ, సామర్ధ్యమూ మెచ్చుకో దగినవి, 


వాటిలో మట్టిబొమ్మలు, (పపంచ (పథ్యాతిగాం౦ చిన కాంస్యవిగహములు, 
తంజావూరు ములాము పూతపనులు, రకరకాల లళోళూదీసములు, దేవాలయ 


2296 ఎనిమిదవ అధ్యాయము 


పతాకములు, చాపల తయారీ. తివాచీ నేత_మున్నగునవి కొన్ని ముఖ్యమైన 
(గామీణవృత్తులు, చెట్టినాడులోని గచ్చువేయు పద్ధతి తాపీపనిలోని నేర్చరితన 
మునకు తార్కాణము. అందులో పగుళ్ళురావు; గోడలు అద్దాలవలె .మెరు 
స్తాయి, వాటికి సున్నము కొనే అనసరములేదు, 


మట్టి పా(తలు 


మట్టి పాతల వృత్తి తమిళనాడులోని (గామీణ (పాంతములలో నేటికిని 
వాడుకలో వున్నది. మానా మధురై లోని నల్ల పా(తలు, ఎట్జపా త్రలు, తరిగి 
రిలో తయారయ్యే మెరుగు పెట్టబడిన పాత్రలు, అందములోనూ, ఆకారము 
లోనూ, రంగులలోనూ వాసి కక్కాయి. అంతర్జాతీయ వస్తు (పదర్శనశాలల్లో 
సైతము అవి మన్ననలు పొందాయి. 


కుమ్మరి చేతివేళ్ళు మట్టిచక్రముపై న అన్బిరకాల పాత్రలను సృష్టించగలదు. 
కాని మట్టి విగహములు చేయవలసి వచ్చినప్పుడు పోతవిధానము అవలంభి 
సారు. కొన్ని బొమ్మలను కాలుస్తారు. కొన్నిటిని ఎండబెట్టి అలాగే 
రంగులు పూసారు. గ్రామ దేవతగా (ప్రసిద్ధి వహించే అయ్యనార్‌ విగహ 
ములంసే విదేశములలో ఎంతో మోజువుంది. విదేశీయుల గిరాకీలను 
దృష్టిలో ఉ౦చుకుని (ప్రత్యేకమైన మట్టితో అనువైన సైజాలో బొమ్మలు 
తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీకి పనికివచ్చే బంకమట్టిలో కొన్ని 
లోపములున్నవి. ఈ బొమ్మలు పెచసుగ వుండటంవల్ల సులభంగా విరిగి 
పోతాయి. వీటిని ప్యాక్‌చేసి దూర ప్రాంతములకు పంపడం కష్టం. ఎంతో 
జాగ త్తగా ప్యాకింగ్‌ చేయవలసి రావడం అటుంచి దానికిచాలా ఖర్చవుతుంది. 


కాగితపు బొమ్మలు 


"పె కారణములవల ఇపుడు ఈ చేతి పనివాళ్ళు పెద బొమ్మలు చయ 
కా గ క [ ౧ 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 227 


వలసి వస్తే కాగితం గుజ్జు ఉపయోగిస్తున్నారు. ఇదికూడా పాత పద్దతి 
ద్వారానే ఫాగుతుంది. ఈ గుజ్జు బొమ్మలు కావలసిన ఆకృతిలో తయారు 
కావడమేకాక అనువైన రంగులు పూసేందుకు వీలుగా ఉంటుంది. ఈ 
బొమ్మలలో కొన్నిరకములు చూపరులకు నల్లరాతి శిల్పములవలెనూ లోహపు 
పోతల వలెనూ కనిపిస్తాయి, ఎగా ఈ బొమ్మలు తేలికగా ఉండటంవల్ల 
ప్యాకింగ్‌ మరియు రవాణా చెయ్యడంసులభం నిజానికి ఈ కాగితపు బొమ్మలు 
అనేక రకములుగా తయారు చేయబడుతున్నాయి. షోకేసులో వున్నా 
కాగితంతో చెయ్యబడిన అల్ఫేషియన్‌ కుక్క ఎంతసపహాజంగా ఉంటుందంతే 
బయటనుంచి ఈబొమ్మను చూసే కుక్కలు ఇది అసలు కుక్క. అనుకుని 
మొరగటం కూడా కద్దు. ఈ కుక్కబొమ్మ రంగూ, బయటకి వేలాడు 
తున్నట్టు కనిపించే ఎట్జటి నాలుకా, గుండ్రటి కళ్ళూ సహజంగా కనిపించే 
కనురెప్పలూ-అందర్నీ ఆకట్టుకుంటాయి, ఈ కాగితపు బొమ్మలలో నాట్య 
కత్తె. గీతోపదేశం చేస్తున్న శ్రీ కృష్ణుడు. మీనాక్షి కల్యాణ ఉత్సవమూ 
మొదలై న ఘట్టములను అందంగా మలుసారు. 


సూక్ష్మమైన ఆకారనిర్మాణమునకు ప్యారిస్‌ ఫ్లాషర్‌ పని అనువైనది, 
దీనితో చెయ్యబడిన అతి తెల్లటి “మిరా*” బొమ్మ ఎంతో అద్భుతంగా 
ఉరిటుంది. పార్వతీ పరమేశ్వరుల బొమ్మకూడా బాగా వాసి కెక్కినది, బంక 
మట్టితోనూ, కాగితపు గుజ్జుతోనూ సాధ్యపడని mn విస్పష్టతా దీనితో 
సాధ్యమవుతుంది. 


కొయ్య బొమ్మలు 


దుకొణములలో అసంఖ్యాకములయిన కొయ్య బొమ్మలు పేర్చబడి 
ఉంటాయి. వాటిలో చాలావరకు లేత్‌ మిషన్లపైన తయారవుతాయి. ఈ 
బొమ్మల తయారీలో వినియోగింపబడే కలప మెత్తగాను, మన్నిక కలదిగాను 
ఉంటుంది. ఈ బొమ్మలతో సింగ్‌ మున్నగువాటిని అమర్చి వీనిని 


228 ఎనీమిదవ అధ్యాయము 

సజీవముగాను చై తన్యవంతముగానూ అగుపించేటట్లు తయారుచేసారు. ఈ 
కొయ్య బొమ్మలలో చిన్నపిల్లలకు అంకెలు ఆకారములు రంగులు, చిత్రపట 
ములు మరియు రేఖా గణితము నేర్పుటకు పనికి వచ్చే నమూనాలు కూడా 


ఉంటాయి, 


మనోహరమైన రూపములలో స్రీ పురుషుల భంగిమలను వెలువరించడంలో 
గుడ్డపీలికలతో తయారై నబొమ్మలు అత్యున్నతమైవవి. ఈ గుడ్డపీలిక 
బొమ్మల లోపల భాగములు కాగితపు గుజ్ట్జాతో తయారవుతాయి. ఈ బొమ్మ 
లకు ముఖములు చేయుటలో ఎంతో ఓర్చు, నేర్చు, చూపినారు. ఇవికూడా 
తొలుత పోతపోయబడి తర్వాత చేతితో మెరుగులు దిద్దబడతాయి. రకరకాల 
ఫ్యాషన్‌ లలో ఈ బొమ్మలకు దుస్తులు అలంకరిసారు. ఒకబల్ల పెన వరసగా 
పేర్పబడిన ఈ బొమ్మల్ని పరిశీలి సే నేడు శిరోజాలంకరణలో వున్న వివిధ 
రీతులు మనకు తెలునాయి, ఈగుడ్డ బొమ్మలలోని అందమంతా వాటిముఖముల 
అమరికలోనూ శిరోజాలంకరణలోనూ, దుస్తులలోను, భంగిమలలోనూ.ఇమిడి 
ఉంటుంది, ఏదైనా ఒక (పాంఠతములోని (పజలకు నమూనా బొమ్మలు 
చేయాలనుకుంటే ఈ గుడ్డపీలి కల పద్దతినే వాడుతారు. ఈ బొమ్మలను గాజు 
పె స్రైలలోఉ౦చడం వల్ల వాటిఅందం ఇనుమడించడమెకాకుండా అవి దుమ్ము 
ధూళినుంచి రషీింపబడి శుభంగా ఉంటాయి. 


కొయ్య చెక్కడము 


తమిళనాడులో బాగా అభివృద్ది అయిన మరోచేతి వృత్తి కొయ్యల నగిషీ- 
దేవాలయపు తలుపులపైన కనిపించే చెక్కడములుచూస్తే ఆనాటి వడ్రంగుల 
పనితనము మనకు తెలిసివస్తుంది. వారు ఎంతో సంక్షిష్టమైన నమూనాలను 
సెతం చెక్క_గలిగారు. తర్వాత కాలంలో ఈ కళకు చెట్టినాడులో మంచి 
ప్రోత్సాహం లభించినది. చెట్టినాడు జాతి ఇళ్ళలో తలుపులు చెక్కడం పని 
తనముతో కూడి ఉంటాయి. 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 229 


చేవలపై నగిషీ చెక్కడము, శంఖప్పు నగిషీ జంతువులకొమ్ములపై 
నగిషీ మున్నగు (గామకళలు కూడా పేర్కొనదగినవే. ఈ వృత్తులతో 
జీవిస్తున్న కళాకారులు చాలామంది ఉన్నారు. వారు కాలానుగుణంగా తమ 
వస్తువులను ఆధునిక పోకడలకు తగినట్లు తయారుచే స్తూ తమ వస్తువులలో కళా 
నె పుణ్యముతో బాటు బహుళ (పయోజనము ఉండేటట్లు చూస్తున్నారు. 
సామాన్య (పజలు జరుపుకునే పండుగలూ పబ్బాలూ, ఈ చేతి వృత్తులకు జీవ 
నాధారములు. ఈ చేతివృత్తులను పరిరక్షించుటలో (పభుత్యముకూడా తగినంత 
ఆర్ధ చూపుతున్నది. 


తమిళనాడులోని దేవాలములలోనూ కొన్ని కొన్ని భవంతులలోనూ కళా 
తకంగా చెక్కబడిన తలుపులూ. దూలములూ అమర్చిపున్నాయి, ఆలాగే 
ఏనుగు ఆ కుతితో చెక్కబడిన కాళ్ళున్న నల్లకొయ్య బల్లలు కూడా తమిళ 
దేశంలో ఎక్కువగా వాడుకలో వున్నాయి. దేవాలయములలోని రధములు 
అందములోనూ కళా నై పుణ్యములోనూ అత్యంత (ప్రసిద్దిగాంచాయి. 


తమిళనాడులో తయారయ్యు పట్టమడై చాపలు (పపంచ (పథ్యాతిగాంచాయి. 
ఇవి ఒక (పత్యేక జాతికి చెందిన సన్నని గడ్డితోనూ పట్టు మరియు నూలు 
దారమతోనూ నేయబడతాయి. దాని ఉపరితలము ఎంతో అందంగా 
ఉంటుంది. ఈ చాపను మడచి చేతిలో రుమాలులా తీసికొని వెళ్ళవచ్చును. 


లోహ సామాగి 


తమిళనాడులోని చేతిపనులవారు లోహముల సామ(గి తయారుచేయుట 
లోనూ దిట్టలే. కుత్తు విళక్కు (దీపపు సెమ్మె) మొదలుకొని నటరాజ మరియు 
గణేశ విగహముల దాకా అన్నిల్లోను అనన్య సామాన్యమైన కళానై పుణ్యము 
నిండి వుంటుంది. దేవాలయ సం(పడాయములకు అనుగుణంగా వివిధ 
రీతులలో వందలాది దీపములు చేయబడి వున్నాయి. తమిళనాడులోని 
కాంస్య విగహములు విశ్వ విఖ్యాతనములు, 


230 ఎనిమిదవఅధ్యాయము 


నల్లరాతి విగహములలో శిల్పులు చూపిన పనితనము అసాధారణ మైనది. 
(ప్రతిభావంతులైన శిల్పులు తమిళనాడులో విస్తారముగా ఉండుటవల్లనేమో 
ఎక్కడ చూసినా గుళ్ళూ గోపురాలు కనిపిసాయి. వేలకొలది శిల్పుల కృషి 
ఫలితంగా ఏర్పడిన దేవాలయ శిల్పములు నేటికిని వారి గొప్పతనమును పట్టి 
చాటుతున్నాయి. దేవాలయ శిల్బులు వివిధ శాస్త్రములను ఆకళించుకుని శిలల 
గుణములనె3గి ఎంతో ఓపికతో ఈ శిల్బ సంపదను నెలకొల్పారు. 


ఇతర గ్రామీణ వృ తులు 


గడ్డిపోచలతోను, గంధపు పుల్హలతోను మాలలు కట్టుట, చేవకొయ్య పెన 
సగ చక్కుట, మున్నగు చేత్రి వృత్తులెన్ఫో వున్నాయి. తరనాళ్ళకు పందిరి 
వేసి అలంకరణలు చెయ్యడంలో తంశావూరు కళాకారులు పెరు (ప్రఖ్యాతులు 
గడించారు. 

కుపముగా చెప్పవలెనం పే తమిళనాడు (గ్రామీణ కళలకు పూర్వముసుంచి 
నేటి వరకు ఆలవాల మెనిలచినది. ఈ (పాచీన కళలను కాపాడవలసిన 
భాధ్యత (ప్రతి ఒక్కరి పెననూ ఉన్నది. 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 231 


అను బంధము 
వ్యావహారిక సాహిత్యము నుంచి కొన్ని ఉదాహరణలు. 
పాటలు 


నంతేపాట:___ ఇదొక వింతపాట ఒకస్ర్తీ ఒక పై సాతీసుకుని సంత 
కెళ్ళిందట,. అక్కడ ఆమె అనేక వంటపా(తలు కొన్నా; చివరికి అర్హపైనా 
మిగిలిందట. 


ఒరుకాసు కొండు కిట్టు 
కణిన్‌ కడె క్కు పోనాళాం. 

వడా a= 
అంద పానై ఎడుతాళాం 
అడుక్కు. పా త్తిరం ఎడుతాళం 
గుండా చట్ట ఎదుత్తాళాం 
చిన్న పటిల్‌ ఎదుతాళాం 

అ అదె 

చిప్పిలి తట్టుం ఎదుత్తాళాం 
ఎల్లాం కూట్టి కణ క్కు పాక్క 
అరక్కాసు మిచ్చమిరుక్కాదు. 


2) మామ్పి ఖె కులావె *“__ఇది బావా బావా పన్నేరు పాటలాంటిది, 


కన్నెపిల్లలు పెళ్ళి ళ్లలో పెళ్లి కొడుక్కి స్వాగతమిస్తూ ఈపాటను వాడుతారు. 
మదపుపేనుగు సైతం కన్నెపిల్లలు స్వాగతమి స్తే మచ్చిక అవుతుందని భావం :- 


ఆనై ఎం (దాల్‌ ఆనె ఆరుబడి ఆనై 

ఆలమర త్రిల్‌ కట్టి నాల్‌ నిర్కాదాం అంద ఆనై 
అరస మర త్రిల్‌ కట్టినాల్‌ నిర్కాదాం అంద ఆనై 
వృంగ మరి త్రిల్‌ కట్టినాల్‌ నిర్మాదా? అంద ఆన్టై 


232 ఎనిమిదవ అధ్యాయము 


పుళియ మర త్రిల్‌ కట్టినాల్‌ నిర్కాదాం అంద ఆనై 
పళ్ళి విరలె కాట్రినాల్‌ నిర్క్ముమాం ఆంద ఆనై 

చావా ల (= 
ఎన్‌తోళి పెముగళా ఎడుంగడి కులావై కాలై. 


కి) విజ్ఞాన పురోభివృద్ది:___. ఈ పాట విద్యుచ్చక్తి మరియు ఇతర 
ఆధునిక సాధనములను గురించి తెల్లవాళ్ళను మెచ్చుకుంటూ పాడేది. 


నీలగిరి ఓర త్తిలే 
నీట్టి విట్టాన్‌ కాంత కంచి 
తోట్లా పుదిక్కొదడి తుడికారన్‌ పోట్లుకంచి 
కోనూసిపోల కోయంబత్తూర్‌ జిల్లాకంబి 
కొళ్లివణం సిలవళిచ్చి కొందువందాన్‌ సెంబటిక్కే_ 
కోనూసిపోల కోయంబత్తూర్‌ జిల్లా కంచి 
పచె ఎతణీ కరందుకలాం పరదిలో సూటియంగ్‌ 
యా లి na) 
మళయాళం పోరతజ్జి మధురై వందు "సీర వేణుం 
సిందయిలే తానినై ౦దు తిరుప్పి విట్టూన్‌ కుంపిజి యాన్‌ 
ఆదుదడీ వర్కు షాప్పు అర క్కుదడి సుంణాంచె 
QQ హూ — 

ఎదుక్కు_ దాడి మేనితాంగ ఎల్జత్తాలయామె 
సీమై ఇరుంబెడుళ్తు సిమిక్‌ పోల రో త్తెసెయ్‌దు, 
అదాత్తా సూచ్చియ త్తె ఆట్టివచ్చాన్‌ లోగన్‌ దురై 
అక్కర క్కుం ఇక్క_ర క్కు_0 అళగానతం౦ది పోట్లు 
తందిమేలే పోరారాం ధరుమదురై లోగనుమ్‌, 
కాంకిరేట్టు కల్లుదై క్క కరుమనిసన్‌ ఆగాదుణ్ను 
ఆకాస వేపెలుప్ప అనుప్పివచ్చాన్‌ లోగదురె 

ణు యూ 


(4) అ భిమన్నన్‌ సుందరిమాలై (అభిమన్య్యుడీ వరుడుగా వర్షింపబడుట. ) 


పందలిలే వందునిణ్ణు పరముడి మన్నవరుం 
అరసాణి మున్‌బాగ అభిమానం సుంగ్గరియుం9 


తమిళనాడు; జానపదసాహిత్యమూ సంస్కృతీ 283 
మఖ మేలే ఉట్‌ కారుందు వనధీమన్‌ దేవియుడన్‌ 
ఆనొదురు వేడియర్‌ గళ అశళ్లియ్‌ శేషె యిట్టార్‌ 

అభిమానుం నుందరియుం అరసాణి సుత్సివండార్‌ 


అరసాణీ సుత్హివందు ఆరణ్‌ మనై యినుశ్‌ పుగుందు 
వళిగై పాయ్‌మీదు పరిందే ఉట్కా_రందాల్‌ గళ్‌ 


అరువ డై పాట (పెరు నాటడం) 


సంబా విదై పొట్టు, సరియాన నాత్తు విట్టు 
బందాయి సిలై కారి పక్కు_వమా నట్టు వాడి 
మణ్‌ వెట్టి తోళిలిట్టు మడై తిరక్క. పోరవరె 
(వ) ల Cun 
మడమై తిరందు విడు మంగయర్‌గళ్‌ నాత్తునడ. 
నా తరిచ్చు నానరియేన్‌ నడమ్‌నట్టు నానరియేన్‌ 
సేత్తుకుశే ఇరంగి. కిట్టు నెల్లముగం వాడురేనే 
నో & 
నట్టనడవు ఇరుక్కు. నాలుపక్క-౦0 తొళి కిడక్కు_ 
నాత్తరిక్క తెరియామె నడక్క_లామో రోట్టుపళి 
ఉళుదు తొళికలక్కి- ఒణ రెండా నాతరిచ్చు 
(a అణాల 

పళుడు పదామ లింగు వక్కు_వమా నట్టునాంగ 
ఉళ్లాన్‌ ఉళుదు వర ఊర్‌కురిని నాత్సరిక్క- 
నారై పరంబఆక్క- నట్టు. వాడి కుట్టు పుళ్ళే. 


(6) తాలాట్టు (జోల పాట 
ఆరడి తార్‌ ఏన్‌ en 


ఆడితాం. సొల్లి ఆతు 
కాంబుక్క_నియే . 


234 


ఎని మిదవ ఆ ధ్యాయ ము 


కొ-తు పదా మాంగనియే 

వంబుక్కు అళు దాయో 

వాయెల్లాం పాల్‌ వియ 

భూమన్‌ అడితానో 

మల్లిగె పూ చెందాలే? 

అత్సృయ్‌ అడితాళో ఆల్లిమలర్‌ చెందాలే 

పాట్టి ఆడితాలో పాల్‌ ఊ(టుంకెయాలే 

అణన్‌ అడితానో అళుగిరదై పార్నదరు... 
an.) = 

అడికార. సాల్లి అకు ఆగ్గినైగక్‌ పణిపెప్పోం. 
అంట్‌ = య క మాజా దది రానా - 

తొటాం సొరి అళు తోళవిలంగు పోటు 'పెప్పోత 
అకా శా ల యూ - 

ఆరు అడీక్క_విల్తె ఐవిరలుం తీండవిలైై 

తానాయ్‌ అళుగిరాన్‌ తాయార్‌ మడి వేది. 


(7) ఏరో ప్లేను పాట 


'వెక్కా పడుపు పోల 

పరుగు ద 'దిఏరో ప్లేన్‌ 
పఠరక్కుం నద్దం- కేట్టఉదవ్‌ 
పదదు దడి ఎన్‌ మనసు. 

పత్తు మయిల్‌ దూరతిలే 
పరక్కు_ దడి ఏరో పేన్‌ 

సెత్తా పిశై ప్పాశో - ఇంద 
సీమయ్‌ వెళ్ళయ్‌ కారన్‌ మగన్‌ 


(క) పాప్పా పాట్టు (పిల్లల పాట్టు) 


(i) ఆనై వందదాం తోప్ఫిలే 


గ. 


తమిళనాడు; జానపదసాహిత్యమూ, సంస్కృతీ 295 


ఆలయ పళు తదాం మాంబళం 
కుదిరై వందదాం తోప్పిలే 
కులుంగ పళుత్తదాం మాంబళం. 


(iii) కుటి యానె క్కు. కొంబు ముఖి బ్బుదాం 
() po QQ 


పటణం ఎలాం పార్క_ వాంగో 
లు య 


(111) సుందన్‌ సుందన్‌ విరల్‌ 

చిన్న విరల్‌ సింగార విరల్‌ 

ఓమ విరల్‌ ఒన్‌ బదు విరల్‌ 

పత్తు విరల్‌ పరుప్పుకడై, పరుప్పుకడై 
ఆజ్జనుక్కు_ కొంజం:! 

అక్కాళుక్కు కొంజం: 


విలు పాటు 
లా లు 


(1) విల్లై వశైచ్చు 
అంబ మాట్టునా 
సొల్లుం నెయలాగు౦ _తాబి 


సాలుం సెయలాగుం=అణేీ. 
aa) (== 


(11) ఇండియా తుణై ఖంద త్రిలే 
తెన్‌ కోడియుళ్ళ-ఆమాం 

తెన్‌ కోడియుళ్ళ 

చందన పొదిగై మలయిలే 

వళర్‌ న్‌ద తమిళ్‌ _ఆమా 

వళర్‌ న్‌ద తమిళ్‌. 

తంధనత్తాం ఎణ్బుం ఓసైయిల్‌ 


కీర 


ర్వలంనప్రనీమీదవ అధ్యాయము 
విల్లినిల్‌ పాడ_ఆమా 

విల్లినిల్‌ పాడ 

వందిడుగ వందిడుగ లే 

వణక్కు ముంగ=- అమా 

వణక్కు ముంగ. 


10) వాన పౌట 


వాన పసందుగా కురిసేను అమ్మా 

ఈ నేల పచ్చగ చిగురించేను-వాన కురిసేను 
సూదిమొనలా మెరుస్తూ, 

(గామం పచ్చగా చిగురించేను.వానకురి సేను 
గవ్వలా మెరుస్తూ. 
ఆడవులన్ని పచ్చగా చిగురించేను వానకురిసెను 
(గామం నీట మునిగేదాకా వానకురిసేను 
అమ్మా తిరిగీ తిరిగీ వాన కురిసేను 
జగమంత వాన కురిసను- అమ్మా 

సంపదల వాన కురిసేను 

పసందుగా కురిసెను, 


గువ్వ పాట 


అక్కు ర్తి అనబడే ఒక గువ్వను గురించిన పాట ఈ (క్రింది విధంగా 


సాగుతుంది. 


ఓ అక్క త్రి పతీ! 
ఓ అక్క త్రి పక్షీ: 
నువ్వు ఎక్కడ 
పెడతావు గుడ్డు? 


తమిళనాడు జానపదసోహోత్యము 'సరహ్కృతీ క్స్‌? 
దట్టమైన" అగవితో 
శిఖ రా(గమున చిన్న రాత్తి [కింద 
"పెడతాను నేను (గుడ్డు! 

గుడ్డు పొదిగి ముచ్చటగా 

మూడు పిల్లలు పెట్టాను- 

మొదటి పిల్ల మేత. కోసరం 

మూడు కోసులదూరం వెళ్లాను 

నడీమి ఫిల్లి మేత కోసరం 

నాలుగు కోసుల దూరంవెళ్ళాను 

మూడో పిల్ల మత కోసరం 


ఎంతో దూరం వెళ్లాను. 


వేట కోసరం వచ్చిన 

తూారురైని:బ్లారలి 

వల పన్నాడు 

నా కాళ్ళు వలలో తగులుకుపోయాయి. 
రెక్కలల్లార్చుకుని భోరు ఫభోరున ఏడ్చాను. 
నా కన్నీటి (పవాహములు 


నాలుగు కోనుల దూరం దాటాయి. 


వృ త్రాంతములు:___ 


మీనాక్షీ దేవి పాండ్యరాజు పుతిక అని చెప్పబడుతు౦.ది* ఆ కథ ఏమి 
టం పే పూర్వము మలయ ధ్వజుడనే పాండ్య రాజు రాజ్యము చేసుండేవాడు, 
అతని రాణిపేరు కాంచనమాల. ఆ దంపతులు తొంబై తొమ్మిది యజ్ఞ 


ములు చేశారట. వాళ్లు నూరవ యజ్ఞము చేస్తున్నప్పుడు ఇంద్రుడు (ప్రత్యక్షమై 
వారి యజ్ఞమును మానుకోవలసిందిగా కోరుకున్నాడట. వారు అలాగే మాను 


చివరికి రాజు కోరిక ఫలించి అతనికి మీనాక్షి జన్మించిందట 


248 ఏ ఏీమిదవ ఆధ్యాయము 
పొడుష్ప కథలు 


(1) ఎల్లయిళ్లాద వావత్తిలే 
ఎజ్జ ముడియాద ఆడుగళ్‌ 
(అంతులేని ఆకాసఆలో లెక్కలేనన్ని మేకలు- నక్ష తాలు) 
(2) కణక్కి_ల్లాద పిళ్ళయ్‌ గ 
కళుతయ్‌ చుటి సుమక్కుంతొయ్‌. 
అందతాయ్‌ వందడత్తాయ్‌? 
(ఒకతోల్లి తనమీద చుట్టూ అనంఖ్యాసములై న 
పిల్లల్ని మోస్తున్నది - ఆమె ఎవరు? - కొబ్బరిచెట్టు) 
(3) చిన్న కురై క్కుశే సిగప్పుత్తుంణి = అదు 
ఎన్నేరముం ఈరం ఎశిదిల్‌ ఉలరాదు. 
(ఒక చిన్న గుహలోనున్న ఎర్రని గుడ్డపీలిక 
ఎల్లప్పుడూ' తడిగా ఉంటుంది — నోటిలో నాలుక) 
(4) ఇంగుండు ఆంగిలైె 
అంగుండు ఇంగిలై 
ఇంగుం ఉండు, ఆంగుం ఉండు 
ఇంగుం ఇల్లె, అంగుం ఇల్లి 
(ఇదివేదాంత ధోరణిలో సాగే పొడుపుకథ) 
ఫ్వార్థవరుడు ఇహంలో సుఖపడవచ్చు కాని పరలోకంలో సుఖ పడలేదు, 
ధర్మగుణముగలవాడు ఇక్కడ కష్టపడేది పెలోకంలో సుఖిస్తాడు. ధర్మ 
గుఅమూ ప్శత్చవర్నస గలవాడు రెండులోకాల్లోను సుఖిస్తాడు. దుష్టుడు 
ఎక్కడా నుభించడోవి భావము) 
(5) ఎన్‌ తాయో కడల్‌ తందయో సూరియన్‌ 


ఎన్నై విరుంచి పర్మాద వీడు ఇల్లై 
నాన్‌ యార్‌? 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కత్ఫీ 239 


(6) 


(7) 


(8) 


(4) 


(10) 


(11) 


(12) 


(వముద్రమూ సూర్యుడూ నాకు కల్లిదంగగ్రులు,. నేమ 
అన్ని ఇళ్ళలోనూ ఉంటాను. నేరెవక్ని-- ఉప్పు) 


ఉలగుక్క ఎల్లాం ఒశే దుప్పటి? 
(పవంచాని కంతా ఒకే కంబళ — ఆకాశం) 


డాక్టర్‌ వండార్‌ ఊపి పోట్టార్‌ 

పణం వాంగామల్‌ పోవార్‌. ఆదువెన్నః 
(డాక్టర్‌వచ్చి నూదివేపి డబ్బు తీసుకోకుండా 
వెళ్లాడు. ఎవరఠమః? --- తేలు) 


వె? కారనుక్కు. కరువ్వు తోప్పి 
తెల్లదొరకు నల్లటోపి --- అగ్గిపుల్ల) 


ఉరువం ఇల్లాద మవిదగ్‌ 

ఉలగం ఎలాం సుటుగిరాన్‌ = ఆవన్‌య్యర్‌.. 
(రూవపంలేవి మవిషి [వవంచమంతా తలుగు ' 
తాడు ఎవరతను? గాల్సి | 


ఎతృనై పేర్‌ పరి నాలుం 


ఓడామల్‌ తాంగుం కుదిరై ఎడు? 
(ఎందరు ఎక్కినా కదలకుండా భరించే 
గురం ఏదీ? — అరుగు) 


కాశియిల్‌ ఇరుందు కలకత్తా వలై ఆపైయామద్‌ “తోవదు 
ఏదు? 5 

కాశీ నుంచి కలకత్తాదాకా కదలకుథిడా వెళ్ళేది ఫది 
రహదారి 


క్‌. ఇరందయిం ఆడ'వె క్కు_ఆ 
కందల్‌ ఎలారి కూల్రవె క్కు-ం 
గా టె 


240 ఎని మి-ద.వ,జి ధ్యాయ ము 


ఓరెండు చేతుల్ని... కదిలిస్తుంది. గుడ్డ పీలికల్ని కలుపు 


(13) నడక్క- .ముడియామ్‌ .- ఆనాల్‌ 


(ఇ 8న్తశ్రరామల్‌ ; ఇర్చుక్కాధు... అదుఎగు?. 
(నడవలేక పోయినా కదులుతూ ఉంటుంది---గడీయారం) 


(14) - రాత ' పార్కురతిచిర్తితాల్‌ చిరుక్కుం. 
కక చినాల్‌ సిలక్కు-0* -- అదుఎన్నః 
చూసే ఛూస్తుంది. చమ్మితే నవ్వుతుంది. 
కాని పొడిసే చిటిపోతుంది ఏమిటది? అద్దం) 
(పిల్లల మెదడుకు: మేత 
రెండు బసాల వడ్లలోంచి ఎన్ని బసోలవియ్యాం వస్తుంది? — ఒక బస్తా 
ఇరవై శేర్హన్ర్రటోనిచి — పచి శేర్ణ చియ్యం 
ఐదు వందల వడ్ల గిం జల్లోం చీ? రెండు వందలయాబై బియ్యపుగిం జలు 
చివరి సమాధానము తప్పు, “ఐదు వరిదల' వడ్ల గింజలలోంచి ఐదు 
వందల బియ్యపుగింజలు జేస్తాయి. 
ఎండలో ఆరబెట్టితే ఒక షర్టు రెండు నిమిషాల్లో తడారుతుంది. మూడు 
షర్షులు తడారడానికి ఎంత సమయం పడుతుంది? _ రెండు నిముషాలు 
పిల్లలకోసం కన్యా కుమారి జిల్లాలో వాడుకలోనున్న ఒక మెదడుకు మేత :- 
టూనిటక్‌:(ఆంగతి ఇద్ద 
కొందారై కొంబారై (కొమ్ములున్న జంతువు 


పిలలు:_ కొతిదారై కౌందార. 
మానిటర్‌ : = ,మాత్రుం కొ తిబారై.. 


తమిళనాడు జానపదసాహిత్యము సంస్కృతీ 241 


పిల్లలు;- మాడుం కొంబార్రె 
మానిటర్‌ := ఆడుం కొంబారై 
పిల్లలు : = ఆడుం కొందార 

మానిటర్‌ :_ ఆనై కొంబారై 


కొందరు పిల్లలు అజా గత్తవల్ల ఆనై కొంబారై అని వల్లిసారు. అంకే 
ఏనుగుకు కొము్ములున్నాయని అర్థం. కాని అదితప్పు. అలాతప్పు సమా 
ధానం చెప్పిన పిల్లలు ఆటలోంచి “బౌట్‌ * అవుతారు. 


సామెతలు 


(1) గామీణ కళలగురించి 


ఆడకతెరియాడ తేవడియాళ్‌ తెరుక్కోణల్‌ ఎం(వాళాం (ఆడలేనమ్మ మధద్దె 
లపె పడి ఏడ్చిందట) 


ఒరునాళ్‌ కూత్తుక్కు మీసయె సిరెక్కలామా? 

(ఒక్కరోజు వేషంకోసం మీసాలు తీసెయ్య వచ్చునా? 

కళై క్కూత్తు ఆదినాలుం కాసుక్కు కీశేదాన్‌ వరవేందుం. 

(గారడీ చేసినా కాసులు తీసుకోవడానికి నేల మీదికి దిగక తప్పదు) 


వైద్యము గురించి 


(అ) మరుందుం విరుందుం మూణు నాళ్‌ 
(మందులు పుచ్చుకోడాని కయినా విందులు తినడాని కయినా మూడు 
రోజులే నియమం) 


(౪) సుక్కుక్కు మేల్‌ మరుందుం ఇ లై, సు[బమణ్యరుక్కు మేల్‌ 
దెవముం ఇల 
ర్‌ూ జా 


కి శీలి 


(అ) 


(౪) 


(క) 


(ఆ) 


(ఇ) 


ఎనిమిదవ అధ్యా యము 

(క) దయ్యముల గురించి 
మరుండవన్‌ కణ్బుక్కు_ ఇరుండ దెల్లాం చేయ్‌ (భీతిల్లిన వాడీకి 
చీకట్లో నల్లగా కనిపిం చేదరతా దయ్యంలా ఉంటుంది) 

(4) వాన గురించి 

మాలై సెవ్వానం మళశైక్కు అరిగురి (సాయంత్రం కా(రు షై 
వాన వస్తుందని సం కేతం) 
కాలై సెవ్వానం కళుడై పురసం (ఉదయం కా(రు వేస్తే వాన 
రాదు. గాడిదలు పొర్లుతాయి) 


(5) ఇతర సామెతలు 


మయిరుళ్ళ సీమౌట్టి అళియుం ముదియలాం అవృతుుం విడలాం 
(నిడివి అయిన శరోజములున్న ఆడది కొప్పు వేసుకున్నా విర 
దోసుకున్నా అందంగానే ఉంటుంది) 


చీలై ఇల్లయ్‌ ఎండు - చిన్నాత్సాక్‌ పీట్టుక్కు పోనాళాం అవళ్‌ 
ఈచ్చం పాయై కట్టిక్కొాండు ఎదిరిల్‌ వందాళాం* (చీర లేదని 
చిన్నమ్మ ఇంటిశెడితే = ఆవిశ ఈత చాపను చుట్టుకుని ఎదురు 
వచ్చిందట) 


కప్పల్‌ కవిరదాలుం కన్న త్తిల్‌ కై వై కాదే 
ఓడ మునిగి పోయినా ఛైర్యం కోల్పోకూడదు) 


(ఈ) స్రాండు అయిరం పుశిఆయిరం 
(చింత మానులో వేయి తొరలున్నస్తే అది మనకు వేలలో ఇస్తుంది ) 
(32) త తాటి ( 


తమిళనాడు జానపదసాహిత్య ము సంస్కృతీ 243 


(4) వళ్లామెక్కుం వెళ్ళాముక్కు_0 జన్మ పగ 
పెరుకూ మేకలకూ సరిపడదు) 


తెరుక్కూత్తు 
(వీధి నాటకంలో ఒక ఘట్టము) 


కొత్త దంపతుల మధ్య సంవాద యు? 


అక 


భర్త పనిమీద కోయంబత్తూర్‌ కు ఎడ్లబండి కట్టుకుని బయలుదేరుతాడు: 
భార్య అతనికి వీడోలిసూ కనకు కావలసిన వన్తవులనన్నిటినీ ఏకరువు 
పెడుతుంది. అతను అవన్ని కొని తెస్తానని ఆవిడకు (పియమైన పువ్వులు 
ఇతర వస్తువులూ తెనానని మాట ఇస్తాడు, 


అతను:. కరిమయిలై కా రశ పొణ్బు పూంగియిలే కట్టినేండి వండియిలే 
పొళ్ణు పూంగుయిలే పాదై కిదు కిదుంగ పొల్లు పూంగియిలే 
పోయివరేన కోయంబత్తూర్‌ పొణ్ణు పూంగుయిలే 

ఆమె. _ సొగ మాగ పోయివాంగో పొన్ను మచ్చానే సివప్పు సీలై 
హారర్‌ వాతో పొన్ను మచ్చానే వళిక్కు- తుణై క్కూట్టిపొరంగ 
పొస్ను మచ్చానే: మరి కొళందు వాంగి వాంగో పొన్ను 


అతను: = పట్టు పుడవె వాంగి వరేన్‌ పొ ణు పూంగుయిలే కట్టి పాత్తార్‌ 
నల్లా ఇదుక్కుం పొల్ణు తంగ తె రోజా పూవుం వాంగి 
ye 


పొల్లు ర ప. రొంబ ఉనక్కు. నల్లారుక్కుం 


